


ద్వితీయ భాగము 


మళట్టీబోయిన రామసుబ్బయ్య 














(జ్ఞాన, రాజ, కర్మ, భక్తి, శ్రీ వైష్ణవ 
ప్రపత్తులను తెలియజేయు) 


గ్రంధకర్త 
మట్టిబోయిన రామసుబ్బయ్య 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


విరూడతు తకతగి. ఉన్‌ 4 
ఇ01400106 - 11 


లి కటాకఉనలలెకి 4146 
70. 611023 వింఠి10260103 5ంగటు "0. : 257 
అ 411 9003 ెంంలాాం6ే 

గ. షం 561600 : 2003 


౧౦౦1౮ : 2000 


013166 0 
"090 పంంంజట?06 ౦ంం 
కయం212 000026 ౨౦7256ఏ202003 
కాండ - 517 501 


౨.౨. 0 
66491 ౦౧౧64 
103, 12102520 026, 00046. 


వా66061 2౬ 


లం! 0226 ౦729602028 ౯639 
లట + 517 501 


ముందుమాట 


వేదాంత విజ్ఞానాన్ని సామాన్యులకు అందించాలనే ఉదాత్తమైన 
ఆశయంతో రచింపబడిన ఉద్‌[గ్రంథం బ్రహ్మజిజ్ఞాస. సహజమైన 
ఈశ్వరచింతన, వైరాగ్యధోరణి, బహు[గ్రంథ పరిశీలన, అనేక 
సంవత్సరాల అనుభవం -- ఇవన్నీ ఏకత్ర సమన్వయం పొందిన 
జ్ఞానవయోవృద్దులు శ్రీ మజ్జిబోయిన రామసుబ్బయ్యగారి లేఖిని 
నుండి ఈ గ్రంథం అపూర్వంగా రూపొందింది. 


బ్రహ్మజిజ్ఞాస నాలుగు భాగాలుగా ప్రచురింపబడుతోంది. 
మొదటి భాగం అదై వతసిద్దాంతానికి సంబంధించినది. ఇప్పుడు 
ప్రచురితమౌతున్న ఈ రెండవ భాగం అనుష్థానమార్గలను 
తెలుపుతుంది. 


ప్రథమ భాగం లాగానే ఈ రెండవ భాగం కూడ తిరుమల 
తిరుపతి దేవస్థాన ధార్మిక ప్రచురణ కార్య క్రమంద్వారా వెలువడుతోంది. 
తృతీయ, చతుర్ధ భాగాలు సైతం త్వరలో వెలువడ నున్నాయి. 
పరమాత్మను (బ్రహ్మను గూర్చి తెలుసుకోవాలనుకునే ఆసక్తి 
కలవారందరూ విశ్శష్ట శైలితో విలసిల్లుతు వున్న “బ్రహ్మజిజ్ఞాస” ను 
పఠించి, ఆత్మోన్నతి, .ఆనందాతిశయము పొందగలరని మా ఆశయము, 
ఆకాంక్ష. 


కార్యనిర్వహణా ధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తీరుపతి. 


ఓమ్‌ 
విన్నపము 

పరమేశ్వరానుగ్రహమున బ్రహ్మజిజ్ఞాస ద్వితీయ భాగము ముద్రింప 
గలిగితిని ప్రథమ భాగము వెలువడి రెండు సంవత్సరము లయినది. 
ప్రథమ భాగముయొక్క ఉపోద్దాతమునందు " 'జ్ఞానయోగ రాజయోగ, కర్మయోగ, 
భక్తియోగమున నాలుగును ద్వీతీయ భాగమనీ"వ్రాసి యుంటిని. ప్రస్తుతము 
అవిగాక (ప్రపత్తిని చేర్చితిని. మొదట (ప్రపత్తి యనునది భక్తియోగమున 
నంతర్భూతమని నాలుగవ (ప్రకరణమున ''(౨౧) శరణాగతి" అను ఒక 
అధ్యాయముగ వ్రాసితిని అంతమాత్రము చాలదని దానిని గుణించి విపులముగ 
వ్రాసిన బాగుండునని నాకొక మిత్రుడు సలహా నిచ్చెను లోకమున కొందజు 
"భగవంతునియందు భక్తి ప్రపత్తు లుండవలెనని చెప్పుకొనుచుందురు. 
కనుక ప్రపత్తిని గుణించి సంగ్రహముగ ఏబది పుటలలో వ్రాయవలెనని 


తొలుత సంకల్పించితిని వ్రాయుటకు మొదలిడిన క్రమముగ 114పుటలకు 
"పెరిగినది 


ఈ ద్వితీయ భాగమునందు అయిదు ప్రకరణములు గలవు. అందు 
మొదటి నాలుగు ప్రకరణముల యందు చెప్పబడిన జ్ఞానయోగాదులు నాలుగును 
నాలుగు ప్రత్యేక దర్శనములని చెప్పవచ్చును ప్రపత్తి భక్తిలో చేరదని 
చెప్పిన యెడల ప్రపత్తి సహితము స్వతంత్ర దర్శనమని చెప్పవలసి వచ్చును 
కాని, అది విశిష్టాద్వైతమునం దంతర్భూతమే. ఒకొక్కదానికి అధికారి, ఫలము 
మున్నగు విషయములను అయిదు ప్రకరణములయందును చర్చించితిని. 
ఒక ప్రకరణమునకును మరియొక ప్రకరణమునకు లంకె లేదు అనగా -ఏ 
ఒక్క ప్రకరణము చదివినను అందలి విషయము తెలిసికొనవచ్చును. ఈ 
గ్రంథము ప్రథమ ద్వితీయభాగములు కూడ నిక్లే దేనికది ప్రత్యేకమని 
చెప్పినను లేక ప్రథమభాగము యొక్క తరువాత చెప్పవలసిన విషయమే 
ఈ ద్వితీయ భాగమని చెప్పినను చెప్పవచ్చును. ఆచరణయందు అన్నింటికిని 
ఫలితము బ్రవ్మప్రాప్తియే యగుటవలన బ్రవ్మజిజ్ఞాసువులకు ఈ ప్రకరణములు 
ఒకదాని తరువాత నొకటి పఠనీయములే 'ప్రథమభాగము చదువనిదే 
ద్వితీయబాగము చదువరాదని భావించకూడదు. అట్టు చదివినను బోధపడును. 


ళ్‌ 


ఈ భాగమునం దచ్చటచ్చట "ప్రథమ భాగమును చూడుడు” అని 
చెప్పియుంటిని అట్టు చూచిన విషయిసేకరణకు మంచిదే, గాని 
చూడకపోయినను బాధలేదు. 


ఇందులో మొదటి ప్రకరణము జ్ఞానయోగము. ఇందు కొంతవరణకు 
విషయము అద్వైత సంప్రదాయమునకు చెందినది. కొన్ని సాధనలు 
ముముక్షువుల కెల్లరకు నుపయోగపడునట్టివే. 


రెండవ ప్రకరణము రాజ యోగము ప్రత్యేక దర్శనమైనను యమాది 
అష్టాంగ యోగములు పాతంజలయోగులకే గాక అద్వైతులకును 
విశిషాదె స్టాద్వైతులకును కూడ ధ్యానము వణకు నోక్కళు. 


మూడవ ప్రకరణము కర్మయోగము. అందజకు అందుబాటులోనుండి 
మోక్షప్రాప్రికేగాక సంఘ శ్రేయమునకును తోడ్పడును. 


నాలుగవ ప్రకరణము భక్తియోగము. భక్తియొక్క నిర్వచనము అనేక 
విధములుగా నున్నందున నాకు తెలసినంత వణకు పలువుర 
అభిప్రాయములు వ్రాసితిని. ముఖ్యముగ శివకేశవులకు అభేదమును, అందు 
శ్రుతి ప్రమాణమును చూపి, సామాన్యముగ ప్రతివిషయమునందును ఒక 
శివభక్తుని కథను, ఒక విష్ణుభక్తుని కథను చెప్పితిని. 


నేను పుట్టిన కులమునందు స్మార్త వైష్ణవ మతభేదము లేదు. విదేశీయనికి 
వీటియందు తటస్థ భావ మెట్టుండునో నాకును న్లే యున్నది. అ 
విధముగనే విశిష్టాద్వైతులయందుగల తెంగల, వడగల శాఖలును నాకు 
సమానములే అనగా; నాకు స్వభావముగనే అద్వైత విశిష్టాదై త 
సిద్ధాంతములయందు ఏ యొక్కటియందును పక్షపాతబుద్ధి లేదు. అయినను 
అద్వైతము తక్కిన మతములకంకట అధికముగ నన్నాకర్తించినది 
అద్వైతమునందుగల అంతమాత్రపు అభిమానాధిక్యము విశిష్టాడై తమును 
గౌరవముగ చూచుటకు అడ్డు తగులదు ఇందుకు దృష్టాంతము అయిదవ 
'ప్రకరణమున విశిష్టాద్యైతమును గుజించి నేను వ్రాసిన విధమును 
సహృదయముతో చదివిన బోధపడగలదు. ఒక్క విశిషాదె గ్థాదైతమునందే 
కాదు, శివాద్వైత, వీర శైవ సిద్ధాంతములను కూడ నేను గౌరవముతో 
చూతును. ఒక్కొక్కొదానియందొక్కొక్క విశేషము గలదు. అన్ని 


ళ్త 


సిద్ధాంతములయొక్క మూలసూత్రములకును కేంద్రమొక్కకే. మతము 
విప్తరించుకొలదిని దానియందు దోషమగపడును. ఆ దోషములను వదలి 
తాత్త్విళాంశములను మాత్రము గ్రైకొనిన చాలవజకు అన్నింటికిని సమన్వయము 
కుదురును. ఇన్ని భిన్న భిన్న మతము లుండవలెనని ఈశ్వర సంకల్పమేమో 
యనిపించును. 


అద్వైత విశిష్టాద్వైతములయందేది శ్రేస్టమను. ప్రశ్న నిరర్ధకమైనది. 
కెండింటికిని శ్రతియే మూలము. రెండును అద్వైతములే. "సర్వం ఖల్విదం 
బ్రవ్మ"= సర్వమును బ్రహ్మమే. "నే వ నానాస్తి కించన”= బ్రహ్మమునకంకు 
ఇతర మేమియును లేదు అను శ్రుతివాక్యము ఇరువురకు సమ్మతమే. ఐతే, 
బ్రహ్మ మెట్టిది? నిర్విశేషమని శ్రీశంకరులును, జీవజగద్విశేషణకమని 
శ్రీరామానుజులును చెప్పిరి. మూలసూత్రమునందెంత స్వల్ప భీదమేయైనను 
అది క్రమముగా బ్రహ్మాండమంత పెరిగినది. ఒకరిమతము నొకరు 
విమర్శించుకొనుటతో (గ్రంథరాశి పెరిగిపోయినది. కడచిన అనేక 
శకాబ్బములనుండి యిట్టి వాదము జరుగుచునే.యున్నది. కాని, గెలిచినవారెవరో? 
ఓడి సీవారెవరో? తెలియదు. ఉభయపక్షములయం దెవరును తాము 
పరాజితులమని యింతవణకు అంగీకరించియుండలేదు. ఇంకెన్ని శతాబ్దము 
లీవిధముగ పోరాడినను ఫలితమింతే. కనుక రెండు మతములయందును 
ఒకటి శ్రేస్టము, మరియొకటి తక్కువ యనునది వ్యర్థ వాదము. ఎవరెవరి 
పూర్వజన్మ సంస్కారము ననుసరించి వారివారికి భిన్నభిన్న మతములయందు 
రుచి ఏర్పడుచుండును, ద్వితీయభాగము ముగించుచు అద్వైతజ్ఞాన నిష్ణనకును, 
భక్తునకును, (ప్రపన్నునకును గమ్యస్థాన మొక్కటియేయని చెప్పితిని 
భక్తిప్రపత్తులవలన జ్ఞానము కలుగుస్‌నియు, జ్ఞానమువ లననే ముక్తి 
కలుగుననియు అద్వైతులందురు. భక్తిప్రపత్తులవలన సాక్షాత్‌ ముక్తి కలుగునని 
అద్వైతమంగీకరింపదు. ఇందువలన నా మత మెట్టిదో వ్యక్తమగును 


ప్రస్తుత నివాసము 
చిత్తూరు అటు, 
23-3-1969 (గ్రంథకర్త 


+ 
ఉపోదొాతము 
ఖు 


డాక్టరు. కి. సి. వరదాచారి, శ్రీ రాజగ్భవా, బి.జి. తేరువీథి, తిరుపతి 
ఎంఎ; పిహెచ్‌డి. 17-3-1963 

ఆర్యా | 

చిత్తూరు నారి. శ్రీ వి కె. రాజగోపాల అయ్యంగారి ద్వారా, 
మా "బ్రవ్మాజిజ్డాస" రెండుభాగములను అభిప్రాయ ఉపోద్దాతములను వ్రాయు 
నిమిత్తము నాకు పంపినందుకు కృతజ్ఞుడను. ఇంతప్‌ ముందే మారు 
పంపియుండిన 'బ్రహ్మజిజ్ఞాస' ప్రథమ చేంపుటిని చదివి యుండినందున, 
ఈ గ్రంథమును గూర్చి అభిప్రాయము వ్రాయుటకు అద్వైత పండితుడే 
తగునని, అందులకు నేను చాలనని ఒప్పుకొనవలసి ఉన్నది నా స్వయం 
కృషి విశిష్టాద్వైతమునకు మాత్రమే. పరిమితమైనది సామాన్య లౌకిక 
దృక్పథములను పురస్కరించుకొని భిన్నవేదాంత సంప్రదాయము లందును 
భేదాభిప్రాయములు లేకున్నను, చరమ సిద్ధాంతములను గుజించి మాత్రము 
తీవ్రములైన భేదము లున్నవి ఆత్మ అనునది అవిభాజ్యమైన ష్రైక తత్త్వమను 
భావమును విశిష్టాద్వైతులు అంగీకరింపరు ఇట్లే భక్తి స్వరూపమును గూర్చిగూడ 
మతాంతరము గలదు జ్ఞానానంతరము భక్తి కలుగుచున్నదిగాని, జ్ఞానమునకు 
భక్తి సాధనము కాదు. భగవంతుని గూర్చిన అంతర్‌ జ్ఞానమునకు శరణాగతి 
ఒక సాధనమేగాని, వ్యక్తిగత దారిద్య్ర భయభీతులను పోగొట్టుటకును, 
భగవంతుని అనుగ్రహమును పొందుటకును మాత్రమే అది సాధనమను 
అభిప్రాయము సరియైనది గాదు. బ్రాహ్మీస్థితియొక్క సిద్ధి అనునది సామావ్య 
సాన్నిధ్యములకన్న భిన్న మైనది కాదు 

విశిష్టాద్వైతమునకు సంబంధించిన సామాన్య సిద్దాంతములను; శరణాగతి, 
లేక ప్రపత్తి విషయములందును మాకున్న పరిజ్ఞానము మిక్కిలి ఉపయోగకారిటై 
యున్నది 

శంకరాచార్యుల అద్వైతముకూడ "అచలము" నకే దారితీయునన్న 
మా అభిప్రాయమును నేను సంపూర్ణముగ సమాదరింతును దైవ సాయుజ్యమును 
ప్రాపింపజేయు తురీయ పథము ఒక విధమైన ఉత్రాంతిగా భావించరాదనియు, 
అది ఇహలోకమున పొందు ఆత్మసాక్షాత్కారమే అనెడు మా అభిప్రాయమును 


న్‌ 
ల 


అంగీకరించి కొనియాడుచున్నాను. ఏలయన - చురీయావస్థలో ఆకాశ నమయాది 
విభేదము లన్నియు లయమైపోయి, కేవలము ఒక్కే బ్రవ్మామీ భాసించుచుండును. 
మా అభిప్రాయమున, అచలానుభూతి మాండూక్యుడు "పేర్కొనిన తురీయమున 
కన్న అతీత మైనదియును, శంకరుని అద్వైతానుభూతితో సమాన మైనదియు 
అగుచున్నది. అచలానుభూతి నిర్గుణమైనది. అకాలము, ఆకాశములకు 
సంబంధించిన సిద్ధాంతములకు సమానమైన ఈ అచలానుభవమును గూర్చి 
మారు గావించిన బ్రీతిపాదనము రమణీయమై అతీతయోగ విధాన వివరణమున 
శిఖధాయమానముగ నున్నది. శ్రతిప్రమాణములకన్న మొ సిద్ధాంతము 
విలక్షణముగా నున్నది. ఆ అచలానుభూతి యొక్క సాక్షాత్కార తేజఃకిరేంమును 
ఒక దానిని మారు పొందియో, లేక దాని తటమునక్షు దరిసియో యుందురని 
నా దృఢవ్య్సాసము. 

సమగ్రముగా అ ద్వైత దర్శన [గ్రంథ పఠనము గావించిన వారును, 
అచలానుభవమునకు దారితీయు సాధనమును అనుష్టించిన సుధీమణులును 
మా రచనలను అత్యంతము సమాదరింపగలరు. ఉపోద్దాతము వ్రాయుమనిన 
మౌ అభ్యర్థనము నాకు గౌరవ ప్రదమైనప్పటికిని, మా వివరణముల అంతస్సార 
మెజిగి, వీలువగట్టి సమ్మాన్యత చేకూర్చగలుగు నంత శ్రక్తి నాకు లేదేమో 
అని భావింతును*” 


మా యగాధ బుజుత, భక్తి తత్పరతలకు తగిన సతృలితములు 
లభించగలవు. ప్రాక్తన శ్రుతుల పఠనము మాత్రమే నేడు మనకు జాలదు, 
తదంతర్గత సత్యార్థానుభవ గవేషణము, నిరూపణములే మనకు ముఖ్య 
అచరణయోగ్య కార్యములై ఉన్నవి. అందులకే శ్రీరమణునివంటి మవాపురుషుడు 
ఇప్పుడు శరణ్యుడై యున్నాడు. అట్టి మహర్షిని స్తుతించుట, పూజించుటతోనే 
తృప్తిపడక, ప్రతివ్యక్తియు తన జీవితావధిలో శ్రతిప్రోక్త మైన, యోగీశ్వరులు 
బోధాతీత శక్తితో ప్రవచించిన సత్యదర్శనమును స్వయముగా సమకూర్చుకో 
గలిగిన ధీరకార్యమును చేపట్టవలసియున్నది. 

భగవంతుడు మోకు సాక్షాత్కారమును ప్రసాదించుగాత ! 

శుభాకాంక్షలతో 
ఇట్టు, హృదయ పూర్వకముగా 
(సం) కె. సి. వరదాచారి 
(అది అంగ్ల మూలమున కనువాదము) 


, థ్రవ్మాబేజ్ఞాన ద్వితీయభాగముపై 
పండితుల అభిప్రాయములు 
టకు 


అఖిలాంధ్ర సాధుపరిషత్‌ అధ్యక్తులును, కైలాసాశ్రమాధిపతులును 
నగు పరమహంస పరివ్రాజకాచార్య 
శ్రీ స్వామి నిత్యానందగారి అభిప్రాయము 
బ్రహ్మబిజ్ఞాసా పాఠకమహాశయులారా! ఓం తత్సత్‌-ఓం నమస్తే 
ఖీ! యావా నర్ధ ఉదపానే సర్వత న్సంప్టుతోదకే! 
తావాన్‌ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః॥ 
గీత: 2-66. 


అను గీతావచనానుసారము ఈ బ్రహ్మజిజ్ఞాసా మహోద్గంథమున 
నెందు చూచినను జిజ్ఞాసా వర్యవసాన ఫలితమగు వరిమార్థమే పరిన్ఫుటముగా 
గోచరింపజేయుచున్న్‌ దనుటలో వింత లీదు-వశషము కాదు. 


బిజ్ఞాసకొజకై మానవుడు ఎంత తపింపవలెనో? ఎంత అన్వేషింపవలెనో? 
ఎంత పకువులెత్తవలెనో? అన్నింటికిని గ్రంథక్తర్త, యే మూలమై సముచిత 
పద్ధతితో సర్వతో ముఖముగా సంలబ్దీ ఫలితముగా మహిమాతిశయముల 
నుద్దీపింప జేయు వాబయముల "బ్రస్ఫుటముగా (గోడీకరించి వివిధ 
విషయములతో వివిధ భంగుల బాఠళకుల నానందరసాబ్ధి నోలలాడించి 
రనుటలో అతిశయోక్తి లేదు. ముఖ్యముగా మొదటి భాగములో జగన్మిథ్యాత్క 
నిరూపణతో విడిచిపెట్టక ద్వితీయమున అద్వితీయవిధానముగా భక్తి ప్రపత్తి 

ప్రముఖ విషయముల గూర్చి నిరవధికముగా అనే కోదాహరణ పూర్వకముగా 
నుల్లేభించిరి. సహజముగా నాధ్యాత్మిక విషయములలో సంభవించు బహుళ 
సంశేయముల గూర్చి విపులముగా విశదీకరించుచు పెక్కు నివారణోపాయముల 
నుల్లేఖించియున్నారు. మజియును. వేద విభాగ కర్తయగు వ్యాసమహర్షి 
ప్రవచించిన బ్రవ్మసూత్రములలో "అథాతో బ్రవ్మజిజ్ఞాసా” అని ప్రారంభించి 
తన వృాదయ గతాభిమతములగు నాధ్యాత్మిక పరమ రహిన్యములను నిరాఘాట 


స! 


ధాటీ పాటవముతో నుదాటించి యున్నారు ఈ కృతిక్తర్తయు "బ్రవ్మజిజ్ఞాస" 
అను పేర సంశయ ప్రాతిపదిక సమస్యలను 'పెక్కింటిని నివారించుటకై 
నిరవధిక శక్తితో నిర్భయముగా నమృతోపమానముగ జాటియున్నారు ఇట్టి 
యుద ధ్గంథములు ముముక్రువులగు పాఠకుల కేంతయేని మహోపకారకములు 
గాన నిట్టి ప్రకరణ విషయక (గ్రంథము లెన్నియో విరచించి శ్రీ భారతి 
'సేవాసమగ్రతలో నుత్తీర్లు లగుదురని అందుకై భగవంతుడు ఈ గ్రంధకర్తకు 
ఆయురారోగ్య భోగ ఇ భ్‌గ్య విజ్ఞాన నిధాన “మొసంగుగాతమని పారింబొరి 
నా జగదీశుని ప్రార్థించుచున్నాను 


(సం) స్వామి నిత్యానంద 


అధ్యక్షుడు 
అఖిలాంధ్ర సాధుపరిషత్తు 
14-3-1969. 


ఆలి ఆ 


మహాకవి, విద్వాన్‌ 
దీపాల పిచ్చయ్యశాస్త్రి గారి అభిప్రాయము. 


ప్రథమభాగము వలెనే ఈ ద్వితీయభాగమును బ్రహ్మవిద్యా రహస్యములను 
విశదీకరించుచు ప్రశ్నోత్తరముల రూపమున జిజ్ఞాసువుల సందేహమును 
న్మ్లోషముగా తొలగించుచు, భక్తి జ్ఞాన వైరాగ్యములను మనస్సునకు వాత్తించుచు 
అత్యంత ప్రశంసనీయముగా నున్నది 


1ముముక్షువుల 'కెల్లరకును ఈ యుత్తమ గ్రంథము ఆవశ్య పఠనీయము, 
అపారోపకారకము అనుటలో సందేహము లేదు. 


నెలూలు, - | 


10196 (సం) దీపాల పిచ్చయ్య శాస్త్రి 
| 


౫11 
ఉభయవేదాంత ప్రవర్తకులు 
వ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి 
అభిప్రాయము 


శ్రీయుతులు మజ్జిబోయిన రామసుబ్బయ్యగారికి నమస్సులు. 

నా విలంబమును మన్నింపుడు మా "బ్రహ్మబిజ్ఞాస" రెండు 
సంపుటాలును మీరు విశ్వాసముతో పంపి పదునైదు దినములు దాటినవి 
విషయమును విస్తరమును గొప్పవి వయోదోషముచేత ఆరోగ్యమును 
దృష్టిపాటవమును శిథిలములుగా నున్న నాకు ఆ గ్రంధములను తుదిదాక 
చూచుట కింత నిదానమైనది ఒకవిధముగా చదివి యిప్పటికి 
ముగింపగలిగినాను. ఇంకను రెండు మారులైనను చదువుకోవలసి యున్నది 
ప్రయత్నింతును. 

మా గ్రంథమున అ; ద్వైతసిద్దాంతము సాంగోపాంగముగా విశదముగా 

వివరింపబడినది వైశద్యము. సంయమము, నిర్మలత, అకృత్రిమధార - ఇవి 
మా శైలిలో చూచి సంతోషింపవలసిన విషయ వోషములు గహనమైన 
విషయము లింత చక్కగా చిక్కు లేక వ్రాయగలుగుట సామాన్యము గాదు 
ఇందుకు నావంటి చదువరుల కృతజ్ఞత మోయెడ చెల్లగలదు విశిష్టాద్వైత 
ప్రక్రియను అట్టి నిర్మలశయ్యతోనే వివరించితిరి. కాని అది తెంగల 
సంప్రదాయమునే ఎక్కువగా ప్రతిఫలింపజేయుచున్నదని నా సందేహము, 
నేను వడగల సంప్రదాయమువాడను ఈ రెండు సంప్రదాయములకును 
గల భేదము సాంఘికముగా నున్నంత తాత్త్వికముగా లేదని నా విశ్వాసము 
త త్త్వవిషయమున శ్రీదేశకుల మవారచనల విలువ ఉదాసింపరానిది శ్రీ 
రామానుజ సిద్ధాంతమున కవి మూలాధారములుగా నున్నవన్నమాట 
యిరుతెగలవారుమీ అంగికరించినదే. 


తిరుపతి, | భవదీయుడు 
17-3-69 (సం) రా అనంతకృష్ణశర్మ. 


శప|11 


అఖిలాంధ్ర సాధుపరిషత్‌ ఉపాధ్యక్షులును, 
గీతావాణి సంపాదకులును, భూమౌనందాశ మాధిపతులును నగు 
పప శ్రీరామకృష్ణానందస్వాములవారి 
అభిప్రాయము. 


స్వాధ్యాయతపస్వి రీ మజ్దిబోయిన రామసుబ్బయ్యగారు తాము వ్రాసిన 
"బ్రహ్మజిజ్ఞాస" యొక్క ద్వితీయ భాగమునకు నా అభిప్రాయమును కోరి 
పూర్తిగా బైండుచేయని పుస్తకమును నాకు పంపిరి నా అభిప్రాయము వారి 
గ్రంధములో పడవలెనట అదేమోకాని, వారి గ్రంధమే యిప్పుడు నా 
అభిప్రాయములో పడినది కొన్ని కొన్ని విషయముల గురించి నాలోని 
విచికిత్సలకు ఈ గ్రంధము చికిత్స చేసినది 


అద్దములో కొండను చూపినట్టు వేదాంత శాస్తమునంతను సారాసార 
సముద్ధరణము చేసి చెప్పిన గ్రంథమునకు మొత్తము గ్రంథము గ్రంథమే 
అభిప్రాయము 


ఈ గ్రంథములో జ్ఞానయోగ, రాజయోగ, కర్మయోగ, భక్తియోగముల 
యొక్కయు ప్ర పపత్తి స్వరూప స్వభావ ప్రకార ప్రయోజనములు సమగ్రముగ 
అయిదు ప్రకరణములతో సుమారు అయిదువందల పుటలలో చర్చింపబడినవి 
ప్రపత్తి అనునది భక్తియోగమునందే అంతర్భూతము కాగలదు "భక్తి ప్రపత్తులు 
ఒకే పద్ధతియొక్క రెండు రూపము" లని శ్రీ రాధాకృష్ణ మ. చెప్పిన 
మాటను గ్రంథకర్త ఉదాహరించియున్నారు 


మానవులు భిన్న సంస్కారములు కలవారు సంస్కారములనుబట్టి 
వారి వారి అభిరుచులు కూడ భిన్న భిన్నములు సాధనమార్గము రూడ ఈ 
క్రమమునకు అపవాదముగ లేదు వినోబాభావే చెప్పిన విధమున, "గంగానదిని 
దాటుటకు వారి వారి అనుకూలము ననుసరించి వారి వారి చోటులనుండి 
వంతెనలు వేసికొ నునట్టు, సంసారమును తరించుటకు ముముక్షువులు తమ 


%గ/ 


తమ సంస్కారములనుబట్టి సాధనలను (గ్రహింతురు. బుద్ధిప్రధానులు 
జ్ఞానయోగమును, చిత్తప్రధానులు రాజయోగమును, ఇంద్రియ (ప్రాణ) 
ప్రధానులు కర్మయోగమును, హృదయ ప్రధానులు భక్తి యోగమును 
అనుసరించుటకు ఇచ్చగింతురు మొదట ఈ మార్గములు భిన్న భిన్నముగ 
నున్ను, గమ్యమును చేరుసరికి, గిరిశిఖరము నెక్కుసరికి దారుల వలెను, 
సముద్రమును చేరుసరికి నదులవలెను సమన్వయము పొందగలవు ఈ 
సిద్ధాంతమునే "యే యథా మాం" అని, "ధ్యానే నాత్మని" అని భగవద్గీతయు, 
"త్రయీ సాంఖ్యం యోగం" అని పుష్పదంతాచార్యులు, అట్లే స్త్రీ రామకృష్ణ 
వివేకానంద, రామతీర్థ, మహాత్మగాంధీ, వినోబా ప్రభృతులును ప్రతిపాదించి 
యున్నారు. ఆకులు కొమ్మలు ఎంచుకొనుట పండితుల పద్ధతి పండ్డు 
తినుట సత్పురుషుల పని. 

యుగపురుషుడు సర్వమత సమన్వయకర్త శ్రీ రామకృష్ణ పరమహంసగారి 
స్మరణతో ప్రారంభమైన (మొదటి భాగము చూడండి) గ్రంథములో గ్రంథకర్త 
రూడ పై విధమున సమన్వయముతో చెప్పిన మాటలు చూడండి. 

"భిన్న భిన్న సంస్కారములు గల భిన్నజీవులకు సరిపడునట్లు భిన్న 
భిన్నములగు మోక్షధర్మములను భగవంతుడు, లేక గీతాకారుడు గీతాముఖమున 
లోకమున కుపదేశించి యున్నాడు. ఎవరికేది తగునో వారద్దాని 
ననుసరింతురు"(పేజి 357.0) 


"జ్ఞానయోగ,ు రాజయోగ, కర్మయోగ, భక్తియోగములను నీ నాలుగు 
సంప్రదాయములను నొకదానితో మరియొకటి అప్పుడప్పుడు కలియుచుండును. 
అయినను నీ నాలుగింటిలో నేది సాధకునిచేత ప్రాముఖ్యముగా గైకొని 
యాచరణలో పెట్టబడునో అతడట్టి సంప్రదాయమునకు చెందిన వాడని 
పిలువబడును" (కేజి 99. 


146వ పేజిలోని "క్తర్తవ్యము-న్వధర్మము" అను విషయము చదువదగినది. 


త 


(గంథము చివరిలో జిజ్ఞాసువు పలికిన మాటలనే [కింద 
పొందుపరచున్నాను. (360 పేజి) 


"నా బోంట్లు ఎన్నియో (గ్రంథములు ఎంతో కోలము కష్టపడి చదివినను 
తెలిసికొనజొాలనంతటి విజ్ఞానమును బోధించితిరి.” ప్రతి పాఠకుడును 
పలుకవలసిన మాటలివి. 


"సకలరత్నపూర్ణ సర్వ వసుంధరా 

చశ్రదాన విధియు సరి యనంగ 

రాదు. విశ్వవేదరాశి సారాధ్యాత్మ 

విద్య యిచ్చుటకు వివేకధుర్య." 

అని మహాభారతమున చెప్పిన మాటను తానును గ్రంథమున 18వ 
పుటలో చెప్పిరి, చెప్పుకేకాక అ ఫలమును సాధించుకొన్న దక్షత ధన్యత 
గ్రంథకర్తకు దక్కినది. ధన్యవాదములు. 

తృతీయభాగ సందర్శన సౌభాగ్యమునకు ప్రతీక్షించు 

మొ అభిన్నాత్మ, 
(సం)శ్రీరామకృష్ణానందస్వామి, 
మకాం, 25-3-69 


శ్రీ శంకరనికేతనము 
శృంగేరి. 


1 


సంస్కృతభాషా ప్రచారిణీ సఖా ప్రధాన మంత్రులగు 
ఉ|| వే॥ శ్రీమాన్‌ సాహిత్యరత్న, విద్యాప్రవీణ, విద్వాన్‌, 


తి.క0. తిరువేంగడాచార్యులవారి 
అభిప్రాయము 


శ్రీయుతులు జ్ఞానవయోవృద్దులునగు శ్రీ మట్టిబోయిన రామనుబ్బయ్యగారు 
రచించిన 'బ్రహ్మజీజ్ఞాస' రెండవ భాగము అమూలాగ్రము పఠించితిని. 
శుద్ధమైన భాషలో, లలికీమైన శైలిలో సరళాతిసరళముగ వేదాంత విషయములను 
వివరించిన విరి ప్రతిభా విశేషము అభినందనీయము. గహనమగు వేదాంత 
విషయములను అరటిపండొలిచి చేత నిడినట్టు ప్రతిపాదించిరి వాసనాక్షయ 
తత్త్వజ్ఞానములు, మనోనాశతత్త్వజ్ఞానములు, చి త్తముయొక్క స్తూల సూక్ష్మృతలు 
మొదలిగువాని వివరణములిందికు నిదర్శనములు. 


మణియు నీ రచయిత యదె ద్వైత సిద్ధాంతమున నిష్పాతృత్వమును 
వహించుటయే గాక విశిష్టాద్వైతమునందును తగీనంత పరిజ్ఞానమీను గడించి 
యుభయ సిద్ధాంతముల యందును దనకు గల యాదరమును దెలుపుటకే 
యీ భాగము రచించెనని తోచుచున్నది. వీరి (గ్రంథ రచనమున్రై యుపక్రమించి 
శతాధికములగు (గ్రంథములను పరిశీలించిరి. అందును సుమారిరువది 
విశిష్టాద్వైత గ్రంథములను ఆకళించుకొనిరని తెలియుచున్నది వీరు చాలవరకు 
అద్వైత విశిష్టాద్వైత మతముల సమన్వయమునకే యత్నించిరి. కొన్ని చోట్ల 
గల యాంతరంగికాభిప్రాయ భేదములకును తమ వ్యాఖ్యానమును జతపజచి 
సమన్వయమును సాధించిరి. ఉదాహరణమునకు (1) విదేహముక్తు ని గుజించి 
శంకర విద్యారణ్యుల భావభేదములకు సమన్వయమును 41 వ పుటయందు 
జూచునది. (2) రామానుజుచార్యులు వేదాధికారము లేనివారికి జ్ఞానకర్మలయం 
దధికారము లేదని శ్రీభాష్యమున ప్రతిపాదించిన దానికి వీరి స్‌మన్వయము 
174వ పుటయందు జూచునది. బ్రవ్మవిద్యాధికారమునకు జాతి యడ్డు 
రాదని వీరు మహాప్రయత్నముతో సమర్ధించిరి. 


ప్రపత్తికి ఉపనిషత్తులయందు ప్రమాణము లేదనుటయు, ప్రపత్తి 
బీజములు మాత్ర మందు గోచరించుచున్న వనుటయు సరికాదు. 


3/11 


ఈశావాస్యోపనిషత్తునందలి 'వాయు రనిల మమృతం' ఇత్యాది 17వ 
మంత్రమును "అగ్నెనయ" అను 18వ మంత్రమును చరమళ్లోకార్థకమే యని 
పూర్వాచార్యులు వ్యాఖ్యానించిరి ఇంతయేల శ్రుతిస్సృత్యాది సకల 
ప్రమాణములను శరణాగతి పర్యవసాయులుగా శ్రీవైష్ణవు లనుసంధింతురు 

వోోషానుగ్రహ విషయమునను వీరి యుద్దేశము వేరుగా ' నున్నది 
వ్యక్తిగతాభిప్రాయము భేదించుట సహజము. 


ఏతావతా వీరి బృవద్ద్ర్యంథము బహుగ్రంథ పరిశీలన ఫలితమై స్వానుభవ 
సమ్మిళితమై, సులభగ్రాహ్యమై, ముముక్షువుల కుపాదేయమై జిజ్ఞాసువులకు 
సకల విషయ ప్రతిపాదకమై యలరారుచున్నది. 


అటు 
చిత్తూరు. (సం) తి. కం. తిరువేంగడాచార్యులు, 
28-3-69 ప్రధానమంత్రి 


సంస్కృతభాషా ప్రచారిణి సభ 


2 


02002 02 0022 70008 0227882 


576ల01జ 

గక. 1220023207 29షక ఉుంష0827, 31 6. 4. 3527051, 
*0గాాల 80700001 9312౫ 09410 
జర 10౧16 50ఆ%లు 00జ11బులు( 44-69, 


10276 20106 180020 004 16 ౧౭గ ౦0 "920004 30452" ఇ 
1600 0/5౧ 4410100104 [2025000202 ౮౭౧). 110 6 00641 10191- 
656108 206 156౪306076. 904 ౦4060 6681 ౪10 €ం 110౪/1668206 01 
91210020 006 ౮౫౭౭0౯0146 ౮017అం6 206 52006 ౪416 12 006060 
౪56610 001 ౧2గ. 1006 ౪కం (0 004) ఉం ౧జాట ౧43 0601 12%ల౧ హం౧ 
ఏం 54602, ఓం 9110004 50040. 106 12080286 15 919016 206 
13 10 20 689)” [0%/1008 30/16. 


00 సనో 08 46419 ౧41207 ౪101 46 0111103000) 01 4674104 
౪600126101 200 2841051 46 3జు6 206 2150 16 ౧1001016 0001 
5010013 0011109000)” జు6 లయుజం104401 హంగ 024) 206 ౦6200. 41 
ఓం0ఇ66 06 224000! 1౯165 10 65201192 40 ల౦౧ 10 16 ఆగ” రశ, 
211 0254663 ₹ల6 00%0061001 10 86 116 ౪76623 216 ౮౧2౭130463 1 
29760 ౪/10 110 46 ఆ/౦౧/ 016 *90 *806 10 26212 14010012 020 
026 211 116 12002080 1064 *ఫజలలా 11201 1476 0000 ౧206106 
0౯౪6 1004806013 10 416 645116 ౧ల౫1౦63. 11 13 ౧0065340/ 146 ౮/౦౧ 
0699016190 0416118100. 1106401901 04566 08 116 ౮౧21131263 
206 6 302000250625 13 16 1051 6030000112 $/5100 ఖర 13 
[17 08006 01 ౧111030001041 ౧606జాంం:. 106 ౧066 ౦106 10౪1 15 
16 90686 01000౪/166466 000 2101601 01103000) 6118100 జర 
64106, జరీ, 56 [4004 98004042 83 40068 భాం 3లా/106 0 ౧0 
108 113 000% 1 40 083/ బేంళగ0్వి 50/16 206 ౧06108 1 */010 ఓం 
(910% 046 6/10జ0/ 0280. 


టం 


106 9800184 02గ 66213 ౪/10 *1417/6 0411 46 ౮౧8)/&8 0% 116 
809 0₹జ1210028 9200020. 1 6ఆ13 *10 ఓం 6612119 0౮612804 
082, [22004 01 0%)/2204 7084 [ట8 7002, 34111 02, 
0౯౪౪౦601 206 2046411 0 6 0004116 0₹54గ06064ల. 6 (ల 
8001063 1 46811 416 01001016 ౦0 ౪౦౪10 జ6 46 ౧౦౦౪16 01 
$06066 2000164108 10 16 220028జ062 ౧011103000). 0836 ౧౫౧౦ 
వడగ5 0011210 16 100%/16626 204 1100022100 6065320/ 10 
ఇ9రేలం4206 116 ౪జ10౪5 97516025 ౦€/66410 20110300%)/ 0౧౯/&11108 
1210612. 


120 5000 1240 0 7626ల 7111 బ్రాణళు' 0ల654 0/ 16264108 
శలం 00010. 


(54) గక. శ0230023202320 శ్వుగ/20రై20 


శ 


శ్రీ వ్యాసాశ్రమ షీకాధిపతులగు 
శ్రీశ్రీశ్రీ విమలానందస్వాములవారి అభిప్రాయము 


త్రీ వ్యాసాశ్రమం-పోస్టు, మూం, 

ఏర్పేడు మార్గము, ఓంకార సత్రయాగము, 

చిత్తూరు జిల్దా (అం.ప్ర) దువ్వ - (పోస్టు) ప.గోదావరి బిల్లా. 
1444-69 


పరిశుద్దాత్మ స్వరూపులగు, 

శ్రీ మజ్జిభోయిన రామసుబ్బయ్యగారిచే రచింపబడిన న! 
అను గ్రంథమియొక్క ప్రథమ, ద్వితీయ భాగములు రెండు చేరినవి. 'పూర్తిగ 
చదువుట కవకాశము చిక్కినది కాదు. అయినను సంచారములో వెంట 
ఉంచుకొని వీలు చిక్కినపుడెల్ల స్థాలీపులాకన్యాయముగ నచటచట చూచుట 
జరిగినది. శ్రీ రామసుబ్బయగగాటీ చాల పరిశ్రమచేసి యీ ఉద ద్ధ్యంథమును 
రచించిరి. వారి వివిధ గ్రంఖావలోకనమునకు, దీర్జకాల పరిశ్రమకు సాక్షి 
యా 'బ్రహ్మజిజ్ఞాస'. అందులోను స్వయముగా వ్రాయటకు ఓపిక లేకపోయినా 
తాము చెప్పుచు నితరులచే వ్రాయించిరట. దీనివలన గూడ వారి ప్రజ్జ 
సూక్ష్మేక్షిక, వివిధ విషయ పరిజ్హానము సువ్యక్తమగు చున్నది. మొత్తానికి ఈ 
రూపేణ వారు తెలుగు భాషలో లేని లోటును దీర్చిరి. సంస్కృత భాషలో 
వివిధ వేదాన్త గ్రంథములను పఠించి సారమును గ్రహించలేని ఆంధ్ర 
సాధకులకు, జిజ్ఞాసువులకు నీ రూపమున మహోపకార మొనర్చిరి. వీరి 
యీ సేవ చిరస్మర్‌ణీయము. సంస్కృతాభిజ్ఞులకు గూడ ఇంతటి వ్యాపకజ్ఞాన 
ముండదేమో యనిపించుచున్నది. ఇంటీ వర్ణవ్యవస్తాది విషయములు 
నవ్యదృష్టితో విమర్శింపబడియున్నవి. 


ముముక్షువులకు, జిజ్ఞాసువులకు తప్పక పఠింపదగిన గ్రంథము. శ్రీ 
రామసుబ్బయ్యగారికి పరమేశ్వరుడు ఇతో ౬.ధికాధ్యాత్మిక సేవ జేయుశ్తక్తి 
సామర్థ్యముల ప్రసాదించి అనుగ్రహించుగాక! 


ఓం జయ గురుదేవ్‌! 


మా 
విమలానందస్వామి 


]0 


ఆచార్య (ప్రొఫెసర్‌) డాక్టరు కొత్త నచ్చిదానందమూర్తిగారు 'బ్రహ్మజిజ్ఞాస' 
ప్రథమ - ద్వితీయ భాగములపై వ్రాసిన అభిప్రాయము. 


నగ ₹61121068%222 ౮1817001 
013301 కహాంిడ[ - 517502 
కద 5210%11642523ఢ12 ౧142483 న 
₹1060%120061101 188 జజ, 1976. 
విణూ 501 20 జిం00812%, 


1 0876 ౧6౦61౪66 ౦0౧16 00/04! 971000801834, 2 26. 040% 704 
+ల0/ సాం. 


1 1876 1686 8 15% ౧జ౭1000 [లాం 206 లం 206 1 జ ౧200 10 
2019 18130౪ [4౪6 లధం౪గ6464 7648000 10౧ 66 ౯464100181 ౪20/ 18 01648 
క... 


10096 గజ) గగం138003 జుం 1946108 1 జర జూం 06108 00011466. 


70౪% 5010ల61/, 
(546) క 5240%16222%642 గ14గ0)7. 
(పై ఆభిప్రాయమునకు ఆంధ్రానువాదము) 
అచార్య తిరుపతి -517 502 
శె. సచ్చిదానందమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ 
వైస్‌-ఛాన్సలర్‌ 18 జనవరి 1976 


ప్రియమైన రామసుబ్బయ్యగారూ | 

మొ 'బ్రహ్మజిజ్ఞాస' గ్రంథముయొక్క రెండు భాగములు చేరినవి 
అనేక వందనములు 

అక్కడక్కడ కొన్ని ప్యారగ్రాఫ్‌లను చదివినాను. అందు మిరు 
వేదాంతమును సంప్రదాయక విధమున విస్పష్టమైన తెనుగులో వివరించినారు 
ఈ విషయము నాకు చాలా ఆనందమును తృప్తిని కలిగించినది. 

అనేక ముముక్షువులు దీనిని చదివి లాభపడగలరని ఆశపడుచున్నాను. 

సహృదయముతో 
(సం) కె. సచ్చిదానందమూర్తి 


మ. 


(గ్రంథసమిోక్ష 


యథార్థ భారతి - వ్యాసాశ్రమమునుండి వెలువడు వేదాంత 
మాసపత్రిక. సంపుటి 43- సొమ్యనామ సం॥ నిజాషాఢము 
జూలై నెల 1969- సంచిక 5. 


ఓమ్‌ 
“లవాజిజ్ఞాన' (ప్రథమ, ద్వితీయ భాగములు) 
గ్రంథకర్త : శ్రీ మబ్దిబోయిన రామసుబ్బయ్యగారు. కడప. 


ఇందు అద్వైతమత సిద్ధాంతమునకు సంబంధించిన అనేక 
విషయములు చర్చింపబడినవి. గ్రంథకర్త అనేక శాస్త్రములను పరిశోధించి 
వేదాంతజిజ్ఞాసువులకు తెలుసుకోదగిన పెక్కు విషయములను అనగా 
సాధకుని యక్క బ్రవ్మజిజ్డాన మొదలుకొని బ్రవ్మసాక్షాత్కార పర్యంతము 
జిజ్ఞాసువులకు ఉపకరించో నటుల శ్రుతి, స్కృతి, పురాణ, ఇతిహాస 
ప్రమాణ పురస్సరముగ అనేక విషయములను వివరించిరి. వర్త ర్ల వ్యవస్తాది 
విషయములు నవ్యదృష్టితో, సత్య దృష్టాంతములతో పరిశీలిరిపబడినీవి. 
బ్రహ్మజిజ్ఞాసువులు తప్పక పఠింపద్‌గిన గ్రంథము, బ్రహ్మజిజ్ఞాస, 
ఆంధ్రజిజ్దాసు లోకమునకు మవోహూర మొనర్చినది. శ్రీరామనుబ్బయ్య గౌరు 
విలక్షణమైన ప్రతిభతో, అసమాన ప్రజ్ఞతో ఈ బ్రహ్మజిజ్ఞాసను తెలుగు 
భాషామతల్లికి సమర్పించి ఎనలేని శ్రీర్తిని గడించిరి. 


ఆాషాాపాాషాా 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 17-9-1969 
బ్రహ్మజిజ్ఞాస (ద్వితీయభాగము) 
గ్రంథకర్త : శ్రీ మజట్టిబోయిన రామసుబ్బయ్యగారు. 
జ్జాన, రాజ, కర్మ, భక్తి యోగములున్ను, 'ప్రపత్తి' అనుభాగమును 
కల ఆధ్యాత్మికవిద్యా వివరణ రూపమైన దివ్యగ్రంథము అది. 


20411 


జిజ్ఞాసువు ప్రశ్నిస్తూ ఉంటాడు. వేదాంతి సమాధాన మిస్తూ 
ఉంటాడు. శ్రతిస్పృతులు, ఉపనిషత్తులు, భారత భాగవత రామాయణ 
ములు, భగవద్గీత - ఈ గ్రంథాన్ని సప్రమాణమును చేశాయి. 


అధ్యాత్మవిద్య అనగానే ఆమడదూరం పర్వెత్తిపోయే వానిని అత్యంత 
శ్రద్దాభక్తు లతో అతి సన్నిహితుని చేసే గ్రంథము ఇది. 


జీవాత్మ సంబంధాన్ని, రహస్యాన్ని తెలుసుకుని తరణోపాయము 
గుర్తించి పరమకాంసయైై పరబ్రహ్మమునందు లీనము కావడమే జీవిక 
చరమలక్ష్యం. దానికి మించిన కృతకృత్యత లేదు. 

'ద్వేపదే బంధ మోక్షాయ 

న మమేతి మమేతిచ 

మమేతి బధ్యతే జంతుః 

న మమేతి విముచ్యతే' (పైంగలోపనిషత్తు) 


బంధమునరకు, మోక్షమునకు రెండు మార్గములు గలవు 


ఒక మార్గము 'న మమ, రెండవది 'మమ' 'మమ'(నాది, నావారు) 
అను మార్గమునందు బంధమును, 'న మమ' (నాదికాదు) అను మార్గమున 
పోయిన ష్రూక్షము కలుగును. 


రాజయోగ మనగా నా కేదో సందేహముండేది. ఈ [గ్రంథమున 
గల రాజయోగ వివృతివలన అది తీరంది. ఆలాగే భక్తికి, ప్రపత్తికి 
గల భేదము, ఫలము ప్రపత్తి వివృతివలన తేట తెల్లమయింది. 


రామానుజాదుల మత సిద్ధాంతాలు రూడ దీనివల్ల సులభ గ్రావ్యాము 
లవుతున్నాయి. వాటికి చిన్న చిన్న కథలు కూడ ఉన్నాయి 


ప్రపత్తిని వివరిస్తూ అళ్వారుల మార్గాన్ని రామ సుబ్బయ్యగారు 
రమ్యంగా చూపారు. వాటిలో 'దాశరథి' సంఘటన చక్కగా ఉంది. 
తేట తెలుగున బ్రవ్మవిద్యను బోధించే గ్రంథాలలో ఇది ప్రథమగణ్య 

మన దగది. 
(| -- యావమిజూల. 


న 


బ్రహ్మ జిజ్ఞాస ద్వితీయ భాగముయొక్క రచనకు తోడ్పడి నట్టియు ఈ 
భాగమున నుదాహరించినట్టియు' (గ్రంథనామములు, 
వాటి సంకేతాక్షరములు మొదలగు వివరములు 
(గ్రంథ నామము గ్రంథకర్త లేక అనువాదకులు 
లేక ప్రచురణ కర్తలు 
(గీత: గి) భగవద్గీత వావిళ్ళవారిది 
(ఆం. భాగ.)ఆంధ్ర భాగవతము _ శ్రీపోతన కవి క 


(ఆం.మ.భా శాంతి)ఆంధ్రమహాభారతము శాంతిపర్వము, కత. 
సనత్సు జీతాయము 





(ఆూ 
ల్‌ 


ఆంధ్రపద్మపురాణము 
పాద్మము 
ఆంధ్రవామన పురాణము 


సుపాటి చిదంబర శాస్త్రి 
(టబ్రతము 

రామావరుల కొండయ్యశాస్త్రి 
ముదిగొండ నాగవిరేశ్వర కవి 


రని 
ఆతు 


0 


ఆఊటూ (థూ 


ఆంధ్ర శివపురాణము 
ఆంధ్ర విష్ణుపురాణము 
శివపురాణము (సంస్కృతము) 


ఉత్తర హరివంశము శ్రీ నాచనసోమకవి వావిళ్లవారిది 
హరివంశము శ్రీ ఇఎబ్బనకవి 
(పా.యో సూ) పాతంజలయోగ సూత్రములు శ్రీవివేకానంద 


స్వాములవారి వ్యాఖ్యకు ఆంధ్రానువాదము 
శ్రీరామకృష్ణమఠమువారి ప్రచురణ. 
కర్మయోగము- శ్రీ వివేకానందస్వామి, అనువాదకులు -చిరంతనానందస్వామి 


మీ 


(వశ్రహఠయోగప్రదీసిక శ్రీ వివేకానందస్వామి అనువాదకులు- చిరంతనానందస్వామి 
(హఠ) హఠయోగప్రదీపిక శ్రీ స్వాత్మారామయోగి వావిళ్ళవారిది 
(యో. ప్ర. ) యోగమార్గ ప్రకాశిక - యుగళదాసుగారిది ॥ 

శ్రీ శంకరాచార్యులవారి గ్రంథములు:- 

(ఆం. సూ. భా) ఆంధ్రసూత్రభాష్యము-పురాణపండమల్లయ్యశాస్త్రే గారి 


ఆంధ్రానువాదము 
దక్షిణామూర్తిస్తోత్రము వావిళ్ళవారిది 
అపరోక్షానుభూతి ఖ్‌ 
(సవే.సి.సం,) సర్వవేదాంతసిద్ధాంత సంగ్రహము 
(వి. చూ.) వివేకచూడామణి 
(దృ. వి.) దృగ్సృళ్యవివేకము 
కనకధారాస్తవము + 
శివానందలహరి శ 
సొందర్యలహరి క 


(గౌశా౨)గొడపాదకారికలు %॥ 
ఇతర వేదాంత గ్రంథములు :- 

(నైసి,) నైష్కర్మ్యసిద్ధి = శ్రీ సురేశ్వరాచార్యులు క్‌ 
(సాం.సూ) సాంఖ్యసూత్రములు(దర్శనము)శ్రీ పండితగోపదేప్‌ వ్యాఖ్య 
సాంఖ్యకారికలు 

(జ్ఞా.వా.) జ్ఞానవాసిష్టము 

(వే.వం) వేదాంత పంచదశి-శ్రీ విద్యారణ్యస్వామి 


(జీ.ప్ర) జీవన్ముక్తి ప్రకాశిక *శ్రీమేకల పార్థసారథినాయుడుగారి అంధ్రీకరణము 
ఉతరగీత. 


మ! 


శ్రీ సీతారామాంజనేయ సంవాదము 


(భా.త) భారతీయతత్త్వ శాస్త్రము, చా|యస్‌. రాధాకృష్ణన్‌గారి "ఇండియన్‌ 
ఫిలాసఫీ" అను నాంగ్గ గ్రంథమునక్తు శ్రీ బులుసు వేంకకేశ్వరుల 
ఆంధ్రానువాదము 


(శ్రీమద్రామా ) శ్రీమద్రామాయణము 
ఆమృుక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్డటికవి 
శ్రీకాళహస్తీశ్వర శతకము 

శ్రీ వైష్ణవ గ్రంథములు: 


(ఆం.శ్రీ భా) ఆంధ్రశ్రీభాష్యము -శ్రీమద్రామానుజాచార్యులవారి శ్రీభావ్యమునకు 
అంధ్రానువాదము - అనువాదకులు - శ్రీమాన్‌ కం శేషాచార్యులు 


(ముము) ముముక్షుప్పడి న్ర్రీ పిళ్ళైలోకాచార్యుల తమిళ గ్రంథమునకు 
అనువాదము అనువాదకులు - శ్రీమాన్‌ కం శేషాచార్యులు 


(శ్రీ భూ.) శ్రీవచన భూషణము - శ్రీమాన్‌ ?8 అణ్జంగరాచార్య స్వాములు 
(ఆ హృ) ఆచార్యహృదయము - అనువాదకులు శ్రీ కం శేషాచార్యులు 
(వి మో) విలక్షణమోక్షాధికారి నిర్ణయము = ఎరుంజీి అప్పా | 

(ర సా) రహస్యసారము - శ్రీ వేదాంత దేశికులు - శ 


(పప) ప్రపన్నామృతము శ్రీ అనంతాచార్య విరచితము - టివి 
చూడామణీగారి తాత్పర్యసహితము 


(తిరు) తిరువాయి మెలి - శ్రీ నమ్మాళ్‌వార్డు -శ్రీమాన్‌ మాడభూషి రామానుజాచార్యులు 
ఆచార్యసూక్తి ముక్తావళి - శ్రీనంబూరి 'కేశవాచార్యులు 

అవతార రహస్యము - శ్రీ దేశిక వరదాచార్యులు 
దివ్యసూరిచరితము - శ్రీ గరుడవాహన పండితులు 


౫0/11 


స్తోత్ర రత్నము- శ్రీ యామునాచార్యులు 

గద్యత్రయము -శ్రీ మద్రామానుజాచార్యులు, శ్రీమాన్‌ పి. బి. అణంగ 
రాచార్యస్వాములవారు. 

యళీంద్రమత ప్రదీపిక - శ్రీ కం. శ్రీనివాసాచార్యులు 

ముకుందమాల - వ్ర కులశేఖరాళ్వార్లు 


పిల్ళైలోకాచార్యులవారు తమిళమున రచియించిన “అష్టాదశ రహస్య 
గంథములయందు పది రహస్యములు" 
తత్త్వత్రయము, అర్హపంచకము, ప్రమేయేఖరము, ప్రపన్న పరిత్రాణము, 
సారసంగ్రవము, సంసారసీమ్రాజ్యము, నవరత్నమాల, నవవిధ సంబంధము; 
తత్త్వశ్రేఖరము, అర్చిరాది. ఆంధ్రానువాదము - శ్రీమాన్‌ గట్టుపల్లి శేషాచార్యులు. 
ఉపనిషత్తులు: (శ్వేత) శ్వేతాశ్వతర; ముండక; ప్రశ్న: సన్న్యాస; 
పరమహంస;పరమవంన పరివ్రాజక: జాబాల్య: యాజ్ఞవల్క్య. నారద పరివ్రాజక, 
ముద్గల; అన్నపూర్త; (ముక్తిముక్తిక:(అమృత) అమృతబిందు: శాట్యాయని, పైంగల* 
(తేజి. తోజో) తోజోబిందు; (యో.4.) యోగశిఖ; (యో, కుం) యోగకుండలి; 
యోగతత్త్వ: (బృ) బృహదారణ్యక: శాండిల్య;(త్రి. బ్రా) త్రిశిభి బ్రాహ్మణ; 
మండలబ్రాహ్మణ: (యో.చూ)యోగ చూడామణి; (ధ్యాన)ధ్యానబిందు; 
బ్రవ్మావిద్య: పాశపత: బ్రహ్మ; అద్వయతారక, స్కందః; రామరవాస్య: రామతాపని; 
సీత; సారసార, గోపాలతాపిని; కృష్ణ హంస; కలిసంతారణ; దర్శన; 
సౌభాగ్యలక్ష్మి; తారసార; నారాయణ; (ఛాం) ఛాందోగ్య, భిక్షుక; తురీయాతీత; 
అవధూత; ఇంకను కొన్ని గ్రంథములు. 


30 


ద్వితీయభాగము . విషయసూచిక 
మొదటి ప్రకరణము - జ్ఞానయోగము 


[౧ గ౯శ రట ౪69 


౧౫. 
౧౬. 
౧౭. 
౧౮. 
౧౯. 


విణ 


౨౨. 


ఆరంభము 

ముముక్షువు 

ముముక్షువు దినచర్య 
ముముక్షువు పరిత్యజింపదగినవి 
సాధన చతుష్టయము 
శ్రవణాదులు 
యజ్ఞదానతపములు 
ఉపాసనములు 

భ్రమ రెండు విధములు 


. ప్రతిబంధములు 
. ప్రణవోపాసన 

. సత్త్వగుణపోషణ 

. సన్న్యాసము 

. విదేహముక్తుడు, అశరీరి 


వైరాగ్యబోధోపరతులు 
జ్ఞానియొక్క లోకవ్యవవోరము 


తత్త్వజ్ఞాన వాసనాక్షయ మనోనాశములు 


వాసనలు 
వాసనాక్తయ మనోనాశములు 


, వాసనాక్ష్తయ తత్త్వజ్ఞానములు 


మనోనాశ తత్త్వజ్ఞానములు 
చిత్తముయొక్క స్టూలసూక్ష్మృతలు 


తి3, 
*" ౨౪. 
విగ. 


తిరి. 


అష్టాంగ (జ్ఞాన) యోగము 
నమాధి విఘ్నములు 
సమాధి 

జీవన్ముక్తుడు 


జ్ఞానికి ఆకాశగమనాది శక్తులుండునా? 
. విదేహ కైవల్యము (తురియాతీతము) 


2 అజ 8కి ళి 


97 


రెండవ ప్రకరణము - రాజయోగము 


అవతారిక 
యోగతత్ర్త్వము 
సాంఖ్యము-యోగము 
యోగము-జ్ఞానము 
యోగమున కర్షులు 


యోగము అష్టాంగమ్నులు గలది 


యమము 
నియమము 
ఆసనము. 


= ప్రాణాయామము 

. ప్రత్యావారము 

. ధారణ 

“ ధ్యానము 

- చిత్తముయొక్క అవస్థలు 
. నిరోధ సంస్కారము 


సమాధి 


, యోగము నాల్గు విధములు 
. తారకము 


9 
100 
౨102 
106 
109 
110 
110 
ఎకే1ే2 
ం ంకే1ే4ీ 
115 
117 


117 


118 


119 


కే20 
120 
123 
*కే2ర్‌ 


౧౯ 


విం 


తవ్‌౨ 


6౧ గత 6 6ఉ ౪ ౨ 


ద అంగ్‌. ఫుల టట ం3 


నాడీమండలము 
షట్పదక్రములు 
సహస్రారము 
కుండలినీశక్తి 


ఎ 126 
అ 129 


[131 
131 


మూడవ ప్రకరణము జు కర్మయోగము 


అవతారిక 

యజ్ఞచ[క్రము 

కర్మ-వికర్మ -అకర్మ 

కర్తవ్యము = స్వధర్మము 

ధర్మాధర్మములు 

స్వధర్మాచరణ మననేమి ? 

కర్మయోగము సులభ మగుకొట్టు? 
కర్మయోగమువలన మోక్షమెట్టు సిద్ధించును? 


= 136 


137 
42 
146 
147 
శ49 
158 
159 


నాలుగవ ప్రకరణము- భక్తియోగము 


భక్తి మార్గము 

భక్తి యనగా నెట్టిది? 
భక్తికి అధికారులు 

భక్తి మహిమ 

జ్ఞానము భక్తి 
భగవంతుడు 
శ్రీరామకృష్ణావతారములు 
పరాభక్తి (పరభక్తి) 
ముఖ్య సక్తి 

ఏకాంతిక క్‌ 


163 
168 
173 
182 
188 
192 


౧౧. 
౧ెతి. 
. భక్తిభావములు బహువిధములు 
౧౪. 
ఆ౫. 
౧౬. 
౧౮౭. 
౧౮. 
. భగవన్నామ మహిమ 
౨౦. 


౫9౧ గ౫శ 66ుఐ ౪839 


౧౨ి. 


౧౩. 


న. 


గౌణభక్తి (అపరాభక్తి) 
సకామభక్తునకు ముక్తి కలదా? 


గోపికల భక్తి 

శబరి 

భగవద్వేషులకు ముక్తి కలదా? 
ప్రతిమారాధనము - ప్రతీకోపాసనము 
భగవత్కథామృతము 


ప్రార్థన 
శరణాగతి 


ఐదవ (ప్రకరణము అ ప్రపత్తి 


అవతారిక 

అర్థపంచకము 

ఈశ్వరుడు 

చేతనులు 

జీవేశ్వర సంబంధము 

అచేతనము 
పరమాకాశము-పరమపురుషుడు 
మోక్షము 

శ్రీ వైష్ణవ్రులయందు రెండు శాఖలు 
తిరుమంత్రము 


0 ద్వయము 


చరమళ్లోకము 
చరమశ్లోక తాత్పర్య పరిశీలనము 


౧౪ 


౧౫. 


౧౬ 
౧౬ 
౧౮ 


౧౯ 


విం 


విరి, 


౨౩. 


విల 


200౬ 111 


ప్రపత్తికి అధికారులు 

భక్తి ప్రపత్తులకు గల భేదము 
దోషభోగ్యము 

పరభక్తి పరజ్ఞానము పరమభక్తి 
భక్తుడు-అష్టవిధభక్తి లక్షణములు 
షడ్విధ శరణాగతి లక్షణములు 
రెండవ చరమ శ్ఞోకము 

మొదటి చరమ శ్ఞోకము 
వోేషానుగ్రహము 

ఆచార్యులు- భాగవతులు 
సింహావలోకనము సామాన్య పరిశీలనము 
సంప్రదాయారంభము 
ఆళ్వారులలో ముఖ్యులు 
ఆళ్వారుల మతము 

జీవేశ్వరుల పరతంత్రత 
పూర్వాచార్యులు-రామానుజులు 

శ్రీ రామానుజులకు తోడ్పడినవారు 
శ్రీరామానుజుల తదనంతరము 
త్రీ వైష్ణవ మతమునకు ప్రపత్తియే తగినది 
పర్యవసానము 

ఆళ్వారులు జన్మాంశ రచనాదులు 


ఆచార్య శిష్యపరంపర 


౧వ అనుబంధము 
౨-వ అనుబంధము 


, 307 


313 
316 
319 
320 
324 
320 
321 
330 
338 


ర. 
342 
వెశీ5్‌ 
347 
350 
వ52 
354 
356 
358 


362 
365 


ఓమ్‌ 
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 


బ్రహ్మజిజ్తాస 
జ 
(ద్వితీయ భాగము) 
మొదటి ప్రకరణము - జ్ఞానయోగము 


కే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త త్త్వ౦ యువానం 
వర్తిషాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మానిషైః | 
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం 
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మాడే* | 
(శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము) 


(1) ఆరంభము 


జిజ్ఞాసువు : అనాదియగు సంసార స్వరూపమును, అర్చిరాది 
ధూమాది 'మార్గములును, జీవుల పరలోక గమనాగమనములును, గ్రమమ్ముక్తి 
సద్యోముక్తి, సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపములను గుణించి 
నాయందనుగ్రహముతో తెలిపితిరి. విదేహముక్తులిట్టివారనియు, జీవన్ముక్తు 
లిట్టివారనియు సంగ్రహముగా తెలిపియుంటిరి. వారీని గుజించి యింకను 
వినీవలయునని యున్నది. సామాన్య మానవుడు జీవన్ముక్తు డగుటకు 
ఎటీ ట్టి తపస్సును, ఎట్టి సాధనలను, ఎట్టియనుష్టానములను చేయవలనియున్నదో, 
మజియు ముముక్షీవులు నద్దురువునీన్నిధి శేయీ విషయములను శ్రవణము 


* జ్రాన్స చిన్నవాడ్డై యుండియు బ్రహ్మనిష్ణలు, వృద్దులు, శిష్యభూతులునగు 
బుషులచేత పరివేష్టింపబడినవాడై వారికి 'మౌనముచేతనే పరబ్రహ్మతత్త్యము 
నుపదేశించుచున్నవోడును, చిన్ముద్రను ధరించినవాడును, ప్రసన్నమైన ముఖము 
గలవాడును, గురువులలో క్రేష్ణుడునగు దక్షిణామూర్తిని స్తోత్రము చేయుచున్నాను. 


2 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


చేయవలసియున్నదో - అట్టి సమస్త విషయము లును అనుగ్రహించి 
తెలుపుడు. 
(2) ముముక్షువు 


వేదాంతి : మోక్షాపేక్ష కలవాడు ముముక్ష్లు వనబడును. బ్రహ్మము 
నెజుంగ వలయునను జిజ్బాస (ఇచ్చ) కలవాడు బ్రవ్మజిజ్ఞాసు వనబడును. 
ఇరువురి లక్ష్యము నొక్కే. జిజ్ఞాసువులలో నుత త్తమ్రేణీకి చెందినవారు 
నచిేతుడు, ఖాండిక్యుడు, సత్యకాముడు మొదలగువారు. నచికేతుడు 
యముని నాత్మవిద్య నర్ధించెను యముడు *నచికేతునితో నాధ్యాత్మ 
విద్యకు బదులు అశ్వములిను, గోవులను, రథములను, సొందర్యవతులైన 
కన్యలను, రాజ్యమును కోరుమని చెప్పెను. కాని నచికేతుడు వాని 
నన్నిటిని నిరాకరించి ఆత్మవిద్యనే కోరి దానినే పొందెను. ఖాండిక్యుడు 
రాజ్యమును కోరక కేఉధ్వజుని బ్రహ్మవిద్య నర్దించెను.** 


* నచికేతునికధ కరోపనిషత్తు లోనిది బ్రహ్మజిజ్ఞాస ప్రథమభాగము (39లో కొంత 
చెప్పబడినది 

** పూర్వము నిమివంశమునందు ఖాండిక్యుడు, కేశిధ్వ జుడు అనునిద్దణు రాజులుండిరి. 
ఖాండిక్యుడు సమస్తధర్మములు న కేశిధ్వబాడు బ్రహ్మవిద్య 
నెజీగినవాడు వీరేదో కారణమున పరస్పరము యుద్రము చేసికొనిరి. ఖాండి ( 
యుద్ధమున నోడి సకుటుంబముగా నాస్తులైన మీత్రులతోను, సచివుల 
అరణ్యమునకు పోయి యందు నివసించు చుండెను కేశిధ్వజు డొక చు 
చేసెను యజ్ఞము సమాప్తము గాకపూర్వమే పులి యజపశువును చంపేను. 
దీనికి సరియైస్‌ ప్రాయశ్చిత్తము చేయని "యెడల యజమానికి (కేశధ్వజునకు) 
వంశహాని కలుగును ఇందులకు ప్రాయశ్చిత్త మేమని కేశిధ్వజుడు ధర్మవిదుల 
నడిగెను వారు తమకు ఈ ధర్మరహస్యము తెలియదనియు. ఖాండిక్యుడొక్కడే 
దీనిని చెప్పగలడనియు చెప్పిరి కేవిధ్వజు డొంటరియై ఖాండిక్యునికడకు 
పోయెను ఖాండిక్యుడు కేశిధ్వజునికి ప్రాయశ్చిత్తము తెలిపెను. 'కేశిధ్వజుడు 
గురుదక్షిణ కోరుమని చెప్పెను ఖాండిక్యుని బంధుమిత్రులు గురుదక్షిణగా 
రాజ్యమును కోరుమని యెంత బలవంత పరచినను నాతడు రాజ్యమును 
కోరక బ్రహ్మవిద్య నిమ్మని కోరెను 'కేశిధ్వజుడు ఖాండిక్యునకు బ్రహ్మవిద్య 
నొసంగుటయే కాక అతని రాజ్యమును సైతము గ్రైకొనుమని బలవంతపరచెను. 
ఖాండిక్యు డందులకు నిరాకరించినందున కేఇిధ్యజుడు ఖాండిక్యుని కుమారుని 
కతనితండ్రి రాజ్యము నొసగెను ఈ కథ విష్ణుపురాణమునందును, 
ఆముక్త ఎక్తమాల్యదయందును గలదు 


జ్ఞానయోగము (2) ముముక్షువు దినచర్య ౩ 


ఇట్టి యుత్ర్తమాధికారులగు ముముక్షువులు బూడిద గప్పిన 
నిప్పువంటివారు. కొంచెము గాలి సోకినచో చాలును. పైనున్న బూడిద 
యెగిరిపోయి పరిశుద్ధమైన నిప్పు ప్రకాశించును. ఇట్టివారు శ్రవణమాత్రము 
చేతనే సిద్ధినొందుదురు. 


మధ్యమాధికారి చిరకాలము గురుశుశ్రూషవలనను, శాస్తాభ్యాసము 
వలనను, ఈశ్వరానుగ్రహము వలనను, ఆ జన్మమునగాని మబుజన్మమున 
గాని ముక్తుడగును. ఉత్తమాధికారివలె కేవలమోక్షమునే కోరక ఇతర 
విషయములందును అపేక్ష కలవాడు కనుక తప్పక ఈ జన్మయందే 
ముక్తుడగునను నమ్మకము లేదు 


మందాధికారి లౌకిక లాంపట్యమున మునిగి యుండినను, 
అప్పుడప్పు డతనికి మోక్షాపేక్ష గలుగుచుండును. కనుక ఈ జన్మమునందు 
ముక్తుడు కాలేడు. ఈ జన్మమునం దనేకపుణ్యకర్మల నాచరించి 
సంచితములగు పాపకర్మల నశింపజేసికొని మజికొన్ని జన్మములను 
బొంది ముక్తుడు కావచ్చును. 


(3) ముముక్షువు దినచర్య 


మధ్యమ మందాధికారులగు ముముక్రువులు మలినవాసనల 
నణచినగాని జ్ఞానము గలుగదు అందుకై యనుదినము నిద్రలేచినది 
మొదలు మరల నిద్రించువజకు తాము చేయవలసిన కార్యక్రమము 
లను నిర్ణయించుకొని ఆ విధముగా చేయుచుండుట యుత్తమ 
పద్ధతి. ఆ కార్యశ్రీమ మిట్టుండవలెను-నిద్రలేవగనే నీ శంకరాచార్య 
రిచితమగు *ప్రాతస్మరణమో అను శ్లోకములు పఠించి ప్రాతణాలోచిత 
ర్మృల నాచరించి కొంతసేపు మహాభారతమునందు అప పైటను 
క్షధర్మములు పఠింపవలెను. తరువాత జ్ఞానవాసిష్టము (వాసిష 
మాయణము)ను చదువవలెను. మధ్యాహ్నము భోజినానంతరమి 












"ప్రాతఃస్మరణమ్‌" అను గ్రంథమున నాలుగు శ్లోకములు గలవు (గ్రంథ విస్తర 
భీతిచే నిట వ్రాయలేదు 


శీ బ్రహ్మజిజ్జున (మొదటి ప్రకరణము) 


నీ రామకృష్ణ పరమహంసగారి జీవిత చరిత్రమును చదువవలయును. 
సాయంకాలమున భాగవతముతోని దివ్యకథలను పఠింపవలయును. 
రాత్రికాలమున సమాధి కుదురుటకు మనస్సు సమస్థితికి తెచ్చుకొనుటకు 
ప్రయత్నము చేయుచుండవలెను ఈషణత్రయమునుండి చిత్తమును 
మరలించి వైరాగ్యమును కలిగించు కథలను వినుటయు, చదువుటయు, 
ఇతరులకు బోధించుటయు నను నీ కార్యక్రమములందు కాలమును 
గడుపుటచే వాసనాబీజములు మొలక లెత్తకుండునట్టు చేయవలెను 
మనము భూమిలో కొన్ని బీజములను చల్లి వాటికి నీరుచల్లక వాటిపై 
'పెద్దబండ నొకదాని నుంచిన ఆ బీజము లెట్టు మొలకి లెత్తుటకు 
సమర్హములు కావో, అప్తే వాసనాబీజములు మొలకలెత్త కుండునట్టు 
మనస్సునకు పై "పెన చెప్పిన కార్యభార ముంచవలయును. 


ఐహికభోగముల ననుభవించు ఐశ్వర్యవంతులను గుజించిగాని, 
సౌందర్యవతులైన స్త్రీలవర్ణనగాని, తనకు అపకారము చేసిన శత్రువును 
గుజించిగాని వినగూడదు' ఎప్పుడైనను నైహికవాంఛలయందు మనస్సు 
కలిగినపుడు శ్రీ శంకరాచార్య విరచిత గుర్వష్టకమును, కౌపీన పంచకమును, 
శ్రీలక్ష్మీ నరసింహస్తోత్రమును పఠించి వాటియొక్క అర్థమును మనస్సున 
పలుమారు చింతింపవలయును. 


(4 ముముక్షువు పరిత్యజింపదగినవి 


ముముక్షువు నరకద్వారమగు కామక్రోధ లోభములను పరిత్యజింప 
వలయు ననగా సురాపాన, పరాంగనా గమనాది పాపకర్మములకు 
దూరముగ నుండవలయునని చెప్పనవసరములేదు గదా! అస్త 
మజికొన్నింటినుండి జాగ్రత్తవహించవలసి యున్నది. వాటిలో 
అభిజాత్యము, విద్యాగర్వము, ధనగర్వము లనునివి పాపకర్మలలో 
చేరకపోయినను పాపకర్మములను చేయింపగలవు. ఇవి మోక్ష 
ప్రతిబంధకములు. ఇందు 


అఆభిజాత్యము : గొప్పకులములలో పుట్టినవారు తాము గొప్ప 
కులములో పుట్టినవారమని తక్కువకులములో పుట్టినవారిని నీచముగ 


జ్ఞానయోగము (4) ముముక్షువు పరిత్యజింపదగినవి 5 


చూచుట. ఇట్టివారమృతమును పొందలేరు ఒక సందర్చమున 
విద్యారణ్యులవా రీక్రింది కథను వ్రాసిరి 


ఒక బ్రాహ్మణుడు అమృతమును గోరి విష్ణుదేవుని గూర్చి తప 
మొనర్చెను. దేవుడు ప్రత్యక్షమై "వాంఛితార్థమును తెలుపు" వృనెను 
బ్రాహ్మణుడు "ఇంద్రుని వద్దనున్న అమృతమును నిప్పింపు” మని 
కోరెను అంత విష్ణుదేవుడు "ఇంద్రుడు నీ కమృతము నిచ్చును నీ 
వతనియొద్దనుండి గైకొను"” మని చెప్పి యంతర్హితుడయ్యెను ఇంద్రుడు 
చండాలవేషమున వచ్చి బొడ్డుక్రింద వ్రేలాడగట్టుకొని యుండిన అమృత 
కలశమును జూపి "ఇదే అమృతకలశము గైైకొను"మని చెప్పెను 
బ్రాహ్మణుడు "చండాలుని వద్దనుండియా నే నమృతమును పొందుట!” 
యని అమృతము గైకొనుట కిష్టపడక నిరాకరించెను అంతటితో నింద్రు 
డదృశ్యుడాయెను తాను బ్రాహ్మణుడనన్న అభిజాత్యమే ఆ బ్రాహ్మణున 
కమృతప్రాప్తి కలుగకుండ జేసినది 

విద్యాగర్వము "విద్య యొసగును వినయ"మని అన్నారు పెద్దలు 
వినయమునకు మారుగ గర్వము కలిగినయెడల ప్రతిబంధక మగును 
పద్మపురాణమందలి సృష్టిఖండమునం దొకకథ గలదు ఆ కథ యిది 


బ్రహ్మ చేయు యజ్ఞమునకు విద్వాంసులగు బ్రాహ్మణులు వచ్చి 
యొకచోట బసచేసిరి శివుడు వారి విద్యాగర్వము నణచగోరి భిక్షుక 
వేషమున చేతియందు కపాలమును ధరించి |బాహ్మణులున్న చోటునకు 
పోయెను. బ్రావ్మాణు లాతనిని చూచి, అసహ్యించుకొని "ఇదిగో వీడెవ్వడో 
చేత పుట్టెను పట్టుకొని వచ్చియున్నాడు వీనిని తరిమివేయుడు" అని 
తిరస్కారముగ చూచిరి. శివుడచ్చటినుండి కదలలేదు ఆతనిని మెడబట్టి 
తోయవలెనని వారు యత్నించిరి శివుడు కపాలమును వారున్న చోటున 
నేలపై నుంచి పాకశాలకడకు పోయెను ఆ పుట్టెను అచ్చటనుండి 
యెత్తివేసి అ స్థలమును శుభ్రపరుపవలెనని బ్రాహ్మణులు యత్నించిరి 
కాని పుట్టెను 'బ్రాహ్మణులంటు "టెట్టాయని యాలోచించుచుండ నొక 
బ్రాహ్మణుడు "నేను పుట్టెనెత్తి పారవ్‌సెద" నని చెప్పి అచ్చటినుండి 


6 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


పుట్టె. నెత్తి వేసెను మొదట కపాలమున్న చోటున మజియొక 
క్రపోలముండెను దానిని కూడ తొలగించగా మజియొకటి యుండెను. 
దానిని కూడ తొలగించగా మఖీయొకటి యుండెను ఇట్లైన్ని తీసివేసినను 
మరల కపాలము లుండుటను చూచి, ఆ వచ్చిన భిక్తుకుడు సాధారణ 
భిక్షుకుడు కాడని శివుడని తెలిసికొని శివునికడకు పోయి ఆయన 
పాదములపై బడి క్షమాపణ కోరుకొనిరి 


విద్యాగర్వము గల శ్వేతకేతువను బ్రాహ్మణుడు ప్రవాహణుడను 
పాంచాలదేశపు రాజువలన గర్వభంగము నొందినట్టు ఛాందోగ్య 
శ్రుతియందు గలదు 


ధనగర్వము : దీనిని గుజించి యెక్కువగా చెప్పవలసిన పనిలేదు 
అంద రెజింగినదే 


కులవిద్యాధనములు మూడును గలిగియు గర్వింపనివాడు లోక 
పూజ్యుడగును పై పె మూడింటిలో నే యొకటి యుండినను అట్టి వారికి 
పరమేశ్వర దర్శనావకాశము కలుగదు కనుక ముముక్షువులు సె 
మూడింటిని జాగ్రత్తగ దరిజేరనీయక, బ్రవ్మావేత్త లును భగవద్భక్తు లును 
నగు సత్పురుషులను తక్కువగ భావింపక వారిచెంత చేరి శవణాదులు 
చేయవలయును. సద్గురువును వెదకి, తెలిసికొని ఆయనకు శుశ్రూష చేసి, 
ఆయన యనుగ్రహమును పొంది, వేదాంతశవణము చేయవలెను 
శవణాదులకు ముందు సాధనచతుష్టయ మభ్యసిం ౦పవలెను 


విశిష్టాద్వైతులు ఈ గర్వత్రయమునే మదత్రయ మందురు 
విద్యాభిజాత్య ధనమదములు మూడును విడువని వానికి తత్త్వోపదేశము 
చేయరు. ఇందుకొక ఇతిహాసము 'ప్రపన్నామృతము' 22వ అధ్యాయమున 
గలదు. 

శ్రీరామానుజాచార్యులవారు భగవద్గీత 18-66వ శ్లోకమునకు 
రహస్యార్హమును తెలియగోరి గోష్షీపూర్తుల (తిరుక్కోట్లి యూరునంబి) 


క విద్యామదో ధనమదః తృతీయో౬భిజనోమదః | 
ఏతే మదావలిప్తానాం ఏత ఏవ సతాం దమాః ॥ (పప 22-19) 


జ్ఞానయోగము (2) ముముక్షువు 7 


నాశ్రయించిరి గోష్టీపూర్లులు రామానుజులవారిని పదునేడు పర్యాయములు 
తమకడరు త్రిప్పుకొనో పదునెనిమిదవసారి వచ్చినప్పుడు చరమశ్లోక 
తాత్పర్యమును చెప్పి "దీనిని మదత్రయమున్న వారికి చెప్పవలద+ని 
ఆదేశించిరి శ్రీ రామానుజుల మేనల్డుడగు దాశరథి యనువారు చరమ 
క్లోకార్థము నెజుగగోరి శ్రీరామానుజుల నాశయించిరి దాశరథి 
మీదత్రయము గలవాడని తెలిసి రామానుజులు, వారిని గోష్టీపూర్ణుల 
నాశ్రయింపుమని చెప్పిరి గోప్టీపూ ర్డుల కడకేగ వారు రామానుజుల వారికేడీకే 
పొమ్మనిరి దాశరథి చేయనీదిలేక్‌ రామానుజులవారి కడకే వచ్చిరి అట్టి 
సమయమున నచ్చట నొకవోషము జరిగెను అది యేమన 


శ్రీ రామానుజులవారి గురువగు మహాపూర్జ్ణుల (పెరియనంబి 
కుమార్తెయగు అత్తు త్రులాయమ్మగారు తమ అత్త వారిరీట అత్తగారు పెట్టు 
బాధలు పడలేక, యింటిపనులు చేయలేక ఈ తండ్రిగారి కా విషయము 
నివేదించుటకై వచ్చి రామానుజులవారితోకూడ అచ్చటనున్న తండ్రిగారికి 
(పెరియనంబి గారికి తన కష్టములు నివేదించెను పెరియనంబిగారును 
'మి అన్నగారికి (రామానుజుల వారికి) చెప్పుకొమ్మని చెప్పిరి ఇది 
యంతయు వినుచున్న రామానుజులవారు తమయెదుట నిలిచియున్న 
దాశరథిని చూచి "నీవు అత్తుళాయమ్మగారి యింటికేగి దాసునివలె 
నీళ్ళు తెచ్చుట, వంట చేయుట మొదలగు పనులు చేయుచుండు"మని 
చెప్పిరి. దాశరథియు వారియాజ్ది శిరసావహించి అట్తే చేయుచుండెను 


ఒకనాడొక శ్రీవైష్లవపండితుడు అత్తుళాయమ్మగారి యింటికి అతిథిగా 
వచ్చియుండి శాస్త్రవిషయమును ప్రసంగించుచు ఒక శ్చోకమునకు 
వారుచెప్పిన యర్థము సరియైనది కానందున దాశరథి దానికీ సరియైన 
తాత్సర్యమును వివరించిరి. అది విన్న యచ్చటి వారెల్ల దాశరథి 
సకలశాస్త్రములు తెలిసిన మహాపండితుడని గ్రహించిర్‌' ఇంతటి 
మహాపండితుడు తమ యింట దాస్యముచేయుటకు కారణమేమని ఆ 
యింటివారు దాశరథిని ప్రశ్నించిరి. దాశరథియు, తాము "రామానుజుల 
వారి ఆజ్ఞానుసారమట్టు చేయుచుంటి" మని వారికి చెప్పిరి అంత 
నచ్చటివారెల్ల రామాసుజులవారి కడకేగి "దాశరథిగారి దాస్యము 


8 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


మాన్పింపు” మని వారిని ప్రార్దించిరి క్తీరామానుజులును దాశరథికి గల 
మూడు మదములు వారిని వఎవిడిచినవని తెలిసికొని, దాశరథిని 
దాస్యవిముక్తులనుగా చేసి, వారికి చరమశ్లోకార్థమును బోధించిరి విద్యా 
కుల ధన మదములు గలవారి కెవ్వరికిని బ్రహ్మతత్ర్త్వజ్ఞాన మంటదు. 
గురువు మదత్రయము లేనివార్‌కే బోధింపవలెను మదత్రయము లేనివార్‌కే 
సాధన చతుష్టయము నలవడును 


(5) సాధన చతుష్టయము 


సాధనచతుష్టయ మనగా : పరబ్రవ్మాప్రాప్తిక సాధనములగు 
శవణాదులను చేయుటకు తగిన అర్హతను సంపాదించునట్టి సాధనములని 
యర్జ్హము వాటి వివరమిట్టు చెప్పపిడెను ] నిత్యానిత్య వస్తు వివేకము. 
బై ఇవోముత్రార్థ ఫలభోగ రాగము (వైరంగ్యము)3 శమాదిషట్కసంపత్రి. 
తే ముముక్షుత్వము 


1 నిత్యానిత్య వస్తువివేకము : నిత్యమనగా నాశరహితముగా 
(తికాలములయందుండు “ నట్టిది. అనిత్యమనగా కొంతకాల ముండిన 
పిమ్మట నశించునట్టిది ఈ రెండింటి జ్ఞానమే నిత్యానిత్య వివేకము 
కన్నులకు కనబడిన రూపమేదైనను కొంత్‌కాలముండి నశించునట్టిదే. 
అట్ల తక్కిన యింద్రియములకు వ్యక్తమగు (ప్ర పపంచముకూడ నట్టిదే 
నశించునదన్న భావము అనుభవమునకు వచ్చునపుడు నాశనములేని 
పదార్థమొకటి యుండితీరవలయును అట్లు లేకుండినచో 'ఇది 
నశించుచున్న' దను అనుభూతి కలుగనేరదు నశీయింపని పదార్థమొకటి 
యుండి తీరవలయుననియు, అది ఆత్మయే యనియు తెలిసికొ, టీ దానిని 
సొందవలయునని నిశ్చయించుట 


2 వైరాగ్యము : గడ్డిపోచ మొదలు సత్యలోకాధిపత్యమువణకు గల 
ఈ సమస్తమును, కాకిమలమువలె భావించి వాటియందు కోర్కె లేకుండుట. 
నిత్యానిత్య వివేకము గలవానికే వైరాగ్యము సిద్ధించును. 

త శమాదిషట్కము ; ఇది అబు విధములు. (1) శమము (౧2 
దమము (3) ఉపరతి (4 తితిక్ష (0 శ్‌ద్ద (6) సమాధానము. 


జ్ఞానయోగము (6) సాధనచతుష్టయము 9 


1 శమము : అంతరింద్రియ నిగ్రహము అంతరింద్రియ మనగా 
మనస్సు ఇది యింద్రియములద్వారా విషయముల కొరక్రై బహిర్ముఖ 
మగుచుండును మనస్సును మంచి పనులయందు మాత్రమే 
ప్రవర్తింపజేయుట. ఇది చాల కష్టతరమైనది వైరాగ్య మనునది 
యుండిననేగాని మనస్సు పురుషునకు స్వాధీనము గాదు. దీనిని 
స్వాధీనపజచుకొనుటకు 'పెద్దలనేక విధములగు నుపాయములు 
చెప్పియున్నారు. 

2 దమము : ఇది బహిరింద్రియ నిగ్రహము అనగా జ్ఞానేంద్రియము 
లయిదును, కర్మేంద్రియము లయిదును నిగ్రహించుట తాబేలు తన 
యవయవములను ఇష్టము వచ్చినపుడు తనలో ముడుచుకొనుటకును, 
బయటికి వదలుటకును 'నెట్లు నమర్దమై మై యున్నదో; యప్రే ప్లే యింద్రియములను 
స్వాధీన పజచుకొని యురిడవలియును పైన చెప్పిన శమమునకును, 
దమమునకును వైరాగ్య మవసరము శమము కలిగినచో దమము సులభ" 
మగును 


3 ఉపరతి : ఇంద్రియములు విషయముల పైకి మజల నెప్పుడైనను 
యథేచ్చగా పోనీయక నిలిపియుంచుట అనగా విషయములయందు 
దోషదృష్టిని విచారించి వాటిని తిరస్కరించుట 


సాధన చతుష్టయములో చెప్పిన యీ యుపరతిగాక సాధన 
చతుష్టయము సాధించిన యనంతరము శ్రవణ మనన నిదిధ్యాసల 
నభ్యసీంపగా, నిదిధ్యాస పరిపక్వము కాగా, సమాధియు, నుపరతియును 
కలుగును అచ్చట నుపరతి యనగా శరీరముగాని, జగత్తుగాని తోచకుండుట 
ఇచ్చట అనగా - సాధన చతుష్టయమునందే ప్రపంచము తోచక పోయిన 
శవణాదులతో పనియేమి?” కనుక యుపరతి యనగా జగత్తు 
తోచకపోవుటయను నర్ధమిచ్చట (శమాదిషట్కమునందు) సంగతము కాదు 


4 తితిక్ష్స :; "సహనం సర్వదుఃఖానామ్‌” సర్వ దుఃఖములు 
సహించుటయే యని శ్రీ శంకరులవారి వచనము శీతోష్ణములు, సుఖ 


10 బ్రహ్మజిజ్ఞుస' (మొదటి ప్రకరణము) 


దుఃఖములు వచ్చుచు పోవుచుండును. అవి స్థిరములు కావు. వాటిని 
ఓర్పుతో సహింపవలెను. తితిక్ష యనగా ఓర్చు. 


క్‌ శ్రద్ధ : ఇాస్తములయందును గురువాక్యములయందును భక్తిగలిగి 
యనుష్టించుట అనగా "శద్దావాన్‌ లభతే జ్ఞానమ్‌'" అని (గిత తం39) 
గురువువలనను శాస్తములవలనను తనకు తప్పక ఫలము కలుగునను 
నమ్మకము, దాన్తో ప్రయత్నము; అట్టి ప్రయత్నమునందు త్వర, రుచి, 
వాసన- ఇవి పూర్వజన్మవాసన ననుసరించి యుండును. గీత 17వ 
అధ్యాయమునం దీవిషయము స్పష్టపరుపబడినది. 

6 సమాధానము : ప్రత్యగభిన్న పరబ్రహ్మమునందు సర్వదా 
బుద్దిస్తాపనము సమాధానమని కొందజందురు కాని యది సరికాదు. 
బుద్ధిని నేకాగ్రముగా లక్ష్యముతో నిలుపుట సమాధాన మనబడును. 
మజే కొందజు శాస్త్రముల యందు చెప్పిన విషయములు సత్యమైనవని 
నమ్ముట సమాధానమని యందురు. ఇదియే సరిర్రైనదని నా 
యభిప్రాయము * 


7. ముముక్షుత్వము : సంసారబంధనివృత్తి యెప్పు డేవిధముగా 
కలుగునో యనెడి దృఢబుద్ధి మోక్షమునందు తప్ప అన్యమునందు అపేక్ష 
లేకుండుట 


(9 శ్రవణాదులు 


ఇట్టు సాధనచతుష్టయ సంపత్తి కలిగిన యధికారి శ్రవణ మనన 
నిదిధ్యాసలు చేయవలయునని చెప్పిరి. 


1 శవణమనగా : మొదట వేదాంతశాస్త్రబన్య జ్ఞానమును 
సంపాదింపవలయును స్వయముగా చదివిగాని, గురుముఖమునగాని 
వేదాంత శ్రవణము చేయవలయును. మవావాక్యములయొక్క అర్ధమును 
చక్కగా తెలిసికొనవలయును 

(3) శ్రద్ద (4 సమాధానము (5) ఉపరతి (6) తితిక్తయని క్రమమును చెప్పుదురు 
కాని, నేను అపరోక్షానుభూతియందలి క్రమము ననుసరించితిని. 


జ్ఞానయోగము (6) శ్రవణాదులు 11 


శ్ర్రణమాత్రముచేతనే యుత్తమాధికారికి మోక్షము కలుగునని శ్రీ 
శంకరాచార్యులవారు చెప్పిరి 


"వెనుకటి జన్మమున 'శద్దాభక్తు లతో పరమేశ్వరుని సంతుష్తుని చేసి 
ఆయన యనుగ్రవాము పొందినవాడు ఈజన్మమున నిత్యానిత్య వస్తువీవేకము, 
తీవ్రవైదాగ్యము మొదలగు సాధనములున్నచో మవిీవాక్య శ్రవణమునకు 
ముఖ్యాధికారి యగుచున్నాడు "(సవేసి సం. 786) 


శ్లో అధ్యారోపాపవాద క్రమ మనుసరతా దేశకేనా2త్ర వేత్రా 
వాక్యార్ధే బోధ్యమానే సతి సపది సత శ్ళుద్ధబుద్దే రముష్య । 
నిత్యానందాద్వితీయం నిరుపమమలం యత్పరం తత్త్వ మేకం 
తద్రుహ్లైవా౬ హమస్మీత్యుదయతి పరమాఖండతాకారవృత్తి:ః ॥ 
(సవే.సిసం 787) 


తా అధ్యారోపాపవాదములచే అపవాద(క్రమమును అనుసరించి 
గురువు మవావాక్యము బోధించుచుండగా తత్కాలమందే నిర్మలచిత్తుడై 
యున్న అతనికి నిత్యము, అద్వితీయము, నిరుపమము, నిర్మలము, 
ఏకమునగు ఏపరతత్త్వము గలదో ఆ బ్రహ్మమే నేనగుదును అను 
నఖండాకారవృత్తి కలుగుచున్నది. శ్రవణమాత్రమున ముక్తినొందిన వారు 
చాలదుర్లభులని చెప్పవచ్చును. వరుణపుత్రుడగు భృగువు, తండ్రి వలన 
శ్రవణము చేసిన దానిని తపస్సుచేసి తెలిసికొనెను (తైత్తిరీయ ్రతి) 
ఉద్దాలకుని పుత్రుడగు శ్వేతకేతువు తండ్రివలన శ్రవణముచేసి పిమ్మట 
మననము చేసి తెలిసికొనెను (ఛాందోగ్యశ్రతి). రీ రామకృష్ణపరమహంస 
గారి గురువగు శ్రీ తోతాపురి నలువది సంవత్సరములు కష్టపడుటవలన 
సాధింపగలిగిన నిర్వికల్పసమాధిని పరమహంసగా రోక్కిదినములో 
సాధింపగలిగిరి. 


2 మననము. :  విన్నదానిని పలుమారులు మననము 
చేయవలయును. వినిన యర్థముయొక్క సాధక బాధకములను చక్కగా 
విచారించి నిశ్చితాభిప్రాయము కలిగి దానిని పలుమారు మననము 
చేయవలయునని యర్థము. "నేను శరిరేంద్రియ మనో బుద్ధ్యహంకారములు 


12 . బ్రహ్మజిజ్టైన (మొదటి ప్రకరణము) 


గాను, జననమరణ రహితమగు ఆత్మయే నేను" అను నీ విషయము 
నిరంతరము మరువరాదు. ఈ వాళ్ళవవిలు రాత్రింబవలు నీశ్రోత్రము 
లందును, నీ మనోవిథిని వినిపించుచుండవలెను. ఈ వాక్యముల భావము 
నీ యంతఠంగమున నిండి నీ శరీరమందలి ప్రత్యణువునందును 
ప్రవేశించవలయునని పెద్దల ఆదేశము. మననమునకు అవధిగా నిదిధ్యాస 
కలుగునంతవజకును అవర్తి ౧పవలయును. 

3. నిదిధ్యాస : శ్రద్ధతో ఏకాగ్రచిత్తముతో మననము చేయుటవలన 
నిదిధ్యాస సిద్ధించును. నిదిధ్యాన యనగా: నమాధికి నిదిధ్యాన ప్రారంభదశ 
యగును. అదియే క్రమమున పరిపక్వ దశయందు సమాధి యనబడును. 
అది పొందుటచేతనే త తృ్వబజానము సిద్ధించును. 

తత్త్వజ్ఞాన మనగా : అద్వితీయ పరబ్రవ్మ మిట్టిదను నపరోక్షజ్ఞానము 
కలుగుట. శవణాదు లెంతవజకు చేయవలయునేనగా : బ్రవ్మాసుభవ 
పర్యంతము చేయవలయునని (బ్రహ్మసూత్రములు ఆవృత్త్యధికరణము' 
నందు కలదు. 
సూ "ఆవృత్తి రసకృ దుపదేశాత్‌” (బ్రసూ. 41-12) 

"ఆత్మావా౬. రే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతన్యో నిదిధ్యాసితవ్యః" 

(బృవాదా. 4-2-1 మజియు 4-5-6) 
అత్మను సాక్షాత్కరింపవలయును, శ్రవణము చేయవలయును, 
మననము చేయవలయును, నిదిధ్యాస చేయవలయును- అని మైత్రేయికి 
యాజ్ధవల్క్యు డుపదేశించెను. 


(౮) యజ్ఞ, దాను తపములు 


ఉత్తమాధికారి యగువానికి శ్రవణాదులవలన తత్త్వజ్ఞానము గలుగు 
చున్నది. అట్టు కలుగనియెడల నిర్గణబ్రవో సపాసనము చేయవలయును. 
అందుకును ” సమర్వతు గానీయెడల సగుణబ్రహ్మోపాననము 
సామర్థ్యము లేనివారు చిత్తుపద్ధికొ అకు యజ్ఞము, దానము, తపము 


జ్ఞానయోగము (7) యజ, దాన, తపములు 13 


వీటిని ఫలాపేక్షలేక శద్దతో నాచరింపవలయును (గీత 185) అట్లు 
చేయుటవలన పూర్వజన్మకృతమగు పాపములు నశించును. అందువలనే 
చిత్తము శుద్ధమైన సాధనచతుష్టయము అలవడి శ్రవణాదులకు 
యోగ్యుడగును _ శ్రవణాదులవలన్‌ తత్త్వజ్ఞానము కలుగుచున్నది. 
బ్రవ్మాజ్ఞానము కలుగుటకు సాధనచతుష్టయము ఆఅరితరంగ సాధనమనియు; 
యజ్ఞ, 'హెన, తపంబులు బహిరంగసాధనము లనియు చెప్పుదురు. 


యజ్ఞము : మోక్షలాభమును గోరువారు వేదములయందు చెప్పిన 
గ చేయనక్కరలేదు మోక్షకామున కట్టి యజ్ఞములను శ్రుతి 

నిషేధించినది 
మ॥ ప్రవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా 

అష్టా దశోక్త మవరం యేషు కర్మ | 

ఏతీచ్రేయా యే౬భినందంతి మూఢా 

జరా మృత్యుం తే పునరేవాపి యన్తి ॥ (ముండక 1-22-7) 

తా (యజ్ఞము చేయుటకు) పత్నీ యజమాను లిద్దజును 
పదునాబుగురు 'బుత్విక్కులు చేరి పదునెనమండుగురిచే శరీరాయాసము 
చేతను, ధనవ్యయము చేతను, సాధ్యమైనదియు, స్వల్చ్పఫలము గలుగజేయు 
నదియు, నికృష్ణమగు కర్మయే స్వరూపముగా గలదియు నగు యజ్ఞమును 
'శ్రేయస్సాధనముగా నమ్మిన మూఢులు మాటిమాటికి జరామృత్యురోపమగు 
సంసారమును తరింపనేరరు. 


యజ్ఞ శబ్దమునకు గీతయందనేకార్థములు చెప్పబడియున్నవి. గీత 
రెండవ యేధ్యాయమునందు అనేక విధములగు యజ్దిములు చెప్పబడినవి. 
అందు ముఖ్యముగా మనకు కావలసినది బ్రహ్మయత్దిమే. అది పంచమవిో 
యజ్ఞములలో నొకటి* పురాణములను, వేదాంత గ్రంథములను చదువుట; 
యిత్‌రులకు వినిపించుట, తాను వినుట, సప్తాహము మొదలగునవి 
ఠి పంచమహాయజ్ఞములు | పితృయజ్దము, (పితృదేవతలకు థ్రాద్ధతర్పణాదుల 
చేయుట ) 2 'దేవయజ్ఞము (దేవతలను పూజించుట) 3 బ్రహ్మయజ్ఞము. 
(వేదశాస్తములను చదువుట ) 4 పశుయజ్ధము (పశుపక్ష్యాదులను బలినొసంసీట) 
క్‌ మనుష్యయజ్ఞము (అతిధిసత్కారము) 


14 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


చేయుట- యివి బ్రవ్మయజ్ఞములో చేరును "యజ్ఞానాం జపయజ్లో ౬స్మి” 
అను గీతావచనము ననుసరించి యజ్ఞములలో 'జపయజ్ఞము నేనె అని 
భగవానుడు చెప్పి యున్నందున అదియే శ్రేష్టమగు యజ్జిము. 


జపము: మంత్రమును జపించుట. మంత్రములు అనేకములు 
గలవు శ్రీరామతారకము, శివపంచాక్షరి, నారాయణ అహ్హాక్షరి, వాసుదేవ 
ద్వాదశాక్షరి, కలిసంతరణము మొదలగు మంత్రము లుపనిషత్తుల 
యందున్నవి. వాటియందు దేనినైనను శాస్తోక్తహూరము జపింపవలయును. 
"జపతో నాస్తి పాతకం" జపమువలన పాతకము నశించును. 
శ్రవణాదికములకు ప్రతిబంధకము తొలగిపోవును. మనస్సు నిర్మలమగును. 


దానము : దానము లనేకములు చెప్పబడినవి. అభయదానము, 
అన్నదానము, భూదానము, వస్త్రదానము, విద్యాదానము, జ్ఞానదానము 
మొదలగునవి అన్నిటికన్నను జ్ఞా బౌన దానము గొప్పది వ్యాసభగవానుడు 
శుకమహర్దికి పరబ్రహ్మ ప్రాప్తి సాధన ప్రకారంబంతము నుపదేశించి 
తానుపడేశించిన తత్త్వమును నిర్మలాత్ముడగు తపస్వికి నీ వొసగుమని 
యాదేశించి 
ఆ|| సకలరత్న పూర్ణ సర్వవసుంధరా 

చక్రదానవిధియ్‌ సరియనంగ 

రాదు విశ్వ వేదరాశి సారాధ్యాత్మ 

విద్య యిచ్చుటకు వివేకధుర్య! (అం.మ.భాశాంతి (5-159) 


తా సకల భూమండలమును దానముగా నిచ్చిన గలుగు సుకృతమున 
కంటె సమస్త వేదసారమగు అధ్యాత్మ జ్ఞానమును బోధించుటవలన 
కలుగు పుణ్యము గొప్పదని బోధించిరి. 

తపస్సు : తపస్సు ధనమువంటిది. ధనము గ్రేష్ట నికృష్ట కర్మముల 
రెండింటికి నుపయోగపడునట్లే తపోధనమును మంచి-చెడు కార్యములకు 
వినియోగపడును. తపస్సు గొప్ప ఆయుధము వంటిదని చెప్పవచ్చును. 
వేదకాలమునందును, శ్రీమద్రామాయణము రచియింపబడిన కాలమునను, 
యజ్ఞయాగాది కర్మకాండతోబాటు తపస్సునకు సహితము గొప్ప గౌరవము 


జ్ఞానయోగము (7) యజ్ఞ, దాన,తపములు 15 


ప్రచారములో నుండెడిది గొప్ప సామ్రాట్టలు సహితము తాపసుల 
పాదములకు ప్రణమిల్దుచుండిరి తపస్సువలన మహిమ కలుగును 
మహిమలు గలవారిని లోకులు గౌరవింతురు తపస్సువలన బ్రహ్మలోక 
ప్రాప్తి కలిగినట్టు కొందజందురు కాని అట్టి తాపసులకు కేవల తపస్సేగాక 
యోగాభ్యాసముకూడ నుండియుండును యోగారూఢులకు బ్రహ్మలోక 
ప్రాప్తిని శ్రుతి యంగీకరించినది కాని కేవల తపస్స్ఫుచేతనే బ్రహ్మలోక 
గమనము గలుగుననుట ఆలోచింపదగిన యంశము. 


భగవర్గీతయందు తపస్సు-కాయిక వాచిక మానసికములని 
త్రివిధములుగా చెప్పబడినది 


దేవతలను (తల్లిదండ్రులను), బ్రాహ్మణులను (బ్రహ్మవేత్తలను), 
గురువులను, ప్రాజ్జులను పూజించుట, శుచిగా నుండుట (కిల్చిషము 
లేకుండుట), బ్రహ్మచర్యము (భార్య యందు మాత్రమే బుతుకాలముల 
యందు సంగమము), ఎట్టి ప్రాణిని హింసింపకుండుట-అనునివి శరీర 
ప్రధానమైన తపస్సు (గ్‌ 17-14 


ఇతరులకు నొప్పి కలిగింపనిదియు, ప్రియమును హితమును కలిగించు 
నట్టిదియు. యథార్థ మైనదియు నగు వచనములను బలుకుట, వేదముల 
(వేదాంతముల) నభ్యసించుట అనునవి వాగ్రూపమైన తపస్సు. 
(గీ. 17-15) 
మనస్సు నిర్మలముగా నుంచుకొనుటయు, సద్వృత్తియు, 
మితభాషణము, మనోనిగ్రహము, నిష్కాపట్య్టము లనునివి 
మనస్సంబంధమైన తపస్సు. (గీ. 17-16) 
ఈ మూడువిధములగు తపస్సులును ఉత్కృష్టమైన శ్రద్ధతో ఫలాపేక్ష 
లేక చేసిన, అట్టితపము సత్త్వగుణ ప్రధాన మగును. ఇది యుత్తమమగు 
తపస్సు. 


16 బ్రహ్మజిజ్ఞుస (మొదటి ప్రకరణము) 


ఫలాపేక్షతో గూడిన తపస్సు రాజస తామసగుణ ప్రధానమైనది. 
'ఘోరతప పస్సు చేసినవారు అతపస్సును వారి స్వార్థమునకో, లోకమును 
హింసించుటకో ఉపయోగించిరిగాని లోకకళ్యాణమున కుపయోగించినది 
చాల అరుదు. హిరణ్యకశిప రావణాదులు తపస్సు చేసి లోకములను 
బాధించిరి. 


సొబరి అను తపస్వి మాంధాత పుత్రికల నూజ్వురను వివాహమాడి 
వారితో ఇంద్రియ సౌఖ్యముల ననుభవించెను. మాందకర్ణియను ముని 
సరోవర జలములయందు మందిరము నిర్మించి పంచాప్పరసలతో 
క్రీడించెను ఉగ్రతపము పనికిరాదు. ఉగ్రతపః[ప్రయత్నమును 
నిరుత్సాహపరచి; అధ్యాత్మ విద్యను, నిష్కామ కర్మాచరణమును 
ప్రోత్సహించు తలంపుతో మవాభారతమునందు కౌశికుడను బ్రావ్మాణునకు 
పతివ్రతతోను, ధర్మవ్యాధునితోను నైన సంవాదమును, జాజలి-తులాధార 
సంవాదమును మొదలగు కథలు చెప్పబడినవి. కనుక మందాధికారులు 
చిత్తశుద్ధి కొబకు స్వల్పతపము చేయుటయే యుక్తము. 


ఇచ్చట తపమినగా' ఉపవాసముండుట. ఏకాదశి, శివరాత్రి మొదలగు 
దినముల యందు నిరాహారులై రాత్రులందు జాగరణము చేయుట 
మొదలగునవి. (ఉపవాసమనగా: భగవంతుని సమిపము నందుండుట) 
ఇట్టి యుపవాస దినములందును, జాగరణము చేయు దినములందును 
జూదము, సినిమాలు, చదరంగము మొదలగు క్రీడలు చేయక భగవన్నామ 
సంకీర్తనము, జపమును చేయుచుండవలయును. 


ఈ విధముగా యజ్ఞ దాన తపంబులయందు కలిగెడు నిష్ట 'సత్‌ 
అని చెప్పబడును. నే అనగా బ్రహ్మము. ఫలా "పేక్షలేక చేయబడు 
నీమూటి వలన పాపక్షయమై శ్రణాదులు చేయునపుడు కలిగెడు 
ప్రతిబంధకములు తొలగిపోవును. బ్రహ్మజ్ఞానము కలిగిన పిమ్మట కూడ 
యజ్ఞ దాన తపములు చేయుట తప్పుకాదని చెప్పిరి. జ్ఞాని విటిని 
సంఫరముగ వదలినను వదల వచ్చును. చేసినను చేయవచ్చున జ్ఞానులకు 
నింద్రియ జయమే తపస్సు. అది జ్ఞానమునకే సాధనము. 


జ్ఞానయోగము (8) ఉపాసనములు 17 


(9 ఉపాసనములు 

సగుణ బ్రహ్మోపాననలను విద్యలని యందురు. ఉపనిషత్తుల యందు 
ముప్పదిరెండు విద్యలు చెప్పబడినవి అవి తెలిసికొనగోరువారు ఆయా 
ఉవనిషత్తులను పరిశీలింపవలయును. సగుణ బ్రవ్మోపాననలు కర్మలవలెనే 
బహువిధములుగ జెప్పబడినవి కాని అన్నింటికి ఫలమొక్కటి కాదు. 
కొన్ని పాపమును నశింపజేయును; కొన్ని ఐశ్వర్యాదుల నొసగును, మజీకొన్ని 
క్రమమృ్ముక్తి నొసగును *ముముక్షువు క్రమముక్తి నొసంగు నుపాసనలనే 
చేయవలయును. అవి గురుముఖమున తెలిసికొని చేయవలెను. సగుణ 
బ్రవ్మోపాసనయే గాక నిర్గుణ బ్రహ్మోపాసనకూడ కలదు. 


ఎవరికి బ్రవ్మవిచారము చేయుటకు సామర్థ్యము లేక గురువులును, 
శాస్త్రములును అనుకూలము లేక, అనగా లభింపక యుండి, మోక్షమును 
కోరునట్టివారు నిర్దణోపాసనమును చేయవలయును. _ (వే.పం. 6-54) 


ఒకవేళ నిర్గుణోపాసనమువలన నీ జన్మమున వారికి బ్రహ్మ 
సాక్షాత్కారము కలుగనిచో, అనగా ఉపాసనము పక్వము గానిచో మరణ 
సమయమునగాని జన్మాంతరమునగాని, లేదా బబ్రహ్మలోకమునకు 

పోయినచో అచ్చటకాని (బ్రహ్మసాక్షాత్కారము లభించును. 
(వే.పం 9-136) 


ఈ జన్మమునందే నిర్గణోపాసన పరిపక్వ్కమైన యెడల అదియే 
సవికల్ప సమాధి యగును. అనీంతరము నిర్వికల్ప సమాధి అనాయాసముగ 
లభించును. (వే.పం. 9-126) 


జి ' బోధకును ఉపాసనకును గల భేదమేమి? 


వే: బోధ వస్తువుయొక్క అధీనమైనది. వస్తు యాథార్థ్యమును 
తెలియజేయును. అనగా సాలగ్రామమును చూచి 'ఇది శిలి యని 


* క్రమముక్తిని గుఖించి ఈ (గ్రంథముయొక్క (ప్రథమ భాగము 3,6,8 
అధ్యాయములలో చెప్పబడినది 


18 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


గ్రహించుట బోధ, ఉపాసనము కర్ప్రథీనమైనది. తాననుకొన్న విధమున 
భావించుట. అనగా : సాలగ్రామమును చూచి ఇది 'శ్రీ మహావిష్ణువు 
అని భావించుట. (వే. పం. 9-74 


ఉపాసన మనగా : అనేకమారులు ఒక్కవిధముగనే భావన చేయుట. 
(తాననుకొన్న విధమున భావించుట) నిర్గుణ బ్రహ్మమును నిర్గణమనియు, 
వాగాద్యగోచరమనియు నుపాసింపవలయును. భావన యొడతెగక 
(తైలధారవలె అవిచ్చిన్నముగా) నుండవలయును. గురూపదేశమును 
నమ్మి భావించెడి వస్తువును దక్క అన్యమును మధ్యకాలమున జ్ఞా జాపకము 
రాకుండున "బ్రడతెగక ప్రవర్తించెడి వృత్తుల ప్రవాహమే యుపోసనము. 
(వే.పం. 9.77 ఈ విధముగ నిరంతర ధ్యానము చేసిన యెడల కలలో 
కూడ ఆధ్యానమే అనువర్తించును. ఉపాసింపబడెడు దైవము తానేయని 
నిశ్చయము గలుగువజకు నుపాసనముచేసి అట్టి నిశ్చయము మరణ 
పర్యంతము కలిగియుండవలెను. (వే.పం. 9-78) దిసీని అవాంగ్రవోపాసన 
మందురు. 


జి :; ఎడతెగక యుపాసనము సాగించవలయునన్న అన్నపానాదులు 
చేయుట మొదలగు నిత్యనైమిత్తిక కర్మము లడ్డము రావా? 

వే: పర పురుషుని యందనురక్తి గల స్త్రీ గృహకృత్యములను 
జేయుచుండినను పరపురుష సంగమ సొఖ్యమునే నిరంతరము 
భావించునట్టు, భోజనాదులు చేయుచుండినను నిరంతరము ధ్యానము 
చేయచుండవేలెను. ధ్యానైకనివ్థుడు లోకవ్యవవారమును న్వల్పముగ జేయును. 

అవిశ్వాస ముండిన పరోక్షజ్ఞానము చెడిపోవును. ఎట్లనగా: 
చతుర్భుజుడగు విష్ణుమూర్తి వైకుంఠమున కలడని గురువుపదేశించిన 
మాటను నమ్మవలయేను. గురూపదేశమువలన విష్ణుమూర్తి కలడను 
జ్ఞానమే పరోక్షజ్ఞాన మనబడును. అట్రే నిర్గుణ బ్రహ్మోపాసకుడును, 
నర్లుణ బ్రహ్మవమ్‌ను గుజించిన నమ్మకమును గలిగియుండవలయును. 
ఉపాసకుఆు గురువు మాటను నమ్మిన చాలును. వారికి శాస్త్రములతో 
కాని విమర్శలతోకాని అవసరము లేదు. 


జ్ఞానయోగము (9) భ్రమ రెండు విధములు 19 


(9) భ్రమ రెండు విధములు 


బి: ఉపాసనాదులన్నియు భ్రాంతిజనకములే కదా? భ్రమవలన 
బ్రహ్మజ్ఞాన మెట్టు కలుగును? 


వే : భ్రమ (1) సంవాదిభ్రమ యని (2) విసంవాదిభమ'యని 
రెండు విధములు. 


1. విసంవాది భ్రమ : తలుపులు మూయబడిన నొక యింటినుండి 
యింటిలోని దీపపుకాంతి ఆ యింటి తలుపునందున్న సన్నని రంధ్రము 
ద్వారా బయటికి ప్రసరించుచుండగా నొకానొకడు దానిని చూచి ఆ 
రంధ్రమునందున్న శాంతిని రత్నమని భ్రమపడి వచ్చి చూచెను. అది 
రత్నము కాదని లోపలనున్న దీపపుూూంతియని తెలిసికొని వెడలిపోయెను. 


2. సంవాదిభ్రమ : అట్లే తలుపులు మూయబడిన యింకొక 
యింటియందు లోపల మణి యండెను. ఆ రత్నపు కాంతి మూయబడిన 
తలుపునందున్న సన్నటి రంధ్రములో నుండి బయటపడెను. దానిని 
చూచి యాతడు ఆ రంధ్రమున్న స్థానమున రత్నమున్నదని భ్రమపడి 
వచ్చి చూచి యది రత్నము కాదని, యుంటిలో రత్నమున్నదని దానికాంతి 
రంధ్రమునుండి ప్ర పసరించుటచే రంధ్రముననే రత్నమున్నట్లు కనబడెనని 
తెలిసికొని తలుపుతెజుచి లోపలనున్న రత్నమును తీసికొనిపోయెను 
సంవాదిభ్రమ లాభమును గలుగజేయునది. 


మొదటివాని భమవలన వానికి లాభమేమియును కలుగలేదు. 
ప్రయాసమాత్రమే కలిగినది. అట్టి భమ విసంవాది భమయనియు, 
రెండవవాడు రత్నలాభమును పోందుటకు కారణమైన భమ సంవాది 
భ్రమయనియు చెప్పబడినది. (వే.సం. 9-1 | నుండి 6 వణకు) 


సంవాది భమకు మబియొక దృష్టాంతము చెప్పబడినది. ఒకడు 
నీటి యావిరిని చూచి అది పొగయని, అచ్చట యగ్ని కలదని తలచి 
అగ్నికొణ కచ్చటికి పోయిన, దైవికముగా నచ్చట నిప్పు దొజకెనేని వానికి 
కలిగిన ధూమబ్ఞానము భ్రమయైనను లాభకరమే యైనదిగదా? 


అప్లే ఉపాసనమువలన బ్రహ్మసాక్షాత్కారము కలుగును. 


20 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


(10) ప్రచిబంధములు 


వేదములు వేదాంతములు తెలిసీనను ప్రతిబంధములు క్షయింపక 
బ్రహ్మజ్ఞానము కలుగనేరదు. శ్రీ స్తురేశ్వరాచార్యులవారును, శ్రీ 
విద్యారణ్యులవారును మూడు ప్రతిబంధములు చెప్పిరి. (1 భావి 
ప్రతిబంధము (2) భూతప్రతిబంధము (3) వర్తమాన ప్రతిబంధము. 


| భావిప్రతిబంధమునే ఆగామి ప్రతిబంధ మందురు. అనగా : 
ముందు జన్మయందు అనుభవింపవలసిన ప్రారబ్ధృము. అందుకు 
దృష్టాంతము - జింకయందు గల స్నేహము భావిప్రతిబంధకమై భరతునకు 
హరిణ జన్మము కలిగించినది. 


2 భూత ప్రతిబంధమనగా : అదివజణకు గడిచిన విషయము 
ధ్యానకాలమందు స్మరణకు వచ్చుట. ఇందుకొక దృష్టాంతము 
చెప్పబడినది. ఒక గృహస్థుడు ఒక బట్టెనుంచుకొని దాని నత్యంత 
(పేమతో చూచుచుండెను. కొంతకాలమైన తర్వాత అతడు సన్న్యసించి 
గురూపదీష్ట ప్రకారము ధ్యానమునందు రూర్చుండగా అతనికి 
అభ్యాసవశమున నా బట్టెయే జ్ఞాపకమునకు వచ్చుచుండెను. అ విషయము 
గురువున కెజిగింపగా గురువది విని, అదియే బ్రహ్మమని చెప్పెను. 
గురువు మాటను నమ్మి అతడట్రే ధ్యానింప ప్రతిబంధము క్షయింపగనే 
కృతార్ణు డాయెనని లోకమున గల వాడుకను విద్యారణ్యులవారు చెప్పిరి. 

(వేపం. 9-41,42 


3. వర్తమాన ప్రతిబంధమనగా : విషయముల యందాసక్తి, 
మందబుద్ధి కుతర్కము, దురాగ్రహము, క్తర్తృత్వాది ధర్మములు కలవాడననెడి 
అభినివేశము, వర్తమాన ప్రతిబంధ మనబడును. ఇది శ్రవణాదులచేతను 
శమదమాదులచేతను నివర్తించును. 

జి : మారు బట్టెను సాకెడి గృహస్థుని విషయమై ప్రస్తావించితిరి. 
నీచమైన బట్టెను బ్రహ్మమని భావించుట తగునా? 


జ్ఞానయోగము (11) ప్రణవోసాసన 21 


వే : సాలగ్రామ మొకశిల దానియందు వివ్ణభావన నుంచుచున్నారు 
నికృష్ణవస్తు వునందు ఉపాస్యమగు నుత్కుష్ట వసు స్తువును భావించి యద్దానిని 
నితరీవస్తు చింతనచే. (ఇతర వృత్తు లిడ్రే నంతరితము గాకుండ 
నిరోధించుటయే యుపాసన. ఉపాసన కాలంబనమగు నికృష్ణవస్తువును 
ప్రతీకమందురు. బట్టె దృష్టాంతమునందు అది పప్రతిబంధమని చెప్పబడెను. 
కాని బట్టెనే బ్రహ్మమునకు ప్రతీకముగా తీసికొనలేదు ప్రతిబంధము 
పాపమువీలన కలుగును పాపము నశింపగనే వప్రతిబంధము తొలగిపోవును 
ప్రతిబంధము తొలగినంతనే మార్గము సాగిపోవును దీనికొక 
దృష్టాంతమును చెప్పిరి. 
ఒక గృహస్థుడు దారిద్యముతో బాధపడుచు. నొక యింటిలో 
కాపురముండెను. వాడు కాపురమున్న యింటియందే వాడు ప్రతిదినము 
నడచుచు శయనించుచున్న చోటనే భూమిలో ఒక నిధి యుండెను 
యు. సంగతి యాత డెబుగడు ఒకప్పుడేదో కారణమున నిధియొక్క 
'పై భాగమున నున్న మట్టిని త్రవ్వవలసి వచ్చెను. అట్టు చేయగా నా 
నిధి యాతనికి లభించెను అతనికి నిధి లభించుటకు (ప్రేతిబంధమగు 
మట్టి తొలగిపోయినంతనే దారిద్ర్యము తొలగిపోయెను. ప్రతిబంధము 
తొలిగినంతనే యుపాసన సిద్ధించును, స్థిరపడును. ఉపాసన లన్నింటిలోను 
(శ్రేష్టమైనది ప్రణవోపాసన.” 


(11) ప్రణవోపాసన 

ఓమ్‌ అను ప్రణవమునకును ప్రపంచమునకును నభేదము. అట్లే 
పరబ్రహ్మమునకును ఓంకారమునకును భేదము లేదు. ఓంకారము 
సగుణ నిర్గుణ బ్రహ్మములకు చిహ్నమై యున్నది. 
కా॥ "ప్రణవో £.హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరః స్కృతః | 

అపూర్వో £_నన్తరో ఇ.బాహో [2.నపరః ప్రణవో౬. వ్యయః”॥ 

(గౌకా 26 

త్వా ప్రణవమే పరాపరబ్రహ్మ స్వరూపమని చెప్పబడుచున్నది. 

అనగా: సగుణ నిర్గుణ బ్రవ్మములు రెండును అని యర్థము. ప్రణవమే 


22 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


అపూర్వము (కారణము లేనిదనుట), వప్రణవమే అనంతరము (భిన్నజాతీయ 
మగునది మజియొకటి లేనిదనుట) అనపరము, (మజియొక కార్యము 
దీనికి లేనిదనుట) అవ్యయము అని చెప్పబడినది. అనగా: ఉప్పుకల్లునకు 
లోపల వెలుపల ఉప్పనిరసము తప్ప తదితర మేమియును లేకుండునట్లే 
ఆత్మస్వరూపమగు ప్రణవమునకు బావ్యాభ్యంతరములు లేవు అజమని 
అభిప్రాయము మందమధ్యమాధికారులకు పరాపర (బ్రవ్మాత్మకముగ 
ప్రణవము ధ్యేయమగుచున్నది. ఉత్తమాధికారులకు సర్వవోష శూన్యముగ, 
ఏకరసముగ ప్రణవము జ్ఞానగమ్య మగుచున్నది. 

ఓంకారము బ్రవ్మామునకు వాచకము. బ్రహ్మము వాచ్యము. వాచ్య 
వాచకములకు భేదము లేదు. ప్రతీకముల కన్నింటికంటెను ఓంకారము 
(శ్రేష్టమైన ప్రతీకము (ఆలంబనము). ఓంకారముయొక్క మహిమను 
అనేక శ్రతులు కొనియాడినవి. ముఖ్యముగ మాండూక్యశ్రతి ఓంకారమునకును 
బ్రహ్మమునకును అభేదము చెప్పినది. ఈ విషయము సమగ్రముగ 
తెలిసికొనవలెనన్న మాండూక్యశ్రుతికి గౌడపాదకారికలు, వాటికి విపులమైన 
వ్యాఖ్యానము చదివినచో తెలియగలదు. 


కా "యుంజీత ప్రణవే చేతః ప్రణవం బ్రహ్మ నిర్భయమ్‌ | 
ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్‌”॥ (గౌశా. 25) 
తా॥ ప్రణవనాదములో నీ మనస్సును చేర్చవలయును. నిర్భ్వయమైన 
బ్రహ్మమే ఆ ప్రణవము. ప్రణవమునందు ఎల్లప్పుడును ఐక్యమై 
యుండువానికి నెచ్చటను భయముండదు. 
అరణియందు మొదట అగ్ని కనబడకపోయినను మధించిన పిమ్మట 
ఏవిధముగ అగ్ని కనబడుచున్నదో, ఆ విధముగ ఓంకారోపాసనచేత 
ఆత్మ గ్రహింపబడుచున్నదని శ్వేతాశ్వతరశ్రుతి చెప్పుచున్నది. 
మం॥ "స్వదేహ మరణిం కృత్వా ప్రణవం చోత్త రారణిమ్‌ | 
ధ్యాననిర్మథనాభ్యాసాత్‌ దేవం హ్యాత్‌ నిగూఢవత్‌" ॥(శ్వేత.1-114) 
తన శరీరము అధరారణి (్రిందికబ్ది)గ చేసి, ప్రణవమును ఉత్రరారణి 


జ్ఞానయోగము (11) ప్రణవోసా సన 23 


(పైకజ్దగ జేసి, చిత్తా గ్రమనెడి మధథనము నభ్యసించిన యెడల అరణియందు 
గూఢముగ నుండు అగ్నిని చూడ గలుగునట్టు, జ్యోతి స్ప్వరూపమగు 
ఆత్మను చూడగల్గ్లుచున్నాడు ఈయర్థమును "తెల్పు మంత్రమే కైవల్య 
బ్రహ్మోపనిషత్తులయందును గలమ్‌ ప్రణవము నీ విధముగ 
జపింపవలయును. ఓం అనగా నేమో దానియర్థమును చక్కగా తెలిసీకొని 
యుండవలయును. *ఓమ్‌ అని ఉచ్చరింపవలయేను అట్టుచ్చరించినపుడు, 
అకారమాత్ర ఉకారమాత్ర యందును, ఉకారమాత్ర మకారమాత్రయందును, 
మకారమాత్ర అర్ధమాత్రయందును లయమగునట్టు భావించుకొనవలయును 
ఇస్తే విశ్వవిరాట్టులను క్రమముగ తైజస ససూత్రాత్మలయందును, వారిని 
ప్రాజ్దె అంతర్యాముల యందును, వారిరువురను తురీయమను 
ఆత్యయందును లయించినట్టు చింతింపవలయును. అప్పుడు అమాత్రయగు 
బ్రహ్మము మాత్రమే మిగిలియుండును. ఒక్కసారి ప్రణవము 
నుచ్చరించుటకును మరల నుచ్చరించుటకును ఈ మధ్య కాలములో 
నున్న నిళ్ళబ్దతను గుర్తించుచు రావలయును. ఈ ప్రణవమును సగుణముగ 
నుపానించిన వారు అర్చిరాది మార్గమున బ్రవ్మలోకమునకు జని క్రమముక్తు 
లగుదురు. నిర్షణోపాసకులకు "బ్రహ్మలోక గమనవాంఛ యుండెనేని 
వారిచట ముక్తులు కారు. బ్రహ్మలో కమునకే పోవుదురు. 
శ "ఓ మిత్యేకాక్రరం బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరన్‌ | 
యః ప్రయాతి త్యజన్‌ దేహం స యాతి పరమాం గతిమ్‌" 
(గీ 814) 


తా ఓంకారమును స్మరించుచు ఎవడు దేహమును వదలుచున్నాడో 
అట్టివాడు పరమోత్కృష్టమైన మోక్షపదము (బ్రవ్మము)ను పొందుచున్నాడు 
ైబ్యుడైన నత్యకాము డడిగిన ప్రశ్నకు పిప్పలాదు డీవిధముగ సమాధాన 
మిచ్చెను. 'తస్పె స హోవాచ, ఏతద్వై సత్యకామ పరం చాపరం 
* ఈ (గ్రంథముయొక్క ప్రథమభాగము రెండవ (ప్రకరణమున (9) ఆత్మయొక్క 
పాదచతుష్టయము జీవేశ్వరుల త్రివిధావస్థలు అను రేభాచిత్రమును 246 “బ్రహ్మ 


ప్రణవ పథకము - జ్ఞానభూమికలు” వాటిని గుజించిన వివరములను చక్కగ 
జపియందుంచుకొనవలయును 


24 బ్రహ్మజిజ్లాస (మొదటి ప్రకరణము) 


చ బ్రహ్మ యదోంకార స్తస్మాద్విద్వావేత్తే నై్వయతనే నైకతరమన్వేతి' 

(ప్న 52) 
ఓ సత్యశాముడా! సత్యమగు నక్షరమను పేరుగల బ్రహ్మము వఏది 
కలదో అదియును, అపరబ్రహ్మ మనునది (శార్య బ్రహ్మము) యేది 
కలదో అదియును, ఓంకారమే. అ కారణమువలన పండితుడు 
ఓంకారోపాసన చేతనే ఆ రెండింటిలో దేనినైనను పొందుచున్నాడు. 
మజఖియు "యః పునరే తంత్రిమాత్రేణైవామిత్మే' త్రేనైవాక్షరీణ, పరం పురుష 
మభిధ్యాయీత...” (ప్రశ్న. 55) 
"ఎవడు మూడు మాత్రలు గలదియైన ఓంకారమును సూర్యాంత 
ర్లతుండైన పురుషుని ఉపాసించునో" అని చెప్పుచు అట్టివాడు సూర్య 
మండలమును భేదించి బ్రహ్మలోకమునకు పోవునవి..... "స ఏ 
తస్మాజ్జీవఘనాత్పరాత్సరం, పురిశయం పురుషమిక్షతే.....” (ప్రశ్న.5-5) 


హిరణ్యగర్భునికంటెను పరుడును, ఎల్ల శరీరములయందును 
ప్రవేశించిన వాడునునగు బ్రహ్మమును చూచుచున్నాడు అని చెప్పెను. 
ఈ విషయము బ్రహ్మసూత్రములు 1వ అధ్యాయము 3వ పాదమున ఈ 
క్షతి కర్మాధికరణమున చర్చింపబడినది. తైత్తిరీయోపనిషత్తు శిక్షావల్లి 
చతుర్జానువాకమున మంద మధ్య మాధికారులు (శ్రీ మేధాకాములు) 
ప్రణవోపాసన చేయవలసిన విధానమును, అష్టమానువాకమున 
ఉత్తమాధికారి నుద్దేశించి శుద్ధ బ్రహ్మోపాసనమును చెప్పబడినది. 
కనుక ఆ విషయమును తెలియేగోరువారు ఆయా యుపనిషత్తులను 
చూడవలయును. 


(12) సత్త్వగుణ పోషణ 
జిజ్హాసువు ముఖ్యముగ గమనింపవలసిన విషయమేమన - 


త్రిగుణాత్మక ప్రకృతిని జయింపవలయును. త్రిగుణములనగా: సత్త్వము, 
రజస్సు, తమస్సు. వీటి గుణము లిట్లుండును ; 


జ్ఞానయోగము (12) సత్త్వగుణపోషణ జ్‌ 


సత్త్వగుణము స్ఫృటికమువలె స్వచ్భమై నిర్మలముగ (బ్రకాశించునది 
ఉపద్రవము లేనిది. సుఖమును జ్ఞానమును కలిగించునది. భూతములయెడ 
కరుణ, మైత్రి కలుగజేయునది. త్యాగమును కలిగించునది. త్యాగము 
మోక్షమునకు మార్గదర్శియగును. | 


కం॥ త్యాగ మొక నెలవు, శమసం 
యోగం బుత్తరము, దాని కూర్త్వ్యము సంతో 
షాగమము, మోక్షలాభో 
ద్యోగికి నివి గమ్యభూము లుత్తమధిషణా!(ఆం.మ.భా.శాం.5-349) 


మోక్షమే గమ్యస్థానముగా పయనించు ముముక్షువను బాటసారి 
తొలుత త్యాగమను నెలవునుండి ప్రయాణము సాగించి అచ్చటికి 
నుత్తరముగా (పైన) నుండు శమసంయోగ (మనోనిగ్రహ)మును 
చేరవలయును. అచ్చటి నుండి పైకి పోయిన సంతోషమను (ఆనందము) 
స్థలమును చేరును. ఆ పైకిపోయిన మోక్షమను గమ్యస్థానమును జేరును. 
మౌక్షలాభము గో రువారు త్యాగమునుండి బయలుబేరి మనోనిగ్రహ 
సంతోషము లనునవి రెండును దాటవలసినవి- అని కపిలుడు 
సూర్యరశ్మియను ముని కుపదేశించెను. కనుక సత్త్యగుణమును పోషించుట 
ముముక్షువున కత్యవసరము. వైరాగ్యము, త్యాగము శాంతికి కారణములు. 


రజోగుణమువలన లోభము వృద్ధినొందును. లోభము సర్వానర్థకారి. 
అరిషడ్వర్గములలోకెల్ల నిది చాల చేడ్డది. ఏలయన లోభమే తక్కిన 
కామక్రోధాదులను కలిగించుచున్నది. 


తమోగుణమువలన నిద్ర, మోహము, జాప్యము, విపరీత జ్ఞానము 
మొదలగునవి కలుగును. రజస్తమో గుణములు మోక్షమున కెట్టు 
ప్రతిబంధకములో గీత 14వ అధ్యాయము చదివిన తెలియును. 


ప్రకృతిజయమునకు ప్రకృతి సవోయ మవనరము. ఇందుకుపాయము 
రజస్తమోగుణములను అణగదొక్కి సత్త్వగుణమును వృద్ధిలోనికి 
తేవలయును. శ్రీరామచంద్రుడు సత్త్వగుణగరిష్థుడగు విభీషణున 


26. టబ్రహ్మజిజ్జాస (మొదటి ప్రకరణము) 


కభయమిచ్చి రజస్తమో గుణోపేతులగు రోవణకుంభకర్ణుల సంహరించి 
నట్టు సత్త్వగుణ సహాయమునే ళజస్తమోగుణముల నణగ 
ద్రొక్మే వలయును. ప్రకృతియనగా: వ త్వ్వరజస్త మోగుణములే కదా? సృష్టికి 
పూర్వము నత్త్వరబస్తమోగుణములే మూడును సమాన స్థితిలో నుండెసీ. 
అ సామ్యావస్థ చెడుటతోడనే సృష్టి ప్రారంభమై విశ్వనిర్యాణము జరిగెనని 
యిదివజకే స్ప్‌నము తెలిసికొనియున్నాము. ఏ ప్రకృతివలన విశ్వము 
కలిగెనో, ఆ ప్రకృతియొక్క సత్త్వరజస్తమోగుణములే విశ్వమునందలి 
ప్రతిపదార్థమునందును కలవు. 


వివిధ నామరూపములు కల సకల పదార్థములును 'పై మూడు 
గుణములలో నేదేని యొక గుణము అధికముగను, “తక్కినవి యల్చ్బముగను 
కలిగియుండును. మనము భుజించు నావారము సత్త్వగుణ మధికముగ 
నుండునట్టిదిగ నుండవలయును. ఆహార పానీయములేగాక మనము 
లోపలికి తీసికొను సమస్తమును, మనకొక విధముగ ఆహారమే 
యగుచున్నది. అనగా: అన్నము నే కాక నేత్రములతో చూచు రూపమును, 
శ్రోత్రముచే విను శబ్దమును, ఈ విధముగ పంచేంద్రియములచేత 
మనము గ్రహించునట్టి విషయములు సత్త్వగుణమును పోషించునటివిగ 
నుండవలయును. కనీక మనము నివసించు పరిసరములను, మనీము 
కలసికొనుచుండు వ్యక్తు లను, జాగ్రత్తగ పరిశీలించి రజస్తమోగుణములను 
వృద్ధినొందింపక, సత్త్వగుణమును పోషించునట్టివిగ నుండునట్టి వాటితో 
సంబంధ ముంచుకొనవలయును. 


మనము ఏ రంగుగల అద్దమునుండి చూచిన, పదార్థములు దాని 
వర్ణముతో కనబడును. స సత్త్వణేణము స్వచమైన దగుటీచే యథార్థ 
జ్డ్‌నము కలుగును. ఇతర గుణములవలన విపరీతజానము కలుగని 
నత్త్వ్రగుణము రజస్తమో గుణముల నణగద్రొక్కి వృద్ధిలోనికి వచ్చినదనగా 
అట్టివ్యక్తికి పూర్వము (రజోగుణ మధికముగా నున్న కాలము) నందున్న 
యభిరుచుల యందనవ్యాము కలుగును. ప్రవృత్తి తగ్గి యేకాంతవానముము 
గోరును. అతనికి కలిగెడు స్వప్పములయందును భీదముండును. 
"సత్త్యాత్సంజాయతే జ్ఞానం” యన్న గీతావాక్యము ననుసరించి 
స సత్త్వగుణమువలన జ్ఞా జానము కలుగుచున్నది. జ్ఞానమువలన మ్సుక్తి. 


జ్ఞానయోగము (13) సన్న్యాసము 27 


(13) సన్న్యాసము 


జి: నన్న్యాను లెట్టివారు? నన్న్యాసులు కాని యెడల మృక్తి లభించదా? 
గృహస్థ సన్న్యాసాశ్రమములందేది శ్రేష్టమైనది? 


వే : ఏ యాశ్రమమునందుండి యైనను ముక్తుడు కావచ్చును. 
గృహస్థ-సన్న్యాసాశ్రమములు రెండును మాన్యములేనని కొన్ని చోట్లను, 
గృహస్థాశ్రమము శ్రేష్టమని కొన్నిచోట్లను శాస్తములయందు చెప్పిరి. మనువు 
గృవన్గుడే శ్రేష్ణడని" చెప్పెను (మను. 689) పూర్వము విప్రలకు మాత్రమే 
సన్నాాసార్హత" కలదని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇట్లు చెప్పుటకు 
కారణమేమన విప్రులు ఐహీక సుఖములను వదలి పరమపదమగు 
శాశ్వత సుఖమును లక్ష్యమునందుంచుకొని (ప్రవర్తించెడివారు. ఒక 
సమయమున కృష్ణ్లదై ష్ణద్వైపాయన మునీంద్రుడు శుకయోగీంద్రు నిట్లు 
ప్రబోధించెను 


కం॥ విను విప్రశరీరము సుఖ 
మునకే బహు నియమ దుఃఖముల నిహమునబెం 
దను నిత్యసొఖ్యముం బర 
మున బొందను బుట్టెగాక బోధప్రవణా! (ఆం.మ.భా.శాం. 6-231) 


విప్రులు ఐహికసుఖముల ననుభవించుట్టై జన్మించిన వారు కారు. 
వారు ఇహమున కర్మానుష్టానము తపము మొదలగు వానివలన 
దుఃఖమును సహించి, పరమున నిత్యసుఖము నొందుటకే జన్మించిరని 
భావము. ప్రాప్తించిన దానితో సంతోషపడుట, శీతోష్టాది ద్వంద్వముల 
యెడ సహిష్టుత అను నీబ్రాహ్మాణధర్మములు వాన వస సన్న్యాసాశ్రమ 
ధర్మములకో దగ్గనివి గనుక బ్రాహ్మణులు వాన ్రస్ణలై పిమ్మట 
నన్న్యసించినచో నన్న్యాసాశ్రమమును చక్కగా నిర్వర్తించుటకు సమర్థులని 
పూర్వుల అభిప్రాయము. ఏ వర్ణమువారైనను పూర్వబన్మ సంస్కారముచేత 
వైరాగ్యము కలిగియుండిరేని "వారును సన్న్యాసార్లులే. సిద్ధార్థునివంటి 
మహాత్ముడు సమస్త రాజభోగము లనుభవించుచుండినను ఆకన్మీకముగ 


తీవ వైరాగ్యనంపన్నుడై బుద్దుడి లోకవంద్యు డయ్యెనని మనమెణుగుదుము 


2౫8 బ్రహ్మజిజ్హోస (మొదటి ప్రకరణము) 


గదా! మనుస్కృతి ఆజవ ప్రకరణమునంభు: “33వ శ్లోకమువణకును వా 
ధర్మములను చెప్పి, పిమ్మట నా వ్రకరణమంతయు మ. 
గుజించి చెప్పినది. అందు యతిధర్మము లిట్లు చెప్పబడెను: 


సన్న్యాసము స్వీకరించుటకు ముందు బుణముల మూడింటిని 
తీర్చవలయును. అట్టు చేయక కర్మసన్న్యాసము చేయునాతడు నరకమున 
బడును. (మను. 6-35) బుణములు మూడనగా. (1) బుషి (2) పితృ 
() దేవ బుణములు 


(1) బ్రహ్మచర్యాశమమున బుషిబుణమును, (2) వంశమును 
నిలుపుటకు సంతతిని పొందుటవలన పితృబుణమును, (3) యజ్ఞము 
చేయుటవలన దేవబుణమును, తీర్చిన యనంతరమే సన్న్యాసమేను 
స్వీకరించుటకు అర్హత కలుగునని చెప్పిరి అదియును ఆయువుయొక్క 
కడపటి నాలుగవ భాగమునందు అనగా 100 సంవత్సరములు ఆయుః 
ప్రమాణముగా భావించి దానిని నాలుగుభాగములుగా చేసి మొదటి 
నాలుగవ భాగమున బహ్మచర్యమును, తర్వాతభాగమున 
గృహస్తాశ్రమమును, మూడవభాగమున వానపస్తాశమమును, 
నాలుగవీభాగమున సన్న్యాసమును స్వీకరించవలెను. 

(మను. 6-33, 36, ౩7) 


యతి సర్వమును పరిత్యజించినవాడై భిక్షకై మంటిమూకుడు, 
గోచ్చై చింకిపేలిక మాత్రమే యుంచుకొని తరుమూలములందు 
నివసించుచు అన్నిటియందును బ్రహ్మభావనచే సమబుద్ధి గలవాడై 
యుండవలెను (శ్లో 44). వ్యాధులు కలిగినను లెక్కచేయక మందులు 
తీసికొనక వనమున్‌ందే కాలము గడుపుచు భిక్షకుమాత్రము గ్రామమునకు 
రావలెను (43). యతి. జన్మమునుగాని మరణమునుగాని కోరరాదు. 
కూలివాడు రూలిడబ్బున్రై యెదురుచూచునట్లు యతి మరణ కాలమున్దై 
నిరీక్షింపవలెను (45). భిక్ష అధికముగా లభించినమే అధికముగా భుజింహూదు 
(55). వంటయైన తరువాత గృహస్థులందరును భుజించిన పిమ్మటనే 
భిక్షకు వెడలవలయును. ప్రాణ సంరక్షణకు వలసినంతమాత్రమే 
భుజింపవలెను. భోజనమునందలి రుచిని వివేచింపరాదు (57). 


జ్ఞానయోగము (13) సన్న్యాసము 29 


క్ల అభిపూజిత లాభాంస్తు జుగుపే ప్పేత్రైవ సర్వశః / 
అభిపూజిత లాభైశ్చ యతిర్ముక్తో పి బద్ధ్యతే ॥ (మను. 658) 


తా॥ భిక్షయిచ్చెడి గృహస్తు తన్ను గౌరవించి భిక్షయిచ్చిన యెడల 
ఆది యెప్పుడును యతి గ్రైకొనరౌదు అట్లు గైకొనిన యెడల వారియందలి 
వాత్సల్యమువలన ముకువ క్రుమార్గము పొందదేగిన వాడైనప్పటికి యతి మరల 
సంసారమునందు బంధింపటిడుచున్నాడు. 


భగవాన్‌ బుద్ధ, శ్రీశంకర, శ్రీరామానుజులు - వారే స్వయముగా 
గృహన్గుల యిండ్రకడకు పోయి యింటిముందు నిలిచి భిక్ష గైకొనెడివారని 
చరిత్రయందు "చదివి యున్నాము. ఎవరియింటికి భిక్షకు పోయిన 
బాగుండునాయని సన్న్యాపి యోచించకూడదు. అట్టు ప్రయత్నించరాదు. 
ప్రారబృముచేత ప్రాప్తించిన భిక్షాన్నమే గైకొనవలెనని శాస్త్రము చెప్పినది. 

సన్న్యాసోపనిషత్తు ఇట్లు చెప్పినది : 

"*పంచసప్త గృవోణేస్తు భిక్షామిచ్చే త్కియావతామ్‌! 

గోదోహమాత్ర మాకాంక్షే న్నిష్టాన్తో న పునగ్ర్వబేత్‌!!” 

ఐదు గాని ఏడుగాని ఇండ్లను భిక్షక్రై అర్థించవచ్చును. ఆవును 
పితుకుటకు నెంతకాలము పట్టునో అంతకాలము మాత్రము గృహస్థుల 
యిండ్లముందు నిలువవలెను. అంతకంటె ఎక్కువకాలము నిరిక్షింపరాదు. 
వడిండ్దలో భిక్ష లభింపని యెడల ఆనాడుపవాస ముండవలసినదే -"చ 
రేన్మాధ్‌కరం ఖైక్షం యత్క్హేచ్చకులాదపి” యతి మ్తేచ్చుని యింటి యందుండి 
యైనను భిక్ష గైకొనవచ్చును. "న దేవతా ప్రసాదగ్రహణమ్‌, న బాహ్య 
దేవాభ్యర్చనం కుర్యాత్‌” యతి దేవతా ప్రసాదమును స్వీకరింపరాదు. 
బాహ్య దేవార్చనము చేయరాదు. ఇట్టి నియమము లనేకములు గలవు. 
భుజింపవలసిన ఆహారనియమ మతి కఠినమైనది. 


జి : నన్న్యానులందరు ఇాస్ట్రోక్త నియమముల నన్నింటిని పాటించలేరు 
గదా? వారిస్థితి యొట్టిది? 


30 బ్రహ్మజిజ్ఞుస (మొదటి ప్రకరణము) 


వే ; నూటి కొక్కరైనను పొటించువారు లేకపోరు. తక్కినవారు 
వారి వారి శక్త్యనుసారము పాటింతురు విద్యార్థులు పరీక్ష్లలయందు 
నూటికి నలువది 'మార్కులు' వచ్చినను కృతార్ణులుగా గణింపబడుచుండ 
లేదా! అట్తే నిషిద్ధాచరణము లేక యెంత యేక్కువగా యతిధర్మము 
ననుసరించీనే అంతే కృతార్తు లగుదురు ఎవరుగాని త్వరపడి సన్న్యాసమును 
స్వీకరింపరాదు. 


చాతుర్మాస్యములయందు తప్ప నితర కాలములయందు సన్నాసి 
యొక్కచోట సి సిరముగా నుండరాదు. "గ్రామే ఏకరాత్రం తీరే త్రిరాత్రం 
పట్టణే పంచరొత్రం క్షేత్రే సప్తరాత్ర మనికేత స్థిరమతి: * అని పరమవాంస 
పరీవ్రాజకోపనిషత్తు. అనగా గ్రామము నందీక రాత్రి, తీరమున మూడు 
రాత్రులు, పట్టణము నందైదురాత్రులు, పుణ్యక్షేత్రముల యందు నేడు 
రాత్రులు మాత్రమే నివసించుచు, నివసించుటకు స్థిర నివాసము లేనివాడై 
స్థిరమతియైై యుండవలెను 


జి : శ్రీ శంకరాచార్యాదులు బాల్యముననే సన్న్యసించిరి గదా? 
వారి విషయమేమి? 


వే : పైన చెప్పినది గమ (వలన శంకరులకు వర్తింపదు. 
వారికి స్వప్న మందైనను స్త్రీ స్త్రీ వాంఛ కలుగలేదు బాల్యముననే విర్తక్తి 
కలిగినది. అట్టి వారు బ్రహ్మచర్యాశ్రమము నందుండియే సన్న్యసింప 
వచ్చునని శ్రుతి చెప్పినది. ఇదియొక పద్ధతి. 


రెండవపద్ధతి : వివాహమాడిన పిమ్మట సంతతిని గని పుత్రుని 
విద్యావంతుని చేసి, వానికి వివావమొనర్చి వానికి కుమారుడు కలుగగనే 
అనగా పౌత్రుని ముఖము చూడగనే గృహము వదలి వానప్రస్తాశ్రమము 
స్వీకరించి అటుపిమ్మట సన్న్యసింపవలె ననిరి. ఒక్కసారి గృపాస్థాశ్రమ 
మను వలలో తగులుకొన్నవారు వారి యిష్టానుసారము అవలను త్రెంచొదని 
మనువు అభిప్రాయము. కాని యిట్టి నియీమ మున్నప్పటికిని 'యదవహరేవ 
విరజేత్తదహరేవ (ప్రవ్రజే' తని జొబాల్యోపనిషత్తు చెప్పినట్టు "ఎప్పుడు 
వైరాగ్యము కలుగునో అప్పుడు సన్న్యాసము స్వీకరింపవచ్చును." అని 


జ్ఞానయోగము (13) సన్న్యాసము 31 


యున్నది కనుక శ్రీరామకృష్ణ పరమహంసగారివలె శారదాదేవి గారిని 
వివాహమౌడినను వారిరువురును వైరాగ్యము శలిగి యుండినందున 
సన్న్యసించినను శాస్త్రవిరోధము లేదు. 


ఆతురసన్న్యాసమని మరియొక విధమగు సన్న్యాసమును శాస్త్రములు 
చెప్పినవి. ఆతురుడనగా ఘోర కష్టదశ సంప్రాప్త మైనప్పుడును, దొంగలు 
పులులు మొదలగు వానివలన ప్రాణాపాయము కలిగినప్పుడును, 
ప్రవావమున కొట్టుకొని పోవునప్పుడను, కార్చిచ్చుచేత చుట్టబడినప్పుడును, 
ముసలితనముతో్‌ బాధపడునప్పుడును - ఇట్టి సమయములయందు 
(బతుకడని తోచినచో వాక్కుతోను మనస్సుతోను సన్న్యసింపవచ్చును. 
"యద్యాఒతురస్స్యాన్మనసా వాచా వా సన్న్యసేత్‌" అని 
జాబాల్యోపనిషత్తు చెప్పినది. అనగా ఆతురుడైన యెడల మనస్సుతోగాని 
వాక్కుతోగాని (ప్రేషోచ్చారణమును చేసి సన్న్యసింవే వచ్చునని తాత్పర్యము. 
అట్టి వానికి విధి లేదు. వోమాది కర్మలు లేవు అట్టి ట్టి సన్న్యాసి మరణించిన 
దపొనాది అంత్యక్రియలు చేయనక్కరలేదు. సస్ప్యాసులను పూడ్చినట్టు 
పూడృవలెను. ఆపదనుండి (బ్రతికి బయట పడినయెడల "ఆతురోజీవత్‌ 
చేత్కమసన్న్యాసః క్తర్తవ్యః'' అని సన్న్యాసోపనిషత్తు గురువు దగ్గరకు 
పోయి యథావిధిగా మంత్రోపదేశమును పొంది వోమాదులతో సన్న్యాసకల్ప 
ప్రకారము కర్మకాండ జరుపవలెను. పిమ్మట జీవిత శషమంతయు యతి 
ధర్మమునందే యుండవలెను.* 
అలతనలములులననననా ననా లతాతాతాలు అనలా నలతత లతను వలన నునొతునుత తనుకు మునుల ననన కొకొనువుకుకననినానననననోననుముతాననననానానననమలని. 
* ఈ విషయమైన యైతిహ్యమొక్కటి యిట్లు చెప్పుదురు అంధ్ర దేశమున 
కోనసీమలోని కూచిమంచి అ(గ్రహారమునందు ౯16వ శత్రాబ్ది చివరనున్న నారాయణ 
తీర్గులనువారు కృష్ణానదిని దాటుటకై నదియందీమిచు ప్రవాహ మధిక 
మయమునందున నీదలేక్‌ మృత్యుముఖమున నుంటినని తలచి మానసికముగ 
ఆతుర _సన్న్యాసమును స్వీకరించిరి పిమ్మట నెట్లో నదినుండి బయటపడి తన 
సన్న్యాస స్వీకోర మితరు లెబుగరని అత్తవారీల్లు చేరి భార్యతో ప్రధమ 
సమాగమమున్దై శయనాగారము ప్రవేశించగా వారిఫార్య కాయన సన్న్యాసివలె 
కనబడిరట ఆమె భయపడి తల్లిదండ్రుల కాసంగతి చెప్ప వారు నిజము 
తెలిసికొనిరి అంత నారాయణతీర్థులవారు తాను గృహస్తుడుగా నుండుఓ 


భగవదిచ్చ గాదని నిశ్చయించుకొని, క్పోరువు కడకేగి శాస్తోక్తరీతీని సన్న్యసించిరి 
వీరే "శ్రీకృష్ణలీలాతరంగిణి" గ్రంథకర్తలు 


32 బ్రహ్మళజ్టాస (మొదటి ప్రకరణము) 


సత్‌+న్యాసము = నన్న్యానము సత్‌ అనగా : బ్రహ్మము. న్యాసమనగా 
వర్తించుట అనగా బ్రహ్మమునందుండుటయని యర్థము. కనుకనే 
సన్న్యాసాశ్రమమునకు బ్రహ్మాశమమని, తురీయా[్రమే మనిపే పేర్చు. 
తురీయమనగా నాలుగవది. సన్న్యాసులను యతులని, భిక్షులని యందుటి. 
సన్న్యాసమనగా కర్మపరిత్యాగము. అది వాచ్యార్థము. లోకాచారమునుబట్టి 
నిరగ్నియు, శిభాయజ్జోపవీతములు పరిత్యజించిన్‌ వాడును సన్న్యాసియనీ 
చెప్పబడును. కాని యథార్థముగ చెప్పవలసివచ్చినచో గీత చెప్పినట్టు 
"ఎవడు కర్మల యొక్క "లము నపేక్షింపక చేయదగిన కర్మలను 
చేయుచున్నాడో వాడే సన్న్యాసి. అనగా: కర్మఫల పరిత్యాగము చేసినవాడు. 
అట్టివాడే యోగియు నగుచున్నాడు. అతడు అగ్నులు లేని వాడును 
తపోదానాది (క్రియలు లేనివాడును కాడు." (గీ. 6-1) 


సన్న్యాసము స్వీకరించుట యనగా: (ప్రపంచ భావమున 
మరణించుటవంటిదే. నూతనజన్మము ప్రారంభమగును. పూర్వాశ్రమము 
నందున్న నామ, వేష కుల, గోత్ర, జాతి, మత, భార్యా, పుత్ర, మిత్ర, 
బాంధవ, ధనధాన్యాది సమస్తమును పరిత్యజింపవలయును. అవి 
యేవియును తనకు చెందనివిగా భావింపవలయును. ఏలనో శ్రీ 
శంకరులవారును, శ్రీ రామకృష్ణ పరమవాంసగారును పూర్వాశ్రమ నామమునే 
యుంచుకొనిరి శాస్తములయందు సన్న్యాసమును గుణించి చెప్పిన 
విధమును సంగ్రహముగా చెప్పెదను. 


సన్న్యాసోపనిషత్తు (1) వైరాగ్యసన్న్వాసి (2) జ్ఞాన సన్న్యాసి (3) 
జ్ఞానవైరాగ్యసన్న్యాని టి! కర్మసన్న్యాసి అని నాలుగువిధములగు నన్న్యానులను 
గుణించి చెప్పినది _ 

(1) పూర్వజన్మ పుణ్యపరిపాకముచేత విషయములయందు అత్యంత 
వైరాగ్యము గలిగి సన్న్యసించినవాడు వైరాగ్యసన్న్యాస్‌. 

(9) శాస్త్రద్దానమువలన ప్రపంచముపై విర్త్తి కలిగి వాననా త్రయమును 
వదలి సాధన 'పతుష్టయ సంపన్నులై సన్న్యసించివారు జ్ఞానసన్న్యాసి 


జ్ఞానయోగము (13) సవ్మ్యాసము 33 


(3) క్రమేణ సాధన చతుష్టయ మభ్యసించిన ఆత్మానుసంధానపరుడు 
వైరాగ్య సన్న్యాసి. 

(4) వెనుక మనుస్కృతి చెప్పిన క్రమమున బ్రవ్మచర్యాది ఆశ్రమముల 
మూడింటిని జరిపి సన్న్యసించినవాడు కర్మసన్న్యాసి యనబడును " 

ఈ సన్న్యాసులు నలుగురును క్రింద చెప్పబోవు అజు విధములైన 
సన్న్యాసులలోనే చేరియున్నారు. సన్న్యాసోపనిషత్తు ఇట్టు చెప్పినది. 

'సన్న్యాస ష్షడ్విధో భవతి కుటీచక బహూదక హంస పరమహంస 
తురీయాతీతావధూత :" సన్న్యాసులు ఆజువిధములని చెప్పినది. (1) 
కుటీచక (2) బహూదక (3) హంస (4) పరమహంస (ఈ తురీయాతీత 
(ఈ అవధూతలు కొందఖు హంస, పరమహంస అను రెండు భేదములనే 
అంగీకరించి వాంసునియందే కుటీచక బహవూదకులను రెండు ఖభేదములను 
చేర్చియున్నారు. 

(1) కుటీచకుడు : తీర్థయాత్రలు చేసి వ తీర్థయాత్రలు చేయటకు 


అసమర్హుడై యుండిగాని, 'త్రర్ధయాత్రలు చేయుటకు మొదలే అసమర్డుడై 
యుండిగొని ఒక మఠము కట్టుకొ ని అందులో నుండువాడు. 


(౧) బహూదకుడు : తీర్థయాత్ర చేయువాడు. 


(3) హంస : పైన చెప్పిన కుటిచకు బహూదక మార్గముల 
రెండింటియందును నుండువాడు. ఇతడు ఏకదండి, శిఖను వర్షించి 
యజ్ఞోపవీతమును మాత్రము ఉంచుకొనినవాడు శిఖ్యకమండలధారి 
కృత్షచాంద్రాయణ (వతపరుడు. దినమునకు ఒకసారి భుజించువాడు 


(4 పరమవూంస:; ఏకదండ్తి, నిఖాయజ్జోప ప విరహితుడు *కౌపీనమును, 
దండమును కాషాయవస్త్రమును మాత్రము పరిగ్రహించినవాడు సర్వకర్మ 
వివరితుడు. ఆత్మనిష్తుడు. ఈ పరమహంసయందు రెండు భేదములు 
టన నన పా మ 
* స్రీ వైెషవ సన్న్యాసులు శిభాయజ్ఞోపవీతములను పరీత్యజింపరు విరిని “జియ్యర్‌” 


అందురు ఈ సన్న్యాసులు క్‌షాయ వస్త్రములను వదలి శ్వేతవస్త్రములను 
ధరించికేని వారిని సన్న్యాసులని తెలిసికొనుట కష్టము 


34 .. బ్రహ్మజిజ్హాస (మొదటి ప్రకరణము) 


కలవు. (1) వివిదిషుడు (2) విద్వాంనుడు. ఇందులో ఆరూఢుడైనవాడు 
తురీయాతీతుడనియు అవధూత యనియు చెప్పుదురు. 


వివిదిషా సన్న్యాసము : సన్న్యసించియే వేదాంత శ్రవణము 
చేయవలెనను నియమము పాటించువారు కలరు. శ్రీతోతాపురి యట్టివారు. 
శ్రీరామకృష్ణ ష పరమవాంసగారికి నన్న్యాస మిచ్చిన తరువాతనే యువీదేశము 
నిచ్చిరి నన్న్యసింపక పోయినచో లౌకిక వ్యవవారములయందు తగులుకొన్న 
మనస్సునకు వేదాంత శ్రవణము పట్టుబడదని మొదట సన్న్యసించి, 
గురుసన్నిధి చేరి, తత్త్వజ్ఞానమును పొందవలయునని చెప్పుదురు. ఇదియే 
వివిదిషా సన్న్యాసము ఇతడు విభాయజ్ఞోపవీతములను త్యజించి రెండు 
కౌపీనములను, నొక వస్త్రమును, దండమిను, పాదుకలను, ఒక బొంతను 
మాత్రము ధరించి భిక్షాటనము చేయవలయునని నియమము విధింపబడెను. 
లజ్జిను కౌపీనాదులచేతను, సర్పాద్యుపద్రవములను కజ్ద చేతను, చలిని 
నెండను అచ్చాదనము చేతను, అంటరాని వస్తువుల స్పర్శను పాదుకలచేతను 
నివారించు కొనవలయును సన్న్యాసమును స్వీకరించుట, సన్న్యానవేషమును 
ధరించుట లోకానుగ్రహము కొజుకే యని శాస్తములయందు చెప్పబడినది. 


ఎట్టనగా- సన్న్యాసాశ్రమ లక్షణములను చూచి లోకులు నమస్కార 
భిక్షాప్రదానాది సత్కారములు చేసి సుక్కృతమును పొందవలయునను 
బుద్దిచేతను, శిష్టాచార ప్రాప్తమైన సన్న్యాసాశ్రమ మర్యాదను 
పాటించుటకును అని చెప్పబడినది కాషాయాదులను ధరించి సన్న్యసింపక 
పోయినను గృహస్సుడై యుండి మానసిక సన్న్యాసము చేసి వేదాంత 
శ్రవణము చేయవచ్చును. 

విద్వత్సన్న్యాసము,: .బ్రహ్మచర్య, గృహస్థాశ్రమముల యందుండు 
కాలమునందే సాధన చతుష్టయము సాధించి "శవణాదుల నాచరించి 
బ్రవ్మత త్ర్వజ్ఞానము సంపాదీంచిన జ్జాని, చిత్తశాంతికొణకు వాననాక్షయ 
మనోనాశములు సాధించుటకు సన్న్రసించినచో, అట్టి సన్న్యాసమును 
విద్వత్సన్న్యాస మందురు. అనగా; విద్వాంసుడు (జ్డాన) సన్న్యసించెనని 


జ్ఞానయోగము (13) సన్యాసము 35 


యర్థము. దీనికి ఫలము జీవన్ముక్తియని చెప్పిరి సన్న్యసింపక పోయినచో 
జీవన్ముక్తుడు కాలేడని వారి భావము 


కాని ఒకానొకప్పుడు సన్న్యాసమను వేషమును విధిపూర్వకమృగా 
ధరింపక, భిక్రాటనము చేయక, గృహమునందే లౌకిక వ్యాపారములు 
వరించి జీవన్ముక్తు లగుట కవకాశ మున్నది. ఉపనిషత్తులు సామాన్యముగ 
సన్న్యాసమును ప్రోత్సహించు నట్టివి గనుక జీవన్ముక్తుడు కావలసినవాడు 
సన్న్యసింపవలెనని చెప్పినవి. ఈసన్న్యాసిని పరమహంసయని యందురు 
పరమహంస యనగా. పరబ్రహ్మమని యర్థమగును. పరమహంసయందు 
వివిదిషుడును, విద్వాంసుడును కలడను విషయము మన కాశ్చర్యము 
కలిగించును. 


ఏలయన' వివిదిషుడు తత్త్వజ్ఞానము లేని సామాన్యుడు. వేషము 
నామము మారినది. ఇతనికి పరమహంసయను నామము విద్వత్సన్న్యాసికి 
వలెనే ఇవ్వబడుటను చూడగా సన్న్యాసాశ్రమమును గౌరవించుటకే యని 
యర్థము చేసికొనవలయును. విద్వత్సన్న్యాసము స్వీకరించినవారు సన్న్యాస 
స్వీకారముచేతనే జీవన్ముక్తులు కాలేరు. ఏలయన: జీవన్ముక్తికి అవసరమగు 
వాసనాక్షయ మనోనాశములు సాధించినప్పుడే జీవన్ముక్తి సిద్ధంచుచున్నది. 
కాని, ఆయన విద్వత్సన్న్యాసమును స్వీకరించుటకు మునుపును, స్వీకరించిన 
తరువాతను తత్ర్వజ్ఞానము కలవాడు గనుక ఆయన బ్రహ్మస్వరూపుడే. 

వివిదిషా సన్న్యాసియగు పరమహంస తత త్వజ్ఞానము సంపాదింప 
వలసియున్నది. ఆయన కాజన్మమున త త్త్వజ్థినము కలిగినను 
కలుగవచ్చును. లేదా పరమేశ్వరానుగ్రహము లేనియేడల ఆ జన్మమున 
తత త్వబజ్హానము కలుగక పోవచ్చును. అందువలన పరమహంసయగు 
వివిదిపుడు తత్త్వజ్ఞాన మార్దించువజకు సామాన్య సంసారితో సమానుడే. 
అరువురకు వేషమినందు “మాత్రమే భేదము.' వివిదిషుడు త త్వ్వజ్ఞాన 
మార్దించుటకు పూర్వమే మృతి చెందినయెడల పుణ్యలోకములు మాత్రమ్‌ 
కలుగును. సాధన చతుష్టయము సాధింపనిదే నామన కర్ణత కలుగదు. 


మం] “త్రిదండం కమండలుం శక్యం పాత్రం జలపవిత్రం 


3ె6 (బ్రహ్మత్రజ్ఞోప (మొదటి ప్రకరణము) 


న్‌ ఖాం యజ్ఞోపవితం చేత్యేతత్సర్వం భూస్స్వాహేత్యపు న్‌ 

పరిత్యజ్యాఒత్మాన మన్విచ్చేత్‌” (జాబాలోపనిషత్తు) 

తా “పరమహంసలు త్రిదండము, కమండలువు, ఉట్టి (కావడి), 
జలపాత్రము, శిఖ, యజ్ఞోపవీతము అను వీనిని మంత్రపూర్వకముగా 
జలమునందు పరిత్యాగమే చేసి అఆత్మధ్యానము చేయవలయును.” 


ఏలయన ఇవి యుండనట్టయిన ధ్యానసమయమున విటి నెవరైన 
నెత్తుకొని పోవుదురేమో యను ప్‌క్లేపము కలుగుటకు అవకాశమున్నది. 
కనుక త్యజింపవలయునని చెప్పియుందురు. వివిదిషా సన్న్యాసియగు 
పరమవూంన కివి అవసరము. ఆయనకు బ్రహ్మజ్ఞానము లేదు జ్ఞానియగు 
పరమహంస సకలద్వంద్వములకు అతీతుడు 
మం॥న దండం న కమండలుం న ఇఖాన్న యజ్ఞోపవీతం 

న చాచ్చాదనం చరతి పరమహంసః 

నశీతంన చోష్ణం న సుఖం న దుఃఖం న మానావమాన 

ఇతి షడూర్మివర్షితో న శబ్దం న స్పర్శ్గంనరూపంన రసం 

నగంధంన చ మనో౬ "స్సేవ్యం నిన్హాగర్వ మత్సర 

దంభ దర్చేచ్చ్భా ద్వేష సుఖ దుఃఖ కామ క్రోధ లోభ 

మోహ హర్దాసూయాహంకారాదీంశ్చ హిత్సస్వ 

వపుం కుణపమివ దృశ్యతే (పరమహంసోపనిషత్తు) 

తా॥ అట్టి పరమహంస దండము, కమండలము, శిఖ, యజ్ఞోపవీతము, 
అచ్చ్భాదనార్థము ధరించెడి వస్త్రమును ధరింపక సంచరించును. చలి, 
వేడిమి, సుఖిము, దుఃఖము, మౌనము, అవమానము అను షడూర్ములు 
లేనివాడై, శబ్ద స్పర్శ రస గంధములు లేనివాడై, సంశయాత్మకమగు 
మనసు ) లేనివాడై; నిందా, గర్వ, మత్సర, దంభ దర్చ, ఇచ్చా, సుఖ, 
దుఃఖ, కామ, క్రోధ, లోభ, మోవా, మద, హర్ష, అసూయలు మున్నగునవి 
పరిత్యజించి తన శరీరమును శవమువలె చూచుచున్నాడు. 


శాస్త్రములందు జీషన్ముక్తిని గుణించి చెప్పిన లక్షణములే యిచ్చట 
చెప్పబడి యున్నందున జీవన్ముక్తు డైన పరమహంసను గూర్చియే యీ 


జ్ఞానయోగము (13) సన్మ్యాసము 37 


లక్షణములు చెప్పబడినవి. మజియు 


"ఆశాంబరో న నమస్కారో న స్వధాకారో ననిందాన స్తుతి 

శ్యాదృచ్చ్భికో భవే త్స భిక్షుః” (పరమహంసోపనిషత్తు ) 

తా॥ అ భిక్షువు దిగంబరుడు; నమస్కారము, స్వధాకారము, నింద, 
స్తుతి యివి లేనివాడును యాదృచ్చికుడును నగుచున్నాడు- 


అనుటవలన సన్న్యాసులయందు దిగంబరులు కొందఖు గలరు 
శ్రీరామకృష్ణ పరమహంసగారి గురువులగు త్రీతోతాపురిగారు 
దిగంబరసన్న్యాసులు. () తురీయాతీత (69 అవధూత 


బ్రహ్మచర్య, గృహస్థ, వానప్ర ప్రస్థ సన్న్యాసాశమముల యందు 
సన్న్యాసము నాల్గవది. నాల్లవ మ. తురీయ మందురు. తురీయాతీత 
మనగా నాల్గవ దొనికంకొ "పైనున్నది. కాని, దాని కొక పేరు పెట్టలేదు 
అందుండువారిని అతివర్ణాశ్రములని అందురు. 
క్ట "బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్తో ఒథ భిక్షుకః | 

అతివర్గాశ్రమా తేఒపి క్రమాత్‌ (్రేష్టా విచక్షణాః'' ॥ 

తా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రన్థుడు, సన్న్యాసి, అతివర్దాశ్రమి- 
విరలైదుగురయందు నొకరికం కొను వొకరు, ఉత్తరోత్తర శ్రేష్ణులు అనగా 
అందరికంకెను అతివర్జాశ్రమి ్రేష్ణుడని యర్థము. 


శ్లో! "అతివర్గాశ్రమా సాక్షాద్గరూణాం గురు రుచ్యతే | 
తత్సమో నాధికళ్చాస్మిన్‌ లోకే£స్త్యేవ న సంశయః” ॥ 


తా॥ఈ అతివర్ణాశ్రమి గురువులకు గురువు. ఇతనితో సమానుడుగాని 
అధికుడుగాని లోకమీనందు లేడు. ఇందుకు.పంశయము లేదు అనగా 
వీరు బ్రాహ్మణాది వర్ణములను, బ్రహ్మఛర్యాది ఆశ్రమములను 
అతి(క్రమించినవారని యర్థము. లే 


సన్న్యాసోపనిషత్తు ఆసు అవధూతలను వేజువేజుగా 
జెప్పినది. _ఉపనిషత్తులయందు తురీయాతీతావధూతోపనిషత్తు, 


38 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


అవధూతోపనిషత్తు అని రెండుపనిషత్తు లున్నవి. కాని అనుభవమునందు 
వారిరువురు సమానులే యని నాయభి[ప్రాయము. 

"తత్ర పరమవాంసో నామ సంవర్రకారుణి శ్వేతకేతు దుర్వాన బుభు 
నిదాఘ జడథరత దత్తా ్రేయ రైవతక వ్రభృతయో వ్యక్తలింగా వ్యక్తాచారా 
అనున్మత్తా ఉన్మత్తవ దాచరన్తః'” అని జాబాల్యుపనిషత్తు నందును, 
*..తత్ర పరమహంసానామ సంవర్రకారుణి శ్వేతకేతు దుర్వాసన బుభు 
నిదాఘ దత్తాత్రేయ శక వామదేవ వోరితక ప్రభృతయో వ్యక్తలింగా వ్యక్తా £. 
చారా అనున్మత్తా ఉన్న్మత్తవదాచరంతః'" అని యాజ్ఞవల్క్యోపనిషత్తును 
చెప్పినది నారద పరివ్రాజకమును, మజికొన్ని పేర్తు గ్గు ఎక్కువగా చెప్పినది. 
వీరిలో బుభు, జడభరత వామదేవాదులగు కొందణు సన్న్యాసమును 
ఛాస్త్రీయముగా స్వీకరించిన ప్పెచ్చటను చెప్పలేదు బాలోన్మత్త హిచములవలె 
దిగంబరులై తిరుగుచుండువారు. వీరిని పరమహంస లనుటకంకు 
తురీయాతీతులని, అవధూతలని అనుటయే యృక్తము. అట్టుగాక విరిని 
పరమ హంసలలో చేర్చిన తురీయాతీతులు, అవధూతలు విరికంక 
గొప్పవారున్నట్ను శాస్త్రములయందు కనబడదు. కనుక విరు 
తురీయాతీతావధూతలని చెప్పవచ్చును వీరు షడ్విధభ్రమలను వదలినవారు. 
"కుల గోత్ర జాతి వర్ణాశ్రమ రూపాణి షడృమాః” (1) కులము (2) 
గోత్రము (3) జాతి (4 వర్షము (5) ఆశ్రమము (6) రూపము-ఇవి 
ఆజుభ్రమలు అని ముద్దలోపనిషత్తు . తురీయాతీతులు వేజు, అవధూతలు 
వేజుగా సన్న్యాసోపనిపత్తు చెప్పినది. కాని జడ భరతాదులు ఏ విధికిని 
లోబడి నడచుకొన్నవారు కారు. కనుక ఎవరు తురీయాతీతులని, ఎవరు 
అవధూతలని నిర్ణయంచగలము. 


జాబాల్య, నారద పరివ్రాజక, భిక్షుకోపనిషత్తులు పరమహంసలు 
సామాన్యముగా నివసించు ప్రదేశములను ఇట్టు చెప్పినవి. పాడుబడిన 
యిల్లు దేవాలయము, పుట్ట పొద, వృక్షమూలము, గా అగ్నివోత్రశాల, 
ఏటిలోని యిసుకదిబ్బ, “కొండ, గుహ, తొట్టి, సెలయేరు, ఎడారి - ఈ 
(ప్రదేశములు సామాన్యముగా తురీయాతీతులకు, అవధూతలకు 


జ్ఞానయోగము (14) విదేహ ముక్తుడు : అశరీరి 39 


నివాసస్థానములు. కాని వారికిట్టి నియమముగాని మజెట్టి నియమముగాని 
లేదు. దిపనిషత్తులయందు 'వెప్పిన విధుల ననుసరీంచిన యతి ఆ 
జన్మముననే ముక్తుడు కావచ్చును కాని యతి ధర్మములు చాల 
కఠినమైనవి. వాటిని పూర్ణముగ నెణుగగోరువారు సన్న్యాసోపనిషత్తులను 
చూడవలెను. 


(14 విదేహ ముక్తుడు : అశరీరి 


జి: జ్జాన భూమికలను గుజించి చెప్పినప్పుడు నాలుగవ భూమికను 
తరించి ముక్త్‌ కలుగునంటిరి. తత త్వ బ్బాని యనియు, జీవన్ముక్తుడనియు, 
నిరువుర "పేరు వినబడుచున్నవి. ఆఖ్లువురు వేజు వేజబు దశలయం 
దుండువారా? యిరువురు నొాక్కదశయందుండువారా? 


వే; అది చిక్కైన విషయము క బోధించిన 
యాచార్యులయందు శ్రీ శంకరభగవత్పాదుల తరువాత శ్రీ శ్రీ విద్యారణ్య 
స్వాములవారు గణనకెక్కినవారు **వీరిరువురకు కొన్ని విషయముల 
యందు భేదాభిప్రాయము లున్నట్టున్నది. నీ వడిగిన ప్రశ్నలకు తృప్తికరమగు 
సమాధానము చెప్పవలయునన్న నిరువుర యభి[పప్రాయములు 
చెప్పవలసియున్నది. శ్రీ విద్యారణ్యులవారు బ్రహ్మవేత్తలయందు 
విదేహముక్తులనియు, జీవన్ముక్తులనియు భేదమును చూపియున్నారు. 


రణ్యులవారి మతమిది.- తత్త్వజానము కలిగిన మాత్రముననే 
( స్తా [ఈ 


* ఈ క్రింద చెప్పబడినవి సన్న్యాసోపనిషత్తులు బ్రహ్మ, జాబాల్య, అరుణి, పరమహంస, 
మైత్రేయ, నారదపరివ్రాజుక. నిర్వాణ, భిక్షుక, తురీయాతీత అవధూత, సన్యాస, 
పరమహంసపరి(వ్రాజక, కుండిక, అవధూత, యాజుషీయకర, యాజ్ఞవల్క్య. కాట్యాయని- 
లు 


*శస్రీ శంక్రరులవారి కాలమును గుజించి పండితులయందు భేదాభిప్రాయము లున్నవి క్రీశ 
788-820 సంవత్సరముల మధ్యయందుండినట్లు చెప్పువా రనేకులు గలరు శ్రీ 
వారు ఆంధ్రులు విద్యానగర (విజయనగర) నిర్మాణము జరిగిన క్రీశ 

1335వ సంవత్సరమున ఆమహానగర నిర్మాణమున కంకుర్పారణ గావించినవారు 
పూర్వాశ్రమమున విరి నామధేయము మాధవాచార్యులు సన్న్యాసము స్వీకరించియు శ్రీ 


40 . బ్రహ్మజిజ్హాస (మొదటి ప్రకరణము) 


ముక్తుడగును గాని వాసనాక్తయ మవోశాశములు కలుగవు. తత్త త్త్వజ్ఞాని 
వాసనాక్షయ మనోనాశములు సాధించి జీవేన్ముక్తిని సాధింపవలనియున్నది. 
విదేహమృుక్తి తత్త్వజ్ఞానముయొక్క ఫలము. తత్త్వజ్డానము సాధన చతుష్టయ 
సంపత్తి వలనను 'శ్రవణాదులవలనను కలుగును. త త్త్వద్దానమనేగా: 
నామరూపాత్మకయగు ఈ నానాత్వమునందు నామరూపర్‌హితమైన 
యేకత్వమును కనుగొనుట. అనగా పరమాత్మను దర్శించుట. 
సామాన్యమానవుడు శరీరమే తాననుకొనిన విధముగ శరీరము నేనుకాను, 
శరీరమునకంకొ విలక్షణమైన ఆత్మను నేనని నమ్ముట. శ్రవణ మనన 
నిదిధ్యాసలు దృఢముగా నభ్యసించుటవలన ప్రపంచము సత్యము కాదను 
దృఢనిశ్చయము కలిగి అబ్ద్బానసంశయ విపర్యయములు నశించి తత్త్వజ్ఞానము 
కలుగుచున్నది. ఇదియే ద్రీవ్మజ్ఞానము. బ్రవ్మమునకు తనకును నభేదమని 
యెజుగుటయే. 


వెనుక చెప్పబడిన *జ్ఞాన భూమిక లేడింటిలోను (1) శుభేచ్ళ (2 
విచారణ (3) తనుమానసలిను మొదటి మూడు భూమికలను దాటి 
నాలుగవ భూమికయగు సత్త్వాపత్తిని సాధించిన యోగికి తత్త్వజ్ఞానము 
కలుగును. ఇతనికి విదేహముక్తి కలుగును. 'విదేహ' మనగా దేహము 
లేక పోవుట యని యర్థము. - అచ్చట 'దేహ'* శబ్దమునకు వర్తమాన 
కాలమునందలి దేహమనీ ,యర్థము కాదు. మరణీంచిన ప్రతివాడును 
తిరుగ జన్మింపవలసియున్నది పునర్జన్మ మెత్తుటకు నెట్టి శరీరము 
ధరింపవలసియున్నదో యట్టి శరీరమునకు కావలసిన “సామగ్రిని 
జీవించియున్నపుడే అనగా: వర్తమాన దేహమున్నపుడే దేహి కర్మలద్వారా 
సమకూర్చుకొనుచున్నాడ్ను ఇందుకు కారణము అవిద్య. తత్త్వ 


వారివారరాయల వారికి మంత్రిడై రాజకీయములయందు పాల్గొని దేశమునకును, మతమునకును 
మవోపకారము చేసిన మవానీయ్లులు. వీరి తమ్ముడు శాయనాచార్యులవారు. వేదములకు 
భాష్యములు రచియించిరి విరు?భుక్కరాయలకును వారి కుమారులగు శ్రీ రెండవ హరిహర 
రాయలకును మంత్రియై యుండిఠని చరిత్రవలన తెలియుచున్నది 


* ఈ గ్రంథముయొక్క ప్రథమభిగమున (2-45) "జ్ఞానభూమికలు” అందు చెప్పబడినవి 


జ్ఞానయోగము (14) విదేహ ముక్తుడు : అశరీరి 41 


జ్ఞానోదయముతో ఆగామి సంచిత కర్మలు దగ్గమైపోయినవి 
భవిష్యద్దేహమునకు (పునర్జన్మమునకు) కారణమగు అవిద్య. తత్త్వజ్ఞానికి 
నశించినందున భవిష్యద్దేహము నశించినదనియు, దేవాములేని వాడనియు 
భావించి అతనికి విదేవముక్తుడని పేరు పెట్టిరి. అంతియేకాని వర్తమాన 
కాలమునందున్న దేహము లేదని యర్థము కాదు. నాకు దేహము లేదని 
యెవరైన నన్నచో 'నాకు నాలుక లేదని' చెప్పినట్టగును 


శ్రీ విద్యారణ్యులవారికంకొను పూర్వులగు శ్రీ శంకరాదులు 
జీవన్ముక్తుడైన పురుషునకు ప్రారబ్బకర్మ నశియించగనే సూక్ష్మశరీరము 
నశియించుచున్నందున అప్పుడే వర్తమాన దేహముకూడ నశించుచున్నది 
జీవన్ముక్తునకు కలిగిన ఆ స్ధితిని విదేహమ్ముక్తియని చెప్పిరి కాని, 
జీవించియుండగనే విదేహముక్తి కలుగునని చెప్పలేదు 


విద్యారణ్యులవారి మతము ననుసరించి విదేహముక్తునకు 
తత్త్వజ్డానము (బ్రహ్మజ్ఞానము) మాత్రమే యుండును. వాసనాక్షయ 
మనోనాశములు పూర్తిగా నుండవు. అత డజ్ఞానులవలె గాకపోయినను 
కొంతవణ్లైనను వాసనాక్షయ మనోనాశములు కలిగియుండును. కొంతవజకు 
వాసన లుండుటబట్టియే విరు ద్రవ్యార్ద్షనకొజకును, ప్రతిష్టకొజకును 
ప్రాకులాడుచున్నట్లు పురాణేతివోసములయందును, ఉపనిషత్తులయందును 
చెప్పబడిన కథలవలనను తెలియుచున్నది. 


యాజ్ఞవల్క్య మహర్షి జనకుడు చేయు యాగమునందలి 
గోధనమునకగాను పోయెను. జనకరాజు కొ; ములకు బంగారము కట్టబడిన 
వేయి గోవుల నచట నిలిపి '(బ్రహ్మవేత్త యగువాడు వీటిని తోలుకొని 
పోవచ్చు'నని చెప్పెను. 

యాజ్ఞవల్క్య మవార్షి గోవులను తీసికొని పోవుటకు శిష్యుల కనుజ్ద 
యిచ్చెను. "అప్పుడు ఆసభలో నుండిన మోతయగు అశ్వలుడు "నీవీ 
బ్రవ్మవేత్తవా?” యని ప్రన్నింపగా "నేను బ్రవ్మనిష్టనకు నమస్కరింతును. 
మనమందజము గోవులను కోరెడి వారమై యున్నాము." అని 


తై బ్రహ్మజిజ్హైస (మొదటి ప్రకరణము) 


యాజ్ఞవల్క్యుడు ప్రత్యుత్తరమిచ్చెను. దీని భావమేమి? మేము బ్రహ్మ 
నిష్ణక్‌ము కామనియేగదా? మజియు తనతో వితండవాదము చేసిన 
శాకీల్యుని తల పగులునని చెప్పగా శాకల్యుని తల పగిలి పోయెను. 
(ఈ కథ బృహదారణ్యకశ్రుతి పంచమాధ్యాయము నందలి ప్రథమ 
బ్రాహ్మణము నందు కలదు) 


జానశ్రుతియను రాజు బ్రహ్మవిద్య నెబుగగోరి ఆణునూర్ల గోవులను, 
ఒక నిష్కవోరమును, కంచరగాడిదలు కట్టిన రథమును శానుక్‌గా తీసికొని 
రైక్వునియొద్దకు పోయి విద్య నర్థింపగో, రైక్వుడు జానశ్రుతుని చూచి 
"శ్రూద్రుడా! అవి నీయొద్దనే యుండ్‌నిమ్ము. " అని మొదట నిరాకరించెను. 
పిదప జానశ్రతి యింటికీపోయి మరికొన్ని గోవులను, తన కుమార్తెనుకూడ 
తెచ్చి యివ్వగా రైక్వు డాకానుకలను, జానశ్రతియొక్క కుమార్తెను గైకొని 
తృప్తిపడెనని చెప్పబడినది. (ఈ కథ ఛాందోగ్యము 4వ ప్రపాఠకము 1, 
23వ ఖండముల యందు కలదు) 


ఈ కథలవలన మన మర్థము చేసికొనవలసిన దేమన యాజవల్క్య 
రైక్వులిరువురును బ్రహ్మవిదులే యయ్యును వారికి వాసనాక్షేయము, 
మనోనాశము కాలేదని చెప్పవలయును, రైక్వుడు జానశ్రతియొక్క కుమార్తె 
ముఖమును చూచి జానథశ్రుతి ననుగ్రహించెను. కామినీ కాంచనములచే 
ఆయనచిత్త మాకర్షింపబడెను. **యాజ్ఞవల్క్య మహర్షి తనతో వితండ 
వాదము చేసిన శాకేల్యుని క్షమింపడాయెమ్‌. దీనివలన తయన ధనాపేక్షను 


* ఈ [గ్రంథము ప్రథమభాగము మొదటి ప్రకరణమునందలి (6) "బ్రవ్మసూత్రములలో 
వర్ణప్రసక్తి " అను విషయమున జానథశ్రుతిని గుణించి చర్చింపబడినది. అచ్చట 
చూడుడు 


** క్ర విషయమును గుజించి శ్రీ రామానుజాచార్యులవారిట్టు అభిప్రాయపడిరి. 
"జానశ్రుతి బ్రహ్మవిద్య నభీలషించుట కర్షుడని రైక్వుడెజిగియు, చిరకాలము 
గురువుసేవ చేయకయే విధ్యను తెలియగోరు నతనికి (జానశ్రుతికి) యథాశక్తి 
ద్రవ్యము కానుకగా నొసగుటచే నతనియందు బ్రహ్మవిద్య స్థి పిరముగా నుండునని 
తలచి, మొదట తెచ్చిన కాసీకలు అల్పమని కైకొనక రైక్టుడు నిరాకరించియు, 
పిమ్మట (జానశ్రతి) తెచ్చిన కానుకలను జానశ్రుతి స్వతక్ష్యనుగుణముగా నున్నవని 
తెలిసికొని అతనికి బ్రహ్మవిద్య నుపదేశించెను" (ఆంధ్ర శ్రీ భాష్యము) 


జ్ఞానయోగము (14) విదేహ ముక్తుడు : అశరీరి 43 


ప్రతిష్టను గోరినవాడే గాదా? కోపమోహములు సామాన్యులకు వలెనే 
బ్రవ్మవిదులకు సహీత మున్నచో సామాన్యులకును బ్రహ్మవిదులకును 
గల ఖీదమేమి? బ్రహ్మవిదుడు బ్రహ్మవేత్తయగుట యొక్కటియే భేదము. 
అవిద్య నశించినను పూర్వ సంస్కారములు వాసనారూపమున నుండి* 
అవి (ప్రేరేపించుచుండుననియు అందువలన వారును చిత్ర విశ్రాంతి లేనివారై 
అజ్ఞానులవలెనే నుఖదుఃఖములకు లోనగు చుందురనియు శాస్త్రము చెప్పినది 
మం॥ భిద్యతే హృదయ గ్రంథి శృిద్యంతే సర్వసంశయాః। 

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే॥(ముండక 2-2-9 

పరబ్రహ్మమును చూచిన జ్ఞానికి హృదయగ్రంథి వీడును. సర్వ 
సంశయములు నశించును. కర్మక్ష్మయ మగునని చెప్పిన ముండక్రుతికి 


ఇది విరోధముగదా? యనిన, ఇచ్చట కర్మక్షయ మనగా సంచితాగామి 
కర్మలు మాత్రమే నశించునని యర్థము 


హృదయ[గ్రంథి యనగా అజ్జానమువలన అహంకారమును కూటస్థ 
చైతన్యమును ఏకమని తలచుట (అనగా రెంటికిని తాదాత్మ్యాధ్యాస 
మనుట). దీనిని చిదచిద్లంథి యనియు నందురు అజ్జానమువలన కలిగిన 
యా అధ్యాసముచేతనే 'యిది నాకు కావలెను, అది నాకు కావలెను' అను 
కోరికలు కలుగుచున్నవి. ఈ కోరికలనే కామములనియు చెప్పుదురు. 

(ే.పం 6-261) 

శ్లో అప్రవేశ్య చిదాత్మానం పృథకృశ్యన్నహంకృతిమ్‌ | 

ఇచ్చంస్తు కోటి వస్తూని న బాధో గ్రంథిభేదతః ॥ (వే.పం.6-262) 

తా ప్రత్యగాత్మ కంటె అవాంకారమును వేరైనదానినిగ తెలిసికొనుట 
గ్రంథిభేదము (అధ్యాసనివృత్తి యనబడుచున్నది. అప్పుడు కోటి వస్తువులు 
కోరుచున్నను సాధకునకు సుఖదుఃఖాద్యనర్థముల నీయజాలవు. 

ఒకవేళ అధ్యాస నివర్తించినను ప్రారబ్ధకర్మ దోషమువలన కామాదులు 
పుట్టుట అసంభవము కాదు. (వే.పం. 6-263) 


(4 .. బ్రహ్మజక్షుస (మొదటి ప్రకరణము). 


తత్త్వజ్ఞానము కలుగునప్పుకు వొసనాక్తయ మనోనాశములు 
తాత్కాలికముగా కలుగుననియు, వానలు తిరిగి మొలక ' లెత్తవచ్చు 
ననియు, వాసనాక్షయమునకు ప్రత్యేకమైన ప్రయత్నము చేయవలయు 
ననియు విద్యారణ్యులవారు చెప్పిరి. ఇందు నిమిత్తమే (చిత్తశాంతి కొజకే) 
యాజ్ఞవల్క్య మపర్తి సన్న్యసించి తపస్సునకు 1 పోయెను. "బ్రహ్మవేద 
బ్రహ్హైవ భవతి” (ముం. 3-2-9 

బ్రహ్మమును తెలినినవాఢు బ్రహ్మమే యన్నట్లు వీరు బ్రహ్మస్వరూపులే 
మైనను జ్ఞానభూమికలయంధథు మొదటి నాలుగు భూమికలనే సాధించిన 
వారగుటచేత చిత్తవిశ్రాంతిని కలిగించు వాసనాక్షయ మనోనాశములకు 
గాను తదితర జ్ఞానభూమికలు సాధింపవలసియున్నది. కనుక (వీరు) 
విదేహ ముక్తులు. జీవన్ముక్తులకంకైను తక్కువవారు. 


జి:(1 విదేహమ్ముక్తి యనగా జీవన్ముక్తు డు దేహపతనానంతరము 
ముక్ర్తుడగుట యని పూర్వాచార్యులును; (2) తత్త్వజ్డానికి తత్త్వ జ్ఞానమువలన 
అవిద్య నశించినందున భవిష్యద్దేహము నశించినదనియు, అందువలన 
అతడు విదేహ ముక్తుడనియు విద్యారణ్యుల వారును చెప్పిరిగదా? అందేది 
యృుక్తమని మా అభిప్రాయము. 

వే: ఈ విషయము విద్యారణ్యులవారు జీవన్ముక్తి వివేకమను* 
(గంథమునందు చర్చించిరి 

ఈ విషయమున శ్రీ శంకరులవారి అభిప్రాయము వినుము. బ్రవ్మము 
నెజిగినవారు అశరీరులను విషయమును గుజించి బ్రహ్మసూత్రముల 
యందు "సూ॥ తత్తు నమన్వయాత్‌'' (బ.సూ. 1-14) అను సూత్రభాష్యమున 
శంకరులవారు ఇట్టు వ్‌ 

"అశరీరం వా వసంతం న ప్రియాప్రియే స్పృళ్యత'" అని (ఛాం. 
8-3 12-1) తత్త్వవిదున కశర్రీధత్వము (జీవన్ముక్తి) కలదని చెప్పుచున్నది. 


* శ్ర 'జీవన్ముక్తి వివేకము" జీవన్ముక్తి ప్రకాశిక యను పేర అంధ్రీకరింపబడినది. 





జ్ఞానయోగము (14) విదేహ ముక్టుడు : అశరీరి తీ 


సశరీరత్వము మిథ్యాజ్ఞానమే కారణముగా కలది గాన శరీరము పతితము 
కాగా నశరీరత్వము కలుగును గాని జీవించియున్నవారికి కలుగదనరాదు 
అత్మునకు దేహాదులయం దాత్మబుద్ది యను మిథ్యాజ్ఞానమును విడిచి 
వేజొకట సశరీరత్వము కల్పింప సాధ్యముకాదు . "దేవాడులకంకొ వేజగు + 
నాత్మ కలదను నెల్ల వారికిని దేవాదులందు నేనను ప్రత్యయము మిథ్యయకాని 
గౌణము కాదు. కావున = సశరీరత్వము మిథ్యాజ్ఞానమే కారణముగా 
గలది కాబట్టి విద్వాంసునకు జీవించియున్న వానికిని అశరీరత్వము 
సిద్ధించును. బ్రహ్మము నెటిగినవారి విషయమునను "తదేష....తద్యథాఐవా 
నిర్చ్రాయనీ వల్మీకేమృతా ప్రత్యస్తా శయీత్రైవమే వేదం శరీరం శేతే. అథాయ 
మశరీరోమృతః ప్రాణో బ్రహ్హైవ తేజ ఏవ. 11 (బృ 647 


జీవన్ముక్తుని దేహము ఎట్టుండుననగా పుట్టయందు పాముచేత 
విడువబడిన కుబుసమునందు పామనకు ఎట్టు అభిమానము విడువబడినదో 
అ విధముగనే జ్ఞానిచేత విడువబడిన అభిమానము కలదియై అతని 
దేహము నిలిచిముండును కనుకనే అతడు మృతిలేని వాడును 
జీవించియున్నను స్వయంప్రకాశుడు నగుచు బ్రహ్మమే యగుచున్నాడు. 
(ఆఅం.సూ.భా) 
జి :; జీవించియుండగనే జ్ఞానికి అశరీరత్వము సిద్దించునని శ్రీ 
శంకరులనివారు చెప్పిన యీ వాక్యములకు విద్యారణ్యులవారి 
సమాధానమేమి? 


వే : శ్రీ శంకరులవారు చెప్పిన పై విషయములు జీవన్ముక్తు 
నుపదేశించి చెప్పినవని వారి యభిప్రాయము. 


ఈ విషయమై శ్రీ సురేశ్వరాచార్యులవ్లారు నైష్కర్మ్యసిద్ధియందు 
చెప్పిన దాని తాత్పర్యమునుకూడ చెప్పెదను. జ్ఞానికి ఆత్మజ్ఞానముయొక్క 
స్వభావముచేతనే అజ్ఞానము నశించుటవలన అజ్ఞాన కార్యములగు దేవాది 
వాసనలు తత్ర్వజ్ఞానముచేత దహింపబడినపోగ్‌మ్‌క అతనికి చేయదగిన 
కార్యమొక్కటియు; నుండదు. అతడు విధినిషేధముల కతీతుడని శాస్త్రము 
చెప్పియున్నందున తత్ర్త్వజ్ఞానోదయ కాలమువందే అతనికి సద్యోముక్తి 


శర ... టహ్మజిజుస (మొదటి ప్రకరణమ్సు) 


కలిగియున్నది త్రాటినిజూచి సర్పమని 'భయము జెందినవాడు అది 
సర్పము కాదని రజ్జావని తెలిసిన పిమ్మట సహితము కొంతకాలము. 
వజకు భయముచేత కలిగిన వణకును వదలలేడు. అదేవధముగ అజ్ఞానము 
నశించినను జ్ఞాని రాగద్వేషాదులను కొంతకాలమువణకు వదలజాలడు 
వేరు త్రైంపబడిన చెట్టు ఏ ప్రకారము ఎండిపోయి నశియించి పోవుచున్నదో, 
ఆ విధముగనే తత్త్వజ్ఞానియొక్క సకల ప్రవృత్తులును క్షీణించి క్రమముగా 
శరీరాదులు నశించిపోవును. 

ఐతే, తత త్మ్వబ్ఞానికి విధి నిషేధములు లేవని చెప్పినందున అతడు 
యథేచ్చ్భాచారము కలిగి యుండునా? ఉన్న అట్టు యథేచ్భాచారము 
(నిషిద్ధకర్మాచరణము) గలత త్ర(వేత్త కును కుక్కకును భేదము లేదు 
ఏలయనగా . విసర్జింపబడిన అమేధ్యమునే యిరువురు భక్షించి నట్టగునుగదా 
*“అధర్మమువలన అనగా పూర్వజన్మమున చేయబడిన పాపాచరణమువలన 
ఈ జన్మమున అజ్బానము కలుగును. దానివలన నిషిద్ధకర్మాచరణము 
కలుగును. తత్త్వవేత్తకు ధర్మకార్యాచరణమునందు సహితము ఇచ్చ 
కలుగనప్పుడు అధర్మ కార్యమగు యథేచ్భాచారమెట్టు చేయగలుగును? 
ముముక్షువగు పురుషుడు మూడు లోకముల యందున్న సమస్త 
విషయములయందు విరక్తుడై యుండి గదా తత్త్వజ్ఞానము 
సాధించియున్నాడు. అట్టివాడు తత్త్వజ్డానే ప్రాప్యనంతరము విషయానురక్తు 

ను? అవిద్య నళీంపని కాలమునందే విరక్తుడై యున్న పురుషుడు 
అవీద్య నశించిన తరువాత విషయాసక్తుడు కాడని నిశ్చయము. ఎట్లనగా 
ఆకలిగొన్నవాడైనను విషమును భక్షింపడుగదా? భోగ్యమైన అన్నమును 
భుజించి ఆకలి తీరినవాడు విషము భక్తించునా? 


(నై.సి. 459(108) నుండి (124) వణకు) మణియు 


ళో శ్డ|| రాగోలింగ మబో ధస్య చిత 'త్తవ్యాయామభూమిషు | 
కుత శ్శాద్వలతా తస్య యస్యాగ్నిః కోటరే తరోః | (నై.సి. 467) 





* ఈ విషయమిట్ల వేదాంత పంచదశీ 4-55వ శ్లోకమున చెప్పబడినడి 


జ్ఞానయోగము (14) విదేహ ముక్తుడు : అశరీరి శ్ర 


తా॥ విషయాసక్తి కలిగి యుండుటయే జ్ఞానము లేదనుటకు గుర్తు 
ఒక వృక్షమునందు ఆకులు, కాయలు మొదలగునవి యుండి పచ్చిగా 
నున్నచో నా చెట్టుతొట్టిలో అగ్ని యుండదు. అగ్నియున్నచో నా వృక్షము 
పచ్చగా నుండదు. దీని యర్ధమేమన జ్ఞానియైనచో రాగద్వేషము లుండవు. 
రాగద్వేషము లుండినచో జ్ఞాని కాజాలడు అని చెప్పిరి. ఈ శ్టోకము 
వేదాంత పంచదశియందు 7-191వ శ్చోకముగ గైకొనబడినది. ఐతే 
శాస్త్రమునందిట్టు చెప్పబడినదని పంచదశియం దీక్రింది క్టీకము గలదు. 


శ్టో॥ రాగాదయస్సంతు కామం న తద్భావో ౬హాధ్యతి | 
ఉతాతదంప్టోరగవదవిద్యా కిం కరిష్యతి?” ॥ 


తా॥ విషయములయందు రాగద్వేషాదు లుండినను అవి 
యున్నంతమాత్రముచే, తత్త్వజ్ఞానికి బాధ లేదు. అవిద్య తత్త్వజ్ఞానముచేత 
నశియించి యున్నందున కోరలు పెరికిన సర్బమువలె రాగాదులు తత్వజ్డానిని 
ఏమియు చేయజాలవు 


జ్ఞానికి రాగద్వేషములు పునర్జన్మ హేతువులు కావు. ఏలయన అవి 
వేయించిన విత్తనములవలె మొలకలెత్త నేరవు. అవిద్యయే పునర్జన్మ హేతువు. 
కావున అజ్జానికి అవిద్యాసహిత రాగద్వేషాదులు పునర్ణన్మమును 
కలిగించుచున్నవి 

జి; అట్టయినచో "రాగోలింగ” అను వాక్యము వ్యర్థమైనదే కదా? 

వే : విద్యారణ్యులవారు పై రెండు ఖ్లీకములు జీవన్ముక్తి ప్రకాశికయం 
దుదావారించి "రాగోలింగ"అన్న మొదటి వాక్యము "జీవన్ముక్తి పర్యంతము 
పరిపాకము నొందిన తత్త్వజ్ఞానము గల పురుషుని గూర్చి చెప్పబడినదనియు 
"రాగాదయస్సంతు శకామం'' అను రెండవ వాక్యము "కేవల తత్త్వజ్ఞానిని 
గూర్చి చెప్పబడినదనియు చెప్పి పైరెండింటికిని పరస్పర విరుద్ధము 
లేదని సమర్థించిరి. 


శక బ్రహ్మజిజ్హున (మొదటి ప్రకరణమ్సు 


జి: తత్త్వజ్డానికి రాగద్వేషములు పునర్జన్మ "హేతువులు కానప్పుడు 
జీవన్ముక్తునకు సహితము పునర్జన్మ హేతువులు కావుగదా? జీవన్ముక్తునకు 
రాగద్వేషము లుండిన తప్పేమి? 

వే : నిజమే, పునర్జన్మ హేతువులు శాకపోయినను నవి యుండకూడదు. 
ఏలయనగా: భ్రాంతివలన రజ్ఞువునందు కన్పింపబడిన సర్పము కణవక 
పోయినను భయమును కలిగించుచున్నది కదా? అదేవిధముగా అభానములగు 
రాగద్వేషములు సహితము పునర్జన్మమును కలిగించకపోయినను బాధ 
కలిగించును. కనుక జీవన్ముక్తునకు అవి యుండరాదు. 

తత్త్వజ్డానికి దేవోత్మభ్రాంతి లేకపోయినను పూర్వపు అలవాట్ల చొప్పున 
(ప్రారబ్ధభోగానుభవ సమయమునందు) నేను మనుష్యుడనని తలంచినను 
తొల్లింటి తత్త్వజ్ఞానము నశింపదు. జీవన్ముక్తు డఉట్టు తలంపడు. 

(వే.పం. 7-245, 246) 


అవిద్యయును తత్కార్యమును తత్త్వజ్ఞానముచేత బాధితములైనవి. 
తత్కార్యములు చచ్చిన యెలుక పిల్లిని చంపజాలనట్ను తత్త్వసాక్షాత్కార 
మును చెబుపజాలవు. (వే.పం. 7-278) 

ఈ చర్చలవలన తేలిన సారాంశ మేమనగా:- తత్త్వజ్ఞానోదయ 
కాలమునందే అనగా బోధ కలిగినప్పుడే పురుషుడు ముక్తు డగుచున్నాడు. 
అట్టివానికి రాగద్వేషాదు లున్నను పునర్జన్మ హేతువులు కావు. జీవన్ముక్తు 
లకు రాగద్వేషాదు లుండవు అని శ్రీ విద్యారణ్యులవారి సిద్ధాంతము. 
తత్ర్త్వజ్ఞానము కలిగినపిమ్మట రాగద్వేషాదు లుండవు. అట్టుండిన 
పునర్జన్మము కలదు అని త్రీ శంకర, శ్రీ సురేశ్వరుల సిద్ధాంతము. 


(15) వైరాగ్య బోధోపరతులు 


శ్రీ విద్యారణ్యులవారి మతము ననుసరించి వైరాగ్య బోధోపరకుల 
మూటియందును బోధ యొక్కటి కలిగినంత మాత్రముచేతనే విదేహముక్తి 
కలుగును. 


జ్ఞానయోగము (15) వైరాగ్య బోధోపరతులు త్ర 


వైరాగ్యము, బోధ, ఉపరతి యను నీ మూడును ప్రత్యేకములైనవి. 
ఇవి ఒకటొకటి కలిసి తత్త్వబోధకు తోడ్పడును ఈ మూడును తజచుగా 
కలిసియుండును. ఒకానొకనియం దీమూడును నుండవచ్చును. లేదా 
యిందులోనే యొక్కటి కాని రెండుకాని లేకపోవచ్చును. (వే. పం. 6-276), 


"హేతు, స్వరూప, కార్యము లీమూడంటికి ప్రత్యేకముగా నుండుటచేత 
మూడును వేజువేజని చెప్పియున్నారు. వాస్తవముగా నీ మూడును 
భిన్నములే (వే. పం 6-277) ఎట్లనగా 


వైరాగ్యము: విషయములయం దనిత్యత, శరీరము బుద్బుదప్రాయమని 
యెబుంగుట దీనికి హేతువు. కోరికలు లేకపోవుట విషయ సుఖములను 
వదలుట స్వరూపము. ఐహికములందుకాని సత్యలోకాధిపత్యము నందుకొని 
వాంఛ లేకుండుట కార్యము ఇట్టి హేతు స్వరూపకార్యములు తక్కిన 
బోధోపరతులకు లేకుండుట, వ్రేరాగ్యమునకు మాత్రమే యుండుట 
యసాధారణము లనబడుచున్నవి. (వే.పం. 6-2278) 


బోధ : అనగా తత్త్వజ్ఞానము. శ్రవణ మనన నిదిధ్యాసలు దీనికి 
హేతువు. కూటన్టుడును, అవరకారమును వేజువేణని తెలిసికొని కూటస్టుడు 
సత్యమనియు, అహంకారము మిథ్యయనియు నిశ్చయించుట స్వరూపము. 
అన్యోన్యాధ్యాస స్వరూపమగు హృదయ[గ్రంథి మజల పుట్టకుండుట దీని 
కార్యము. అ వేపం. 6౮6-279) 

ఉపరతి : యమ నియమాదులు హేతువులు. చిత్తము ఏకాగ్రత 
నొందుట దేనికి స్వరూపము. లోక వ్యవహారము లేకుండుట కార్యము. 

(వే.పం. 6-280) 

ళ్దో "తత్త్వబోధః ప్రధానం స్యాత్సాక్షాన్మోక్ష ప్రదత్వతః | 

బోధోపకారిణా వేతొ వైరాగ్యో పరమావుభౌ''॥ (వే.పం. 6-281) 

తా మైగ్యము, బోధ ఉపరతి ఈ మూడింటిలో బోధ (తత్త్వజ్ఞానము) 
మోక్షమును కలుగజేయును కనుక ముఖ్యము. వైరాగ్యోపరతులు 'ఆరీడును 
బోధకు సవాయకారులు కనుక అముఖ్యములు. 


బోధ లేకయే తక్కిన రెండున్నను, నాతడు ముక్తుడు కాజాలడు. 


0, టహ్మాజిజ్ఞోు (మొదటి ప్రకరణము) 


అవి తపస్సు కనుక పుణ్యలోక ప్రాప్తిమాత్రము కలుగును. (వే. ఫం. 6 
2) 


ళా పూర్ణే బోధే తదన్యాద్వే ప్రతిబద్దా యథా తథా; 
మోట్లో వినిశ్చితః కింతు దృష్ట దుణుంన నశ్యతి ॥ (వే.పం.6-684) 


తా! బోధ (తత్త్వజ్ఞానము) పరిపూర్ణముగా నుండగా, ఆ తత్త్వజ్ఞానము 
కంయెను వేరైన వైరాణ్య్‌పరతులు రేరిడును లేకపోయినను వెగ్‌క్షము 
తప్పక వచ్చును. కాని (ప్రారబ్ధకర్మ ననుభవించుచుండెడు దుఃఖము 
నశింపదు.* 

శ్రీ విద్యారణ్యులవారు ఇచ్చట వైరాగ్యమునకు ప్రాముఖ్య మివ్వక 
పోయినను సాధన చతుష్టయమునందు వైరాగ్యము చేరియున్నందున 
ఆరంభమునందే వైరాగ్యము కలిగి యుండవలెనని, లేదేని శ్రవణాదుల 
కనర్హుడని భావింపవచ్చును. 

వైరాగ్యమున కవధి-సత్యలోకాధిపత్యము నొసంగెదమని చెప్పినను 
నిరాకరించుట. 

బోధకవధి-మూఢుడు దేహమే తానని అజ్జానదశ యందెట్టు 
నమ్మియుండునో, అట్టు ఆత్మస్వరూపమే నేననెడ్‌ దృఢథనిశ్చయము 
కలిగియుండుట. 


ఉపరతి కవధి-లోకవ్యవవోరములను మజచి గాఢముగా నిద్రించు 
వానివలె నుండుట. ఇందులో నేది యెంతవణకు కలిగి యుండునో 
తన బుద్ధికే విశదమగును. (వే.పం. 6-285-286) 


* ఈ విషయమున "శ్రీ సీతారామాంజనేయ సంవాదము" (గ్రంథకర్త 
విద్యారణ్యులవారి ననునీరించిరి. 
కం! "అక్షర తత్ర్వజ్ఞానము 
సాక్షాన్మోక్షప్రదర్‌బు సంపారిక దుః 
ఖక్షయకరమగు దక్కిన 
లక్షణములు సుఖకరములు లలితాత్ములకున్‌.” 


జ్ఞానయోగము (15) వైరాగ్య బోధోపరతులు 51 


శంకరులవారును 'పైమూడింటికిని అవధి పైవిధముగనే 
చెప్పియున్నారు. కాని వైరాగ్య బోధోపరతులను గుణించిన విద్యారణ్యుల 
పై యభిప్రాయముకంకును శంకరులవారి యభిప్రాయము భిన్నముగ 
నున్నది. ఇ 
ళు *వైరాగ్యస్య ఫలం బోధో బోధస్యోపరతిః ఫలమ్‌ | 

స్వానందా£.నుభవాచ్చాన్తి రేషైవోపరతేః ఫలమ్‌" ॥(వి.చూ. 420) 

లొ సంపూర్ణవైరాగ్యమునకు ఫలము బోధ. అనగా: అత్మజ్ఞానము. 
బోధకు ఉపరతి ఫలము, స్వస్వరూపానందానుభవము వలన కలుగు 
పరమణాంతి. (చిత్తశాంతి) 
ళ॥ యదుత్తరోత్తరాభావః పూర్వ పూర్వం తు నిష్ఫులమ్‌ | 

నివృత్తిః పరమౌ తృప్తి రానన్హో ౬.నుపమః స్వతః ॥ (వి.చూ. 421) 

తా వైరాగ్యము కలిగి బోధ కలుగని యెడల వైరాగ్యము నిష్ఫల 
మగును. వైరోగ్యబోధలు రెండును కలిగియుండియు, ఉపరతి కలుగనియెడల 
వైరాగ్య బోధలు రెండును నిష్ఫ్టలము లగును. ఈ మూడును కలిగి 
యుండియు, శాంతి కలుగని యెడల పై మూడును నిష్ఫ్టలము లగును. 
శ్రుతిసహిత మిట్ట చెప్పినది. *విషయవాసనా నివృత్తియే శాంతి. అట్టు 
శకానియెడల మజల వాసనలు మొలకెత్తునని వారి తాత్పర్యము. 
శ్లో వైరాగ్య బోధా పురుషస్య పక్షివత్‌ 

పక్షౌ విజానీహి విచక్షణత్వమ్‌। 

విమ్శుక్తి సొధాగ్రతలాధిరోహణమ్‌ 

తాభ్యాం వినా నాన్యతరేణ సిద్ధ్యతి ॥ (విచూ. 375 


తా పక్షికి రెండుటెక్కలు ఎట్టవసరమో అట్టు మోక్షసౌొధమున 
'కెగురుటకు పురుషునకు వైరాగ్యబోధలు రెండును టెక్కలవంటివి. పక్షికి 


ల. 
* వివేక చూడామణి యందలి 420,421 శ్లోకములు ఆధ్యాత్మోపనిషత్తునందున్నవి 


కై బ్రహ్మజిజ్ఞాన (మొదటి ప్రకరణము) 


నొకటెక్క లేనియెడల నది యెట్టగురిజాలదో, యట్లే వైరాగ్యబోధలలో 
నేది లోపించినను మోక్షము సిద్ధింపదు 


క్ష అత్యంత వైరాగ్యవతస్పమాధి 

సృమాహిత'సె స్యెవ దృఢప్రబోధః | 

ప్రబుద్ధతత్త త్వస్య హి బంధమ్ముక్తి 

ర్ముక్తాత్మనో నిత్యసుఖానుభూతిః ॥ (వి.చూ. 376) 

తా అధికమైన వైరాగ్యవంతునకే సమాధి కలుగును. సమాధియందు 
నిలిచినవానికే దృఢమైన బోధ కలుగును. దృఢబోధ కలవాడే బంధవిముక్తు 
డగును. బంధవిముక్తునకే శాశ్వతానందానుభవము కలుగును. 


మోక్షసొధమునకు వైరాగ్యము ద్వారము వంటిది. ద్వారమునందు 
ప్రవేశింపలేనివాడు సౌొధములోనికి పోనేరనట్టు వైరాగ్యము లేనివాడు 
మోక్షమును పొందలేడు. (విచూ. 376) 


వైరాగ్యము లేకపోయినచో జ్ఞానమునకు ప్రమాదమని శంకరులవారి 
మతము. జ్జాని నిరంతరము బ్రవ్మస్‌ష్టాపరుడై యేమరక యుండవలయును. 
ఎప్పుడైనన్‌ చిత్తము బ్రవ్మలక్ష్యమునీందుండి విషయములపైకి మరలిన 
యెడల ప్రమాదమే యని శ్రీశంకరులవారు చెప్పియున్నారు. 
ళ్టో॥ లక్ష్యచ్యుతం చేద్యది చిత్త మాష 

దృహిర్ముఖం సన్నిపతే త్తతస్తతః | 

ప్రమాదతః ప్రచ్యుత కేలికన్లుకః 

సోపానపజ్హ్కా పతితో యథా తథా ॥ (విచూ. ౩) 

తా ప్రమాదవశమున చేయిజారి సోపానాగ్రము నందు పడిన 
బంతి ప్రతి సోపానము మీదను దొరుచు క్రిందికి వచ్చి పడునట్టు, 

లషృచ్యతుడైన బ్ఞా జ్ఞాని క్రమముగ విషయానస్తోడై నానాటికి పతితుడై యధోగతీ 

పాలగును 

చిత్రమునకు నొక్క క్షణమైనను విషయప్రస్తక్తి కలిగిన యెడల దానిని 
చింతించుటద్వార విషయాస్తక్తి కలుగును. అందువలన కామము కలుగును 
అందువలన భోగములయందు ప్రవృత్తి కలుగును. (వి.చచూ.327) 


జ్ఞానయోగము (16) జ్ఞానియొక్క లోకన్యవహారము 53 


బ్రహ్మలక్ష్యమునుండి మనస్సు జారినయెడల ఆత్మస్వరూపమునకు 
భ్రంశము కలుగును. అట్టు భంశమైన పిమ్మట తిరిగి లక్ర్యమునందు 
కుదురుకొనుట దుస్తరము. కనుక సకలానర్థ 'హేతువగు సంకల్పమునకు 
చోటివ్వరాదు. (విచూ. 328) 

సకల రాజ్యభోగములను త్యజించి బ్రహ్మనిష్టయందున్న భరతు 
డొకలేడిపిల్లమాద కరుణగలవా డగుటచే క్రమముగ దానియందు చిత్తము 
తగులుకొని తిరిగి లేడిలై జన్మింపవలసి వచ్చెను. వరిణజన్మమునందు 
ముక్తి సాధించుట సాధ్యముకాదు కనుక మజియొక జన్మమున (బ్రావ్మాణ 
కుటుంబమునందు జడభరతుడుగ జన్మించి) ముక్తి సాధించెను 


(16) జ్ఞానియొక్క లోకవ్యవహారము 


జి : జ్ఞానులైన జనకాదులు స్రకృందన వనితాది భోగముల 
ననుభవించుచుండిరని శాస్తములయందు చెప్పిరిగదా? వీరి విషయ 
మేమందురు? 


వే : వేదాంత పంచదశి (11వ ప్రకరణము) యోగానంద రన 
127, 128, 129, 130వ శ్టోకముల యందలి భావమిది. పతివ్రతయగు స్త్రీ 
పతితో సహగమనము జేయుటకు పోవుచు నలంకరించుకొనును. ఆమెకు 
ఆసక్తి లేనట్లే బ్రవ్మానంద మనుభవించు యోగికి విషయానందమునం 
దాస్తక్తి లేకయే అనుభవించును. కాకికి రెండు కన్నులున్నను దానికి 
చూపుమాత్ర మొక్కకు. ఒక కంటితో చూచినపుడు మజియొక కంటితో 
చూడదు. రెండుభాషలు తెలిసినవాడు నొకకాలమునందొక భాషతోనే 
మాట్టాడును. అట్లే యోగి సమాధియం దున్నప్పుడు బ్రహ్మానందమును, 
విశ్లేపపశయందు 7అనగ్గా సమాధినుండి లేచినపుడు) విషయసుఖము 
ననుభవించుచున్నాడు. 


జి : "లక్ష్యృచ్యుతం" అన్న శంకరులవారి శ్ఞోోమునందలి యర్థము 
బ్రవ్మలక్ష్యమునుండి జారినవాడు పతితు డగునని యిదివజలో చెప్పితిరి. 
దానికిని 'పైఅభిప్రాయమునకును విరోధము సంభవించును కదా? 


క్క బ్రహ్మజీజ్టుస (మొదటి ప్రకరణము) 


వే : విద్యారణ్యుల వారు ఈ విషయమును తృప్తిదీప ప్రకరణమున 
ఇట్లు చెప్పిరి. ప్రారబ్ద కర్మయొక్క ప్రాబల్యముచేత జ్ఞానికి 
విషయభోగములందు కోరిక కలిగినయెడల జ్జాని నరకబాధను పొందీనట్లు 
దుఃఖపడుచునే అట్టి భోగములను అనుభవించుచున్నాడు. (7-14). గురు 
వేదాంత వాక్యమిలందు శ్రద్ధ కలిగియుండియు దారపుత్రాదులతో 
కూడియున్న గృవాన్థులగు జ్ఞానులు, ప్రారబ్ధకర్మఫల మనుభవించుచున్న 
వారయ్యును మా కింకను ప్రొరబ్ధకర్మ క్షయిరంప లేదేయని దుఃఖపడుదురు- 

(2144) 


జ్ఞానులకు దుఃఖముండదు కదా? యనిన, అది భ్రాంతి మూలకమగు 
సంసార దుఃఖము కాదని, అది విరక్తివలన కలిగినది కనుక బంధహేతువు 
కాదని సమాధానము చెప్పబడెను. (2145) 


అది వజకు కర్మవిపాకమునుగుణించి చెప్పిన సందర్భమున ప్రారబ్ధము 
మూడు విధములని చెప్పియుంటిని *ఇచట మజల సంగ్రహించి చెప్పెదను. 
(1) ఇచ్చా ప్రారబ్ధృము (ఇచ్చను పుట్టించునది) (2) అనిచ్చా ప్రారబ్ధృము 
(తానిచ్చగింపకయే భోగమును పుట్టీంచునది) (3) పరేచ్చా ప్రారబ్ధిము 
(పరుల సంకల్పముచేత భోగమును నిచ్చునది). ఇట్టి ప్రారబ్దాధినమై 
భోగము ననుభవించుట జ్ఞానికి దోషము కాదు. (71౨ 


ఇట్టి భోగానుభవము వలన **కలిగిన సుఖదుఃఖాదులు అగ్ని 
తప్తములైన విత్తనములు భుజించుటోగాని మొలకలెత్తుట కుపయుక్తములు 
కాజాలనట్టు యోగికి పునర్జన్మ హేతువు కాజాలవని ఛాస్త్రము సమాధానము 
చెప్పినది. (7-16) 
జ్ఞాని నేను కర్తను గాను! భోక్తను గాను, ప్రారబ్ధానుసారముగ 

వ్యవవారము ప్రవర్తించుగాక!అను నిశ్చయము కలిగియుండును. 
(౫7 


ః బ్రహ్మజిజ్ఞాస 12-18 కర్మసిద్ధాంతమును చూడుడు. 
** భోగమనగా సుఖదుఃఖానుభవము 


జ్ఞానయోగము (16) జ్ఞానియొక్క లోకన్యవహారము 55 


తత్త్వజ్ఞానమునకు పూర్వము అవిద్యతో పోరాడి దానిని జయించిన 
పురుషుడు తుగ అవిద్యచేత జయింపబడడని చెప్పబడెను. దీని సారాంశ 
మేనున జాని కర్పత్వాభిమానములేక చేసిన యెట్టికర్మయైనను అతనిని 

త జా టబ శ్‌ 
బంధింపజొలవు. 

జి : జ్ఞానిని గుజించి శ్రీ శంకర, శ్రీ విద్యారణ్యుల వారి 
యభిప్రాయములు తెలిపితిరి. అందేది శ్రేష్టమైనదని తమ అభిప్రాయము? 


వే : భరతుడు హరిణజన్మ మెత్తిన దృష్టాంతము శ్రీశంకరులవారి 
అభిప్రాయమును బలపరచుచున్నది. జనకౌదులు జ్ఞానులయ్యును 
లనము చేసిరనియ, వసిష్టమవాముని పుత్రవియోగమేను సహింపలేక 
యాత్మవత్యచేసికొన ప్రయత్నించెనని మవోభారతమున చెప్పియుండుట 
వలనను, యాజ్ఞవల్క్యులు మొదలగువారు గృవాన్థులై యుండి ధనార్దనము 
చేసియుండుటియు - మొదలగు దృష్టాంతములు విద్యారణ్యులవారి 
యభిప్రాయమును బలపరచుచున్నవి. 


యాజ్ఞవల్క్యాదులు జానులు కారని, వారికి బ్రహ్మానుభవము 
కలిగియురడలేదని చెప్పినచో అట్టివారి వాక్యములే శాస్త్రములై యున్నవి 
గనుక వాటిని నమ్మి ఆమార్గమునీ నడచిన మనము నంసారమునుండి 
తరింపలేముగదా! స సం ప్రదాయజ్జాలగు పెద్దలు 'నారాయణం పద్మభవం 
వసిష్టమ్‌' అని గురుపరంపర స్తోత్రము చేయుచున్నారుగదా? వని వసి, ష్టమవార్షి 
సామాన్య పామరునివలె పుత్రశోకము ననుభవించినట్టున్నది. ఇట్టి 'సరస్పర 
విరుద్గములను తొలగించుటకే విద్యారణ్యుల వారు ప్టానులను 
విదేవోముక్తు లని, జీవన్ముక్తులని విభజించి మొదటివారికి వాస్‌నాక్ష్రయ 
మనోనాశములు కలుగలేదు గనుక వారికి రాగద్వేషాదులు గలవని, 
రెండవవారికి వాసనాక్రయ మనోనాశములు కలిగియున్నందున 
రాగద్వేషాదులు లేవని ఇరువురు ముక్తపురుషులేయని తీర్మానించిరి. 
వెనుక తరమువారు చేసిన కార్యములయందున్న లోపములను 
ముందుతరమువారు దిద్దుకొ ని పోవునట్టు, తత్త్వశాస్తమునందు సహితము 
వెనుకటివారు సంశయనివారణ చేయని సమస్యలను తరువాత వచ్చెడివారు 
చేయుచుపోయిన సంగతి చరిత్ర ప్రసిద్దమే. 


56 'బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


వైరాగ్యోపరతులు లేకయే బోధ (ఆత్మతత్త త్త్వజ్దానము) కలుగుననియు 
వైరాగ్యోపరతులతో నిమిత్తము లేకయే బోఢమాత్రముదే పురుష్తుడు ముక్తుడు 
కావచ్చుననియు చెప్పిన విద్యారణ్యులవారి వాక్యములు (సిద్ధాంతము) 
వారి తదనంతర వేదాంతులలో కొందణు కొత్త మార్గమును త్రోక్కుటకు 
తోడ్పడినవి. అదియెట్లో ముందు అచలమతమును గుజించి చెప్పునప్పుడు 
తెలిపెదను. 

జి : తత్త్వజ్ఞాని వాసనాక్షయ మనోనాశములు సాధించిననే జీవన్ముక్తు 

డగునంటిరి. వాసనాక్రయ మనోనాశము లెట్టు సాధింపవలయునో 
ఆఅనతిండు. 


(17 తత్త్వజ్ఞాన వాసనాక్తయ మనోనాశములు 
తత్ర్త్వజ్ఞాన వాసనాక్త్రయ మనోోనాశములు ఏకకాలమునందే సాధింప 
వలసియున్నవి. 


మం॥వాసనాక్తయ విజ్ఞాన మనోనా్శ”? మహామతే ,; 
సమకాలం చిరాభ్యస్తా భవంతి ఫలదా మతాః ॥ 
(అన్నపూర్ణ - మృుక్తిక) 
తా॥ వాసనాక్రయ తత్త్వజ్డాన మనోనాశములు ఏకకాలమునందే 
యభ్యసింపవలయును. కాలభేదముచేత నొకటి యొకప్పుడును, మరియొకటి 
యింకొకప్పుడును సాధించుటకు సాధ్యపడదు. 


కారణమేమన ఇవి ఒకదానికొకటి కార్యకారణములై యున్నవి. ఈ 
మూడుసాధనములలో రెంటిని కార్యకారణములుగ చేర్చిన మూడు 
ద్వంద్వము లేర్పడును. ఈ మూడింటిని ఈ క్రింది విధముగ విభజించి 
యున్నారు. 

1. వాసనాక్రయ మనోనాశములు. 

2. వాసనాక్త్రయ తత్త్వజ్ఞానములు. 

3. మనోనాశ తత్త్వజానములు. 

జో 


జ్ఞానయోగము (17) తత్త్వజ్ఞాన వాసనాత్యయ నునో నాశములు 57 


'పైన చెప్పిన మూడు ద్వంద్వములలో మొదటిది : 


1. పొననాక్షయ మనోనాశములు : వాసనాక్ష్తయము కారణము, దాని 
కార్యము మనోనాశము. అనగా* వాసనాక్టయము కలుగనిదే మనోనాశము 
కలుగదు. మజియొక పక్షమున, మనోనాశము కలుగక వాసనాక్రయము 
కలుగదు. అందువలన మనోనాశము కారణము, వాసనాక్షయము దానికి 
కార్యము. ఇట్లే తక్కిన రెండు ద్వంద్వముల యందున్న రెండును 
ఒకదానికొకటి కార్యకారణములని యెబుగవలయను. కనుక ఇవి యన్నియును 
ఒక్కసారిగనే యభ్యసింపవలయును. కాలభేదముచేత అభ్యసించినయెడల 
నూజు సంవత్సరములకైనను మోక్షము సిద్ధింపనేరదు. మజణియును వీనిని 
చిరకాల మభ్యసింపవలయును. 


వాసనలు (పూర్వసంస్కారములు) బీజరూపమై అంతఃకరణమందు 
వసించుచుండి మనస్సును విషయములకొజుకు (ప్రేరేపించుచుండును. 
అందువలన చిత్తము నేకాగ్రతను పొందనీయక వాసనలు 
్రేరేపించుచుండును. వాసనాక్షయమైన యెడల మనస్సు శుద్ధమై 
వృత్తిరూపమగు పరిణామమును విడిచి " నిరోధరూపముగ పరిణమించీను. 
అదియే మనోనాశము మనోనాశ మగుటవలన నిరోధసంస్కార మధికమై 
శుద్ధమైన మనన్సునందు రజస్తమోగుణములు అల్బమై సత్త్వగుణాధిక్యముచే 
వాసీనలు నశించును. కనుక వాసనాక్టయ మనోనాశములు రెండును నొక 
ద్వంద్వముగ నేర్పడినవి. ఇవి ఒక దానినొకటి పోషించుకొనునట్టివి. 


2 వాసనాక్షయ తత్త్వజ్ఞానములు . వాసనాక్షయ మైనప్పుడు చిత్తము 
శద్ధమై యుండును. కనుక, పోసనాక్షయము వలన శుద్ధమైన చిత్త మునందు 
తత శ్వీజ్ఞానము పుట్టుచున్నది. తత త్త్వజ్హానము కలుసటవలన మనస్సు 
విషయీములనుండీ నివర్తింపబడినదై సాధకుడు సర్వమును 
బహ్మస్వరూపముగ చూచుచున్నాడు. అప్పుడు హృదయ([గ్రంథి భేదింప 
బడుచున్నది. అట్టివాని అంతఃకరణమునందు వాసనలు నశించుచున్నవి. 
అందువలన వానీనాక్షయ తత్త్వజ్ఞానములు రెండును ఒక ద్వంద్వముగ 
నేర్పడినవి. ఇవి యొకదాని నొకటి సౌసోషించుకొనునట్టివి. 


58 బ్రన్మాజిజ్ఞైన (మొద ప్రకరణము) 


3. మనోనాశ తత్త్వజ్ఞానములు ః మనన్సు నశించుట అనగా; 
చంచలమగు మనస్సు దాని చంచలళ్వముడిగి శుద్ధవై వృత్తిరూపమగు 
పరిణామమును విడిచి ఏకాగ్రత నొందుట. అట్టి స్థీతియందు మనన్సు 
లేదని చెప్పుదుర్స. ఏలయన: సంకల్ప విశల్పములే మనస్సు. అచట 
ఉంకల్ప వికల్పములు లేనందున మనస్సు నశించినదని చెప్పబడుచున్నది. 
మనన్సువలననే ద్వైతప్రపంచము కనబడుచున్నది. ద్వైతము నశించినపుడు 
మిగిలియున్నదీ అద్వితీయ(బ్రహ్మ మొక్కటియే. అందువలన, 
మనోనాశమువలన తత్త్వజ్ఞానము కలిగినదనియు, తత్త్వజ్ఞానమువలన 
మనోనాశము కలిగినదనీయు చెప్పుచున్నారు. ఇట్టు మనోనాశ 
తత త్వజ్ఞానములు రెండును ఒక ద్వంద్వముగ నేర్చడినవి. ఇవి 
యొకదోనినొకటి పోషించుకొనునట్టివి. ఇప్పుడు వీటిని సంగ్రహముగ 
చెప్పితిని. తరువాత విశదముగ వివరింతును. 


జి : విదేహముర్తునకు త త్ర్వజ్ఞానము మాత్రమే కలుగునని 
చెప్పుదురుకదా? వాసనాక్షయ మనోనాశమేులు లేకయే తత్ర్త్వజ్ఞాన మెట్లు 
కలుగును? 


వే: తత్త్వజానము కలిగినపుడు విదేహముక్తునకు సహితము 
వాసనాక్షయ మనోసాశములు కలిగియుండవలయును. కాని, అది 
తాత్కాలికము మాత్రమే. మజల వాసనలును మనస్సున విబృంభింప 
వచ్చును. అందువలన త త్వ జ్ఞానమునకు కూడ బాధ కలిగినను 
కలుగవచ్చును. కనుకనే మొదట కలిగిన తత్త్వజ్ఞానమును దృఢపజచుట 
(రక్షించుకొనుట) కొజుకు వాసనాక్తయ మనోనాశములు పూర్తిగ సాధింప 
వలయును. అందుకొబకు తత్త్వజ్ఞానులగు వారిలో కొందణు 
విద్వత్సన్న్యాసమును తీసికొందురు. రమూజ్జవల్కు్యుడు తత త్వజ్ఞానియై 
యుండియు భార్యలను వదలి వాసనాక్షయ మినోనాశములను స్థిరపదిచుట 
కొకు విద్వత్సన్న్యాసమును గైకొని తపన్సునకు పోయెనని చేప్పబడినది. 
తాత్కాలికముగ సిద్ధించిన వాసనాక్షయ మనోనాశములను స్థిరపణచుట 
కొజకు జ్ఞానభూమికలయందు నాలుగవ భూమికను సాధించినీ తత్త్వజ్ఞాని 
తక్కిన భూమికలను సాధించుటకు కృషిచేయును. 


జ్ఞానయోగము (18) వాసనలు క్ర 


జీ :; వాసనాక్షయ మనోనాశములను సంపాదింపకున్న అదివణకు 
సంపొదింపబడిన త 'త్త్వజ్ఞానము నశించునా? 


వే; ? తత్త్వజ్ఞానము ఒకసారి పుట్టినయెడల దానిచేత నివర్తింపబడిన 
అవిద్య తిరిగి కీట్రనేరదనియు; 'హెసనాక్షయ మనోనాశములన్నచో 
తత్త్వక్థానము సంపీదింపబడిన కాలమునందు తాత్కాలికముగ 
సంపాదోివబడినను దృఢాభ్యాసము లేకపోయిన యెడల ప్రారబ్ధకర్మవలన 
కలుగు సుఖదుఃఖములచేత బాధింపబడుచున్నవై నశింపవచ్చుననియు 
శాస్త్రములు చెప్పుచున్నవి. 


బి: తత్త్వజ్ఞానము కలిగినప్పుడే వాసనాక్షయ మనోనాశములు 
దృథతరముగ సిద్ధిర్‌చినవారు లేరా? 


వే: బ్రహ్మజ్ఞానాధికారులు 'కృతోపాస్తి' యని 'అకృతోపాస్తి' అని 
రెండువిధములుగ స్‌ందురు. ఒకానొకరు ఉపాసనముచేసి యుపాస్యవస్తు 
సాక్షాత్కారమైన వెనుక తత్త్వజ్ఞాన సంపాదనకొజకు (శ్రవణ 
మననాదులయందు ప్రవర్తించి తత్త్వజ్ఞానియైన యెడల అతనికి 
త త్వజ్ఞానముతో కూడ వాసనాక్తయ మసీనాశములు దృఢతరముగ 
సిద్ధించును. అటి అధికారి ఉపాసనకాలమందు వాసనాక్షయ 
మసోనాశములను సాధించియుండుటయే అందుకు కారణము. ఇతనిని 
'కృతోపాస్తి' యని యందురు. ఇతనినే ముఖ్య జ్ఞానాధికారి యనికూడ 
నందురు. ఉపాసనము చేయకయే తత్త్వజ్ఞానమున్‌ సంపాదించియుండు 
నట్లివానిని 'అకృతోపాస్తి' అని యంమ్‌రు. ఇతడు వాసనాక్షయ 
సాధింపవలసియున్నది. వాసనాన్వరూపము తెలిసినగాని 

వాటి నివృత్తి సాధ్యపడదు గనుక వాసనలను గుణించి తెలిసికొనవలయును. 


19 వాసనలు 


ముందువెనుక లాలోచింపక్ష య్హాయుక్తములు విచారింపక వాఠాత్తుగ 
మానవుని చిత్తమునందు కలుగు ్రోధాది వృత్తులకు కారణమై 
చిత్తమునందుండు (పూర్వ) సంస్కార వోషములు వాసనలు. 
పూర్వపూర్వాభ్యాసములచేత నాసంస్కారములు చిత్తమందు 


ఠి బ్రహ్మజిజ్టుస (మొదటి ప్రకరణము) 


వసించియుండును. కనుక విటికి వాసనలని పేరు కలిగినది. ఇవి రెండు 
విధములు (1) శుద్ధవాసనలు. (ఇ మలినవాసనళలను దుర్వాసనలనియును 
చెప్పుదురు. శద్ధవాసేనలు మృక్తికి తోడ్పడుచున్నవి. మలినవాననలు పురుషుని 
సంసారమున బంధించుచున్నవి. 


శుద్ధవాసనలు : ఇవి కరుణ, మైత్రి, ముదిత, వేదాంత శ్రవణము, 
సత్పురుషుల సాంగత్యము మొదలగునవి. వీటికి శుభవాసనలని 
'పేరుగలదు. ఈశుభవాసనలను గీతయందు 16వ అధ్యాయములో చెప్పబడిన 
దైవసంపద లక్షణములతో పోల్చ్బవచ్చును. ఇవి వాసనలే యైనను 
త్యజింపవలసినవే యయినప్పటికిని వీటి సహాయముతో ముముక్షువు 
. మలినవాసనల నిర్మూలించుటచే నివి పరంపరా ముక్తికి కారణము 
లగుట వలన సిద్ధావస్థను పొందువజకును విడువరానివి. సిద్ధావస్థను 
పొందినప్పటికి కరుణ, మైత్రి మొదలగునవి ఈశ్వర సంబంధమైనవి 
గనుక యివి వదలవని 'పెద్దలందురు వేయించిన విత్తనములు మజల 
మొలకలెత్తు, టకు సమర్థములు గాక, భుజించుటకు మాత్రమే 
యెట్లుపయోగపడునో, ఆ వీధముగ శుద్ధనాసనలు పునర్జన్మ "హేతువులు 
గాక 'పేరబ్రహ్మప్రాప్తికి సాధనములై యీన్నవి 


మలినవాసనలు, : ఇవి మూడువిధములై యున్నవి. 
మం॥లోకవాసనయా జంతో శాస్త్ర వాసనయా౬పి చ | 
దేహవాసనయా జ్జానం యథా తన్నైవ జాయతే॥ 
(మృుక్తి2-7 
తా॥(1) లోక (2) శాస్త్ర (3) దేహవాసనా త్రయముతో కూడుకొన్న 
మనస్సు గలవానికి బ్రహ్మజ్ఞానము కలుగజాలదు. లోక, శాస్త్ర, దేహ 
వాసనలను నీ మూడింటిని మలిన (అశుభ) వాసనలని యందురు. 
విటి స్వరూపాదు లిట్టివి. 


(1) లోకవాసన : భిన్నభిన్న మనస్తత్ర్వములు గల లోకమునందలి 
జనులందణికిని అనుకూలముగ నడుచుటకును, అందణిని తృప్తి 
పజచుటకును ప్రయత్నించుట. ఈ కార్య మహపాధ్యమైనది గనుక దీనిని 


జ్ఞానయోగము (18) వాసనలు 61 


మలినవాసన యని చెప్పిరి. తత్ర్వజ్ఞాని తుల్యనిందాస్తుతియ్రై 
యుండవలయును. లోకు లేమనుకొన్నను పెద్దీలనుస్టించిన ధర్మమార్గమున 
నడచుటుచితము. 


(2) శాస్త్రవాసన : శాస్త్రాసన యనునది (1) పాఠ్యవ్యసనమనియు, 

(02) బవాాస్త్రవ్యేసనమనియ. (0) అనుష్టాన వ్యననమనియు మూడువిధములు. 

1. పాఠ్యవ్యసనము : వేదములు, తర్కము, వ్యాకరణము, ఛందస్సు 
మొదలగు శాస్త్రముల నభ్యసించుట తప్పుకాదు. కాని, పరమపురుషార్థమగు 
మోక్షమునకు 'హేధనమగు (బ్రవ్మవిద్యకు నివి యెంతవజకు తోడ్పడగ్‌లవో 
అంతవజకే వీటి నభ్యసింపవలయును. వేదాంతశ్రవణము చేయక వేదశాస్త్ర 
పఠనమునందే కాలము గడుపుచుండుట పాఠ్యవ్యసన మనబడును. 

2. బహుాస్త్ర వ్యసనము : శాస్త్రమువలన సూక్ష్మమగు బ్రహ్మము 
నెణుంగక నిరంతరము అనేక శాస్త్రములు చదువుచుండుట. ఇందుకు 
దృష్టాంతముగ దుర్వాసుని కథ చెప్పబడినది:- 

పూర్వము దుర్వానుడను ముని శాస్త్ర గ్రంథము లన్నిటిని సంపాదించి 
వాటిని తీసికొని కైలాసమునకు సాంబశివుని దర్శించుటకు పోయెను. 
అచటనున్న నారదమహర్షి యతనిని జూచి "నీ వీగ్రంథములన్నియు 
మోయుచున్నావు. వీటి సారాంశము నీ వెబుంగవు. కస్తూరి, కర్పూరాది 
సుగంధ ద్రవ్యములను మోయు గాడిదకును నీకును భేదము లే"దని 
చెప్పగా దుర్వాసు డా [గ్రంథములను పరిత్యజించి సాంబశివుని 
శరణుపొంది యాయన అనుగ్రహమున బ్రహ్మవిద్యను పొందెనని 
కావషేయగితలయందు ఒక గాథ కలదట.* 


"పై యంశమే పూర్వులచే నిట్లు చెప్పబడెను. 
కే "చతుర్వేదో౬పి యో విప్రః సూక్ష్మం బ్రహ్మ న విందతి | 
వేద భారభరాశ్రాంతః స వై బ్రాహ్మణ గార్హభః”'॥ 





* ఈ క్రథ జీవన్ముక్తి ప్రకాశికయందు చెప్పబడినది. 


. బ్రహ్మజిజ్ఞాప (మొదటి ప్రకరణము) 


తా। ఏ విష్రడు నాలుగు వేదముల వధ్యయనము చేసియ, మాక్ష్మమైన 
బ్రహ్మము నెజుంగడో, వాడు వేదగ్రంథభారమును మోయు బ్రాహ్మణ 
గార్జభమై యున్నాడు. 


ఈ యర్ధమునే సనత్సుజాతుడు ధృతరాష్టునితో చెప్పినట్టు 
సనత్సుజాతీయమునందును గలదు. 


3 అనుష్టాన వ్యసనము : కొందఖు మడుగని, తిథివారనక్షత్రాదుల 
యందు చేయవలసిన యనుష్థానములని, యవి చేయకపోయినచో పాపమో 
లేక యేదేని యనర్థమో కలుసీనని భయపడి కాలమంతయు విటి రొజై 
వ్యర్థము చేయుచుందురు. ఇందువలన నిది బ్రహ్మవిద్యకు ప్రతిబంధకమే 
యగును. దీనిని కర్క్మవాసనయని కూడ అందురు. ఇందుకు దృష్టాంతముగ 
నిదాఘుని గాథ చెప్పబడినది. 

బుభుమవోముని శిష్యుడైన నిదాఘుడను విప్రడు సమస్త వేదాంగములు 
చదివి గృవాన్గుడై కర్మల నాచరించుచుండగ బుభు మవాముని యాతనికి 
బ్రహ్మవిద్యను "బోధింపదలచి యతనికడకు పోయి కొ న్ని యుపాయములచే 
బ్రహ్మవిద్య నుపదేశించి యింటికి వెడలిపోయెను. కొంతకాలమునకు 
శిష్యునియందు కరుణ గలవాడై తిరిగి శిష్యునియొద్దకు పోయి చూడగ 
నాతడు కర్మానుష్టానమునందే యాస్తక్తి కలవాడై యుండుట చూచి తిరిగి 
యాతనికి బ్రహ్మవిద్య నుపదేశించినట్టు విష్ణుపురాణమునందు కలదు. 
అందువలన మూడు విధములగు నీ శాస్త్రపాసనకూడ జన్మహేతు వగుటవలన 
మలినవాసనలలో చేర్చబడినది. 


కొందజు వేదాంత మనుపేర శాస్త్రవిరుద్ధమైన ప్రసంగములు 
చేయుచుందురు. వారితో ఎవరైన తెలిసినవారు 'ఇది శాస్త్రవిరుద్ధమ'ని 
వేదాంత శాస్త్రప్రమాణములు "చూపి చెప్పినచో అట్టి హితము చెప్పిన 
వారిని చూచి "ఇదిగో నీకు శాస్త్రవాసన పట్టినొదని అధిక్షేపించుచుందురు. 
శాస్త్ర్రాసన యననేమో వారికీ తెలియదు. వేదాంత శాస్తఠనము, 
వేదొంతశాస్త్రమును ఇతరులకు బోధించుట, ఒకరితో ఒకరు చర్చించుకొనుట- 
యివి శాస్త్ర వాసనలో చేరవు. ఇది యొక తపస్సు. వీనిని జ్ఞానాభ్యాసమని 


జ్ఞానయోగము (18) వాసనలు 63 


యందురు. జ్ఞానభూమికలలో రెండవ భూమికలో చేరును. దీనిని మలినవానన 
యని చెప్పకూడదు. ఇది శుద్ధవాసనలలో చేరును సిద్దావస్థ చెందిన 
పురుషునకు శాస్త్రములతో పనిలేదు. 


3. దేహవాసన : ఇది మూడు విధములు (1) దేవోత్మత్వభ్రాంతి (2) 
గుణాదానభ్రాంతి (3) దోషాపనయనభ్రాంతి. 


(1) దేవోత్మత్వ భ్రాంతి : దేహమే నేను, నేను వేజు దేహము వేజు 
కాదు. చైతన్య మి దేహమునందే పుట్టినది. దేహి, దేహము దేహమేయను 
భ్రాంతి- ఇది శాస్త్రజ్తానము లేని వారియందును శాస్త్రజ్హానము కలిగిన 
లోకాయత, చార్వాకాదుల యందును కలదు. దేవాత్మవాదము అనగా 
దేవమే నేనను నమ్మకము గలవారికి వేదాంత ప్రసంగములతో అవసరము 
లేదు. ఏలయన దేవాము నశించునట్టిది ఇది ప్రపంచమునం దందజెజిగిన 
సత్యము దేహనాశముతో సమస్తమును నశించిపోవు నెడల పుణ్య 
పాపములతోగాని అధ్యాత్మ విచారముతోగాని యవసరము లేదు శాశ్వతమైన 
వస్తువునకే మృుక్తి. మరణముతో నశించునట్టి దానికి ముక్తితో పనిలేదు. 
కనుక అధ్యాత్మశాస్త్రము దేహాత్మవాదము అను నీ రెండును చీకటి 
వెలుతురులవలె పరస్పరము విరుద్ధమైనవి. ఇందులో ఒకటి యున్నచో 
మజియొకటి యుండదు. దేహాత్మవాదమును మవాత్ము లనేకులు అనేక 
విధములుగ ఖండించియున్నారు. *ఈ విషయము 'అచలవాదము'ను 
గుజించి చెప్పునప్పుడు వివరింతును. 


2 గుణాదాన భ్రాంతి : లోక ప్రసిద్ధములగు సౌందర్యాదిగుణములను 
దేహమునకు సంపాదింపవలయునను భాంతి. అది రెండు విధములు. 
(1) లౌకిక గుణాదానభ్రాంతి (వాసన) (2) శాస్త్రీయ గుణాదాన భ్రాంతి 
(వానన) 

* ఈ గ్రంథము 1223 నందు అన్నమయకోశమును గుణించి చెప్పిన సందర్ప: 


దేహాత్మ వాదమును నిరసించియుంటిని. ఈ గ్రంథము యొక్క చతుర్దబా”' 
అచలమత పరిశీలనము చూడవచ్చును 


6% బ్రహ్మజిజ్ఞోస (మొదటి ప్రకరణము) 


(1) లౌకిక గుణాదాన వావన : అనగా శరీరమునకు, బొషధాదుల 
వలనను, భోజనాదుల వలనను పుష్టి. తేజము, కాంతి యివి కలిగించుట. 
నలుగు మొదలగు వానివలన చర్మమునకు మృదుత్వమును కాంతిని 
కలిగించుట. మిరియములు సేవించుట, అభ్యంగము చేయుట మొదలగు 
పనులచేత కంఠస్వరమును మధురముగ నుండునట్లు చేయట. యొవనము 
పోకుండునట్టు లేహ్యము మొదలగువానిని పుచ్చుకొనుట - ఇట్టివి లౌకిక 
గుణాదాన వాసనలో చేరును. శరీరము నీటి బుగ్గవంటిది. అది 
యేక్షణమునందో పోవును. లోకవ్యవహారములయందు ఏది నిజమైనను, 
ఏది నిజము కాకపోయినను శరీరము బుద్చుద ప్రాయమనుట సత్యము 
ఇది మఖువక జ్ఞప్తి యందున్నచో ఈ వాసన నశించిపోవును. 

(1) శాస్త్రీయ గుణాదాన వాసన : శాస్త్రమునందు చెప్పిన పావనత్వాది 
గుణములు ఈ దేవామునకు సంపాదింప వలయునను భ్రాంతి. గంగానది 
మొదలగు పుణ్యనదులయందు స్నాన మాచరించుట, సాలగ్రామ తీర్థములు 
పుచ్చుకొనుట, గోమూత్ర 'సేవనముచేత దేహమును శుద్ధిచేసికొనుట 
మొదలగునవి శాస్త్రబోధిత విధానము లగుటచే శాస్త్రీయ గుణాదానభ్రాంతి 
యని చెప్పబడెను గంగాస్నానాది కృత్యములు పాపక్తయమున 
కుపకరించునవి యైనను నివియే పరమ పురుషార్థములని పట్టుకొని 
ప్రాకులాడినచో కాలమంతయు దానికే వ్యర్థమగును. పరమ పురుషార్థమగు 
మోక్షమున కివి ప్రతిబంధకము లగుటచే మలిన వాసనలలో చేర్చబడినవి 

(3) దోషాపనయన భ్రాంతి : ఇది లౌకిక దోషాపనయన భ్రాంతియనియ, 
శాస్త్రీయ దోషాపనయన భ్రాంతి యనియు రెండు విధములు. 

(9 లౌకిక దోషాపనయన భ్రాంతి : కొందణికి నోటియందు దుర్గం 
ముండును. దేహమందు చెమట కంపుకొట్టుచుండును. ఇట్టిన 
నివారించుటకొజకు వైద్యుడు చెప్పిన బొషధములను' సేవించి దుర్గంధాదుల 
కప్పిపుచ్చుకొనుచుందురు. అసలే మూత్ర పురీషాదులతో నిండిన ఈ 


జ్ఞానయోగము (18) వాసనలు ఢ్‌ 


శరీరము దుర్గంధమై యుండగ, దీనికొజ్రై యిట్టి భ్రాంతి నొందుట 
తగదను వివేశీముతో నీ వాసనను నిర్మాలింపవలయును. 


(01) ఇాస్త్రీయ దోషాపనయన భ్రాంతి : అపవిత్రాదులు కలిగినవని 
వినిని స్నాన నేంధ్యావందనాదులు అనుష్టించుటవలన తొలగించు కొనవచ్చు, 
ననియెడి భ్రాంతి. 


లోకవానన శాస్త్రవాసన దేహవాసన యను "పైన చెప్పిన మూడును 
బంధహేతువులు. ఈ మూడింటిని మృదుబంధమని, తీవ్రబంధమని రెండు 
విధములుగ విభజించిరి దంభదర్పాది అసురసంపదతో చేరినపుడు 
తీవబంధమనియు, లోకవాసన మొదలగునవి మృదుబంధమనియు 
చెప్పబడినవి. 

మౌానసవాసన ; మనస్సు శబ్ద స్పర్శ రూప రస గంధములను 
విషయములను కోరు సమయమందుండు సంస్కారములను మానసవాసన 
యని యందురు. 


విషయవాసన : శబ్ద స్పర్శ రూప రస గంధములను విషయముల 
ననుభవించునపుడు కలుగు సంస్కారము విషయవాసన యనబడును. 


ఈ వాసనలు గాక మనోవాసనయను మఖణియొక వాసన కూడ 
కలదని చెప్పుదురు. ఇది దంభము, దర్పము, అహంకారము మొదలగు 
అసురసంపద్రూప మయినది. ఇది నరకహేతు వగుటవలన మలిన 
వాసనలలో చేర్చబడినది. దీనికి విరుగుడు దైవసంపదను వృద్ది 
పొందించుటయే. 


'పైన చెప్పిన లోకాది మలినవాసనలు మూడును, అనుర సంపదయును 
నీ నాలుగును మానన వాసనయును విషయవాసనలయందే చేరియుండును. 
బాహ్యవాసన ఆంతరవాసనలకంకు భిన్నమైన మణియొక వాసన లేదు. 


మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష మొదలగు శుభవాసనలను 
వృద్ధిబొందించుటవలన అశుభవానన లన్నియు నశించును. అనంతరము 
చిన్మాత్రవాసన లభ్యసింపవలయును. 


66 _ బ్రహ్మజిజ్హుస (మొదటి ప్రకరణము) 


చిన్మాత్ర వాసనలు :- చైతవ్య వ్యతిర్తిక్తమగు వాస్తవ స్వరూపము 
జడవస్తువునకు లేదు. ఎట్టనగ అది ఘటము, ఇది జలము, ఇది శిల 
అని చెప్పబడు నీ వస్తువుల నేజ్ఞానము ప్రకాశింపజేసెనో అజ్ఞానమునుండి 
ఘట జల శిలాదులను వేటుచేసి? "కేవల చిన్మాత్రమునే (గ్రహింపవలయును. 


ఈ చిన్మాత్రవాసన రెండు విధములు 


(1) మనోబుద్ధులతో కూడిన చిన్మాత్రవాసన:- నేను జడ ద్రవ్యములను 
వదలి కేవల చిన్మాత్రను భావించుచున్నానని చేయుభావన. ఈ వాసన 
జ్ఞానర్తర్త, యగు బుద్ధితోడను, సాధనమగు మనస్సుతోడను కలిసియున్నది. 
అదియే ధ్యానము. ఇది విడువదగినది. 


(0) మనోబుద్ధులను విడిచిన చిన్మాత్రవాసన : ఇచట నేను 
జడద్రవ్యమును వదలి కేవల చిత్తునే భావించుచుండినను భావన లేదు. 
అనగా కర్తృత్వ కరణత్వానుసంధానము లేదు. ఇదియే సమాధి. ఇది 
విడువరానిది. 


ఇవి వాసనలని జ్ఞానవాసిష్టము మొదలగు శాస్తములయందు 
చెప్పియున్నందున నిచ్చట వాసనలని చెప్పితిని. కాని, యివియే ముందు 
చెప్పబోవు సవికల్ప నిర్వికల్ప సమాధులు. 

జ్ఞానవాసిష్టమునందు వాసనలు ధ్యేయమని, జ్టేయమని 
రెండువిధములుగ చెప్పబడినవి (5-20-25 నుండి 32 వణకు). అవియు నీ 
చిన్మాత్ర వాసనలవంటివే. 


(19) వాసనాక్షయ మనోనాశములు 


శుభవాసనలను వృద్ధిపొందించుటవలన మలినవాసనలు నశించునని 
తెలిసికొంటిమి. ఇప్పుడు మనోనాశమువలన వాసనాక్షయమగు విధమును 
విచారింపవలయును. వాసనాక్త్రయమునకు మొదట నింద్రియములను 
జయింపవలయును. ఇంద్రియ జయమువలన మనస్సు జయింపబడును. 
(బ్రహ్మజిజ్హాసువు సాధనచతుష్టయమును సాధించి యున్నందున నివి 
అతనికంత కష్టతరములు గావు) ఏ యింద్రియమును మొదట జయింప 


జ్ఞానయోగము (19) వాసనాక్షయ మనోనాశములు 67 


వలయు నన్నది ప్రశ్న. మానవుడు జన్మించినపుడు మొదట ప్రవృత్తిలోనికి 
వచ్చిన యింద్రియము జివ్వ. తరువాత ఒక్కొక్క యింద్రియము దానిదాని 
విషయముల నవి క్రమముగా గ్రహింపసాగినవి. కట్టకడపట ప్రవృత్తిలోనికి 
వచ్చిన యింద్రియము జననేంద్రియము. రై రెలింజను నిలిచిపోయిన తక్కిన, 
పెప్టెలన్నియు నిలిచిపోవునుగదా? 


ఆ|| అన్నమదముచేత నతివలు పురుషులు 

వపు మార మదను డేచనుండ్రు, 

అన్న ముడిగినంత యతను డేమాయెరా? 

విశ్వదాభిరామ! వినురవేమ! 
అన్నారు వేమన్నగారు. జివ్వోపస్థలు రెండును జయించబడినపుడు తక్కిన 
యింద్రియము లన్నియు జయింపబడునని తాత్పర్యము. ఇంతటితో 
మనస్ఫ్సుయొక్క విశ్చంఖలవృత్తి కొంత తగ్గి మనస్సు కొంతవజకు 
స్వాధీనమగును. దీనికితోడు సాధకుడు పవీత్ర వాతావరణమునందు 
నివసింపవలెను. పరిసరములు శుభవాసనలను పోషించునట్టివిగ 
నుండవలయును. అవియే సత్సాంగత్యము మొదలగునవి పరినరములకు 
లొంగిపోవుట మానవుని స్వభావము. మలినవాసనలను పోషించునట్టి 
స్థలములకు పోరాదు. తీవ్రవైరాగ్యమువలన వాసనలు ర నశించును 
ట్రహ్మచర్యము, మౌనము ముఖ్యముగ పాటింపవలయును 


పూర్వవాసనలు, మనస్సును శబ్దాది విషయములకొణకు 
(హ్రేపించుచుండును. వాసనాక్రయమువలన చిత్తవృత్తులు నిరోధింపబడును. 
శద్దాది విషయములను మజల మజల భావింపక ఉండవలయును. భావింపక 
ఉండ వలయునన్న సాధకుడు జీవితమందు కొన్ని కట్టుబాట్టు 
చేసికొనవలయును. శృంగారరస (ప్రధానములగు నవలలు, నాటకములు 
చలన చిత్రములు (సినిమాలు) మొదలగువానికి దూరమై యుండవలయును. 
కామాది వృత్తులు కలిగినప్పుడు వాటికి విరుద్ధమగు వానిని మనసునందు 
భావింపవలయును. 


అనగా: కామముచేత రావణుడు, లోభముచేత దుర్యోధనుడు, వుత్రమిత్ర 
కళత్రాదులతో నశించినట్టివారి చరిత్రను పునః పునఃస్కృతి పథమునకు 


68 _ బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


తెచ్చికొనవలయును. స్త్రీ సంబంధమైన కామము కలిగినపుడు 
వేదాంతశాస్త్రములందు చెప్పబడిన రిత్తిగ సీని గుజించిన దోషవిచారము 
చేయవలయును. అట్టిదోష విచారము ప చేయుటవలన స్ర్రీయందు 
కామేచ్చ జనింపదు. కట్టే కామక్రోధాదులయందు దోషవిచారము పలుమారు 
చేయుటవలన అవి “గాంతించును. ఇవి సాధకుని సాధనయొక్క 
ప్రారంభద శయం దనుష్టింపదగినవని (గహింపవలయును. 
త త్త్హజ్ఞానివిషయమునం దట్టుకాదు. తత త్వ్వజ్ఞానికి (బ్రహ్మసాక్షాత్కారమై 
యున్నది కనుక అతనికి మనస్సు సులభముగ లొంగిపోవును. 


జి : వాసనాక్రయముతో మనోనాశ మగుచుండగా మనోనాశమున్ల్దై 
ప్రత్యేక ప్రయత్నము చేయుటేల? 

వే ;: వాసనాక్రయము తీవ్రబంధమును నశింపజేయును. మనోనాశము 
తీవబంధ మృదుబంధముల రెంటిని నశింపజేయును. సాక్షాత్తుగా 
దుఃఖహేతువగు అసురసంపద తీవబంధమనియు, అసురసంపదను 
పుట్టించునట్టిదియు,దై ద్వైతప్రపంచ ప్రతీతికి కారణమును నగునది 
మృదుబంధమనియు చెప్పబడినది. వాసనలే చిత్తమును క్షోభింప 
జేయుచున్నవి మనస్సు సరోవరము వంటిది. పంచ ' జ్ఞానేంద్రియముల 
ద్వారా మనస్సునందు ప్రవేశించు ప్రతివిషయమును నీరోవరమునందు 
విసరివేయబడిన రాళ్ళు దాని అడుగునకు పోయి నిలిచియుండునట్సు 
విషయములు సూక్ష్మములై మనస్సున వాసనారూపమున నిలిచియుండి, 
అవి యెప్పుడో యొకప్పుడు పైకి లేచును. అప్పుడు చిత్తమునందొక 
యల (తరంగము) కల్పింపబడును. సరోవరము నిస్తరంగమై నిర్మలమై 
యున్నప్పు డడుగు భాగము స్పష్టముగ కనబడుచుండును. సంకల్ప 
శూన్యమగు చిత్తమునందు వాననలు నశించును. అట్టి చిత్తముచే పరమాత్మ 
యెబుగబడును. 


చిత్త మునకు రెండు రూపములు కలవు. (1) అత్మ్కాకారము, (0) 
అనాత్మాకారము. 


జ్ఞానయోగము (20) వాసనాక్షయ తత్త్వజ్ఞానములు 69 


1. ఆత్మాకారమనగా : పరమాత్మరూపము చిత్తము సంకల్పశూన్యమై 
శబ్దాది విషయరపహిత మైనపుడు ఆత్మాకారముగ నుండును 

2. అనాత్మాకారమనగా : శబ్దాది విషయరూపము అనేక జన్మముల 
నుండి యేర్పడిన వాసనలు చిత్త! మునందుండును. వెనుక చెప్పినట్టు 
వాననాక్షయ సాధనముచేతనే సమస స్తవాసనలు నిర్విశేషముగ నశియించినవస్‌ 
తెలిసికొనుట కష్టము. ఏవైనను కొన్ని బీజములు మిగిలియుండి అప్పుడప్పుడు 
పరిస్థితుల నీనుసరించి మనస్సును (్రేరేపింపవచ్చును అట్టు 
(ప్రేరేపేంపబడినపుడు చిత్తము కలగుచుండును చిత్తము కలగినపుడు 
తీరిగి వాననలు కలుగుచుండును. ఇట్టు ఒకదాని నొకటి ప్రోత్సహించుకొనుచు 
విషమచడ్ర మేర్చడకుండుటకు వాననాక్షయముతోబాటు ఏకకాలమునందే 
మనోనాశము కూడ నభ్యసింప వలయును. మనోనాశము చక్కగ కుదిరినచో 
దానితో సమస్త వాసనాబీజములు దగ్గమైపోవును. అందువలన 
వాసనాక్టయముతోపాటు మనోనాశము ప్రీత్యేకముగ అభ్యసించియే 
తీరవలయును. అగ్ని, శత్రువు, బుణము. వ్యాధి - వీటి శేషము లుంచుకొనిన 
అవి స్వల్పమైనను నెట్టు ఒకప్పుడు పెద్ద ప్రమాదమునకు కారణము 
కావచ్చునో, అట్లే వాససాబీజశేష ముంచికొనినను ప్రమాద మగునని 
అన్నపూర్ణోపనిషత్తు చెప్పినది. 


(20 వాసనాక్షయ తత్త్వజ్ఞానములు 


వాసనాక్త్రయముతో తత త్రజ్ఞాన మెట్టు కలుగునో వివరింతును నిర్హగ్ధ 
వాసనాబీజ సత్తాసామాన్య రూవ్చీడగును. “సనిర్చీజవాసనా యత్ర తత్తుర్యం 
సిద్ధిదం స్కృతం" (అన్నపూర్ణ) ఎచట వాసనా బీజములు నశించినవో 
అచట తత్త్వజ్ఞానము సిద్ధించీనది. అదియునుగాక వాసనాక్షయము వలన 
మనోనాశముకూడ కలుగుచున్నదిగదా? వాసనా క్షయమువలన తత్త్వజ్ఞానము 
కలుగుననుటకు శ్రీ విద్యారణ్యు లీ క్రింది దృష్టాంతమును చెప్పిరి. 


ఒక శూన్యఘటము కలదనుకొందము. ఆ ఘటమునకు వెలుపలను, 
లోపలను సర్వగతమైన ఆకాశము మాత్రమే కలదు. ఆ ఘటమును 
బియ్యముచేళనో, పిండిచేతనో నింపినపు డాఘటమునందుగల ఆకాశము 
మనకు విస్పష్టముగ తెలియబడుటలేదు. కారణమేమన ఆ ఘటము 


70 . బ్రహ్మజిజ్హాస (మొదటి ప్రకరణము) 


లోనున్న స్వతస్సిద్ధమగు ఆకాశము ఆగంతుకములగు తండులాదులచే 
గప్పబడి యున్నది. బియ్యము మొదలగు, పదార్థములను రుండనుండి 
తీసివేసిన, అప్పు డాఘటమునందలి యాకాశము మనకు స్పష్టముగ 
ద్యోతక మగును. తండులాదులచే నింపబడిన ఘటమువలె చ్‌త్తము 
వాసనలచే నిండియున్నది చిత్తమందు గల సర్వవ్యాపకమును, 
స్వతస్సిద్ధమును నగు బ్రహ్మమును ప్రకాశింప నీయక ఆగంతుకములగు 
వాసనలు చిత్తమునందు నిండియున్నవి వాసనలను తొలగించినచో వాసనా 
శూన్యమగు చిత్తమునందు పరమాత్మ ద్యోతక మగును. దీపమునకు 
తైలమెట్టిదో మనస్సునకు వాసన లట్టివి. తైలము లేకపోయిన దీపము 
శాంతి నొందునట్టు వాననలు క్రీణింపగనీ మనస్సు చంచలత్వ ముడుగును. 


అటి ట్టి మనస్సు అత్యంత నిర్మలమును, శుద్ధమును, ఆత్మాకారమునునై 
యుండును. దానినే మనోనాశమని చెపి ప్పిరి. ఈ “విధముగ వాసనాక్రయము 
వలన కలిగిన నిర్మల చిత్తముచేత తత్త్వజ్ఞానము కలిగినదని 
తెలిసికొనవలయును 


(21 మనోనాశ తత్త్వజ్ఞానములు 


జి : మనో నిరోధమువలన త త్వ జ్ఞానము కలుగు నంటిరి. 
తత్త్వద్దానమువలన మనోనిరోధము కలుగునంటిరో అది యొక విషమచగ్రము. 
'పెండ్రి 'సౌనిదే పిచ్చి కుదురదు. పిచ్చి కుదురనిదే 'పెండ్రికాదు అన్నట్ట్లున్నది. 
ఏది "ముందు ఏది వెనుక జరుగవలెను? 


వే : రెండును సమకాలమునందే జరుగవలెనని యిదివజుకే చెప్పితిని. 
మొదట తాత్కాలిక మనోనిగ్రహముచే తత్త్వజ్డానము నార్జించిన తత్త్వజ్ఞానికి 
వాసనాక్తయ మగును గనుక మనోనిగ్రహమే సులభమగును. తత్త్వజ్ఞాని 
కాని వానికి తాత్కాలికముగ మనోనిగ్రహము కలిగినను స్థిరమిగ 
నుండనేరదు. పూర్వము హిరణ్య కశిపుడు, రావణుడు మొదలగు శౌక్షసులు 
తొలుత తాత్కాలికముగ మనస్సును జయించి తపస్సిద్ధి నొందిరిగాని 
వారికి త త్వజ్హానము లేనందున పిమ్మట వారు మనస్సునేకు దాసులైంి. 
ఇంతవజకు 'నేను చెప్పిన యుపాయములచే నెట్లో మనోజయముచే 


జ్ఞానయోగము (21) మనోనాశ తత్త్వజ్ఞానములు 71 


శ్రవణాదుల నభ్యసించి తత త్తజ్ఞానమును నార్జించిన తత తృధబ్గానికి తర్వాత 
మనోజయము స్థిరమగును. 


జి : పుష్పమును నలుపుటకంట మనోజయము సులభమందురుగద్దా? 


వే : ఈ విషయమై గీతయందు అర్జునుడు భగవానుని ఇట్టు 
(పకల; 

ఓ కృష్ణా! మనస్సు అతిచంచలమైనది క్షోభ పెట్టునది. నిగ్రహింప 
శక్యము కానిదీ. దృఢమైనది అట్టిమనస్సును నిగ్రహించుట, వాయువును 
నిగ్రహించుట యెట్టశక్యమో ఆప్టే యశక్యమయిన దానినిగా తలంచు 
చున్నాను (గీత. € 34) అని చెప్పగా భగవానుడు 'అది వాస్తవమే 
'అసంశయం మహబాహో! మనో దుర్నిగ్రహం చలం' (గీత 6 35 అని 
చెప్పియున్నందునను జ్ఞానవాసిష్టమునందును వేదాంత పంచదశియందును 
వని చెప్పిరి: 

ల్ల "అప్యల్దిపానా న్మహత స్పుమేరూన్మూలనాదపి | 

అపి వేహ్చ్యశనాత్సాధో విషమ్చిత్త నిగ్రహః ॥ 

(జ్ఞావావేపం7-121) 

తా సముద్రోదకమును త్రాగుటకంకెను, మేరుపర్వతమును 

నిర్మూలించుట కంటెను, అగ్నిని మింగుట కంటొను చిత్తనిగ్రహము 

కష్టతరమైనది* అని చెప్పియున్నందునను మనోనిగ్రహము మిగుల 

కబీతరమైనది, అయితే పుష్పము నలుపుటకంకొను మనోనాశము సులభమని 
శీస్టములయందు చెప్పినదాని భావమును వివరింతును 


ళో ॥ సుమనః కుసుమౌమర్డే కించిద్వ్యతికరో భవేత్‌ | 
సుసాధ్యాభావమాత్రేణ న తు సంకల్పనాశనే ॥ 
(జ్ఞా.వా.స్థితి ప్రకరణము సర్గ 17) 





* ఈ విషయమై శ్రీ సీతారామాంజనేయ సంవాదమున నిట్లున్నది 
చం! అలయక సప్తవారిధుల నావలి కీవలి కొక్కరీతిగాల 
గలయంలగ నీళదవచ్చును, నగంబుల నచ్చనగుండ్డుగా౬ గరం 
బులంగొని యాడవచ్చు. నభమున్‌ గబళింపలగ వీచ్చులగాని యి 
య్యిల నమనస్కయోగము [గ్రహింపణగరాదు దలంప నేరికిస్‌ 


72 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


తా॥ జాజిపువ్వును నలిపివేయుటకు కొంత ప్రయాస (ప్రయత్నము) 
కావలయును కాని, అంతకంటెను సంకల్పనాశనము సులభము. 


జాజిపువ్వును నలుపవలయునన్న రెండు వేళ్ళమధ్య దానినుంచి 
నలుపవలయును. ఈపని చేయవలయునని తొలుత మనస్సున సంకల్పము 
కలుగవలయును. ఆ నంకల్పశ్తి నరములందు కండరములయందు ప్రవేశించి 
ఆఅ పనిచేయవలయును. 


మనోనిగ్రహ మనగా :నే కార్యమును చేయకుండుట. మనస్సు 
ఒక్క సంకల్పమును కూడ చేయకుండుట. "అసంకల్పః పరం శ్రేయః” 
సంకల్పము లేకుండుకే పరమథశ్రేయమని జ్ఞానవాసిష్టము నందున్నది. 
కనుక యెంత చిన్న కార్యమైనను చేయటకంకొ చేయకుండుట సులభమన్న 
భావముతో అట్టుచెప్పిరి. దాని భావము నెబుంగక "సీతారామాంజనేయ 
సంవాద" మను* గ్రంథమునందు పుష్పమును చీరుటకంకును, కన్నులు 
మూయుటకంకొను అమనస్క యోగము సులభమని చెప్పబడినది, కనుక 
మనోనిగ్రహమునకు ప్రయత్న మవసరము లేదని కొందణజు చెప్పుదురు. 
కాని నేను పైన చెప్పిన భావమే ఆ [గ్రంథక్తర్త భావమై యుండును. కాని 
మనోనిగ్రహము సులభమని వారి భావము కాదు. 


జి : తత్త్వజ్ఞానికి మనోనాశ మెట్టు సులభమగును? 


వే: తత్త్వజ్ఞానికి ఆత్మసాక్షాత్కారము కలిగి యుండును, కనుక 
తాను నిష్టియండనను నిశ్చయము కలిగియుండును. దానితో వాసనాక్షయమై 
మనస్సు దాని చంచలత్వ ముడుగును. గీతయం దిట్టున్నది. 





* శ్రీ సీతారామాంజనేయ సంవాదమునం దిట్లున్నది. 
తోదక వృత్తము : చెలువుగల బువ్వులు చీబుటకంటెన్‌ 
బొలుపుగల గన్గవ మూయుటకంకెన్‌ 
నలువగు నీయమనస్కపదంబేీ 
సులభము సొఖ్యము సూక్ష్మము వత్సా! (40 


జ్ఞానయోగము (21) మనోనోశ తత్త్వజ్ఞానములు 7 


జ్ఞా తత్త్వవిత్తు మవాబావో! గుణకర్మ విభాగయోః | 
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సబ్జితే ॥ (గీత ౩-28) 


తా తత్త్వవేత్త యగు పురుషుడు గుణములను కర్మలను విభజించి* 
తెలిసికొనినవాడై కర్మరూపములైన గుణములు విషయరూపములైన 
గుణములయందు వర్తించునేగాని తనకు వాటితో కొంచెమైనను సంబంధము 
లేదని వాటియందు ఆసక్తుడు గాకయుండును 


అందువలన ఇంద్రియ మనోవృత్తులకు పరమై వాటికి సాక్షియమైయుండు 
నాత్మ తానని యెజుగుటచే మనస్సు దాని చంచలత్వ ముడుగును * 
'పరం దృష్ట్వా నివర్రతే' (గీత. 2-59) పరమాత్మను చూచిన వాని మనస్సు 
విషయములయందు చలించక నివర్తించునని చెప్పబడినది 


దేహి దేహములు రెండును వేబువేఐజనియు, తాను దేహిననియు 
నిశ్చయాత్మకబుద్ధి గలవానికి అట్టిభావము చేతనే మనస్సు వశమగుననియు, 
అదియే అమనస్కమనియు మహాభారతము నందలి ఉమామహేశ్వర 
సంవాదమునందు స్పష్టపరుపబడినది 


క విను దేహియు దేహమువే 
జను నిశ్చయదృష్టి గల్లు నాతడు చాలున్‌ 
మనసు మగిడింప నదిని 
ర్మనస్కత బొనర్చి మోక్షమార్గము జూపున్‌॥ (మ.భా.అను. 5-252) 


* స్రీ సీత్రారామాంబనేయ సంవాదమునం దిట్టున్నది 

తే ఇంద్రియ మనంబు అటు చలియించె నేని 
నేం జలించితి నంచు నీ వెబుగయోకు, 
నిశ్చలుయ నంచు దెలియుము నిన్నుగాంచి, 
యవియు నతినిశ్చలములగు నంత మాద. 


తే అత్మతేజంబు వీక్షించు నతని మాన 
'సేంద్రియంబులు చేష్టల నెడల విడిచి 
యొదిగి చెదరక కదీలక యూరకుండు 
సింగముల గన్న గజములభంగి ననఘ! (6-76, 77 


గో బ్రహ్మాజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


మనోనాశమునకు వాసనాక్షయ తత్త్యజ్థానములను నుపాయములేగాక 
ప్రాణనిరోధమను నుపాయము కూడ గలదు. ఈసాధనమువలన మనో 
నిరోధ మగుటచే పూర్వోక్త రీతిగా వాసనాక్తయము కూడ కలుగుచున్నది. 
దేహమునందున్న ప్రాణమును నిరోధించుటకు శ్వాసను 'క్రమబద్ధము 
చేయవలయును చిత్త మునకు రెండు బీజములు కలవని చెప్పబడినది. 
ళ్టో "ద్వే బీజే చిత్తవృక్షస్య వృత్తి వ్రతతి ధారిణః | 

ఏకం ప్రాణపరిస్పందః ద్వితీయం దృఢవాసనా'॥ 

తా చిత్తమను వృక్షము వృత్తులను తీగలచేత చుట్టబడియున్నది. 
ఈ వృక్షమునకు రెండు బీజములు కలవు. (1) ప్రాణస్పందనము. (2 
వాసన. 

ప్రాణస్పందనము, వాసన యను నీ రెండును నొకదాని కొకటి 
బీజాంకుర న్యాయముగ నున్నవి అందులో నేయొకటి నశించినను రెండవది 
నశించును. ఇందుకు ప్రమాణము. 
ళ్టో। "ద్వే బీజీ చిత్తవృక్షస్య ప్రాణస్పందన వాసనే | 

ఏకస్మింశ్చ తయోః క్రీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః”॥ 

(ముక్తి. 2-32 జ్ఞావా) 

తా చిత్తవృక్షమునకు ప్రాణస్పందనము వాసన అను రెండు 
విత్తనములు (బీజములు) కలవు. అందులో నేయొక్కటి నశించినను 
నతిశీఘ్రముగ రెండవది నశించును. ప్రాణవాయువు, వాసన -ఈ రెండును 
చిత్తమును ప్రవర్తింపజేయును. 

మలినవాసనలు కలవాడు పతంజలి చెప్పిన ప్రకారము మొదట 
ఆసనము నభ్యసించి ప్రాణాయామముచేత చిత్త, నిరోధము చేయవలయును 
శుద్ధవాసనలు కలవాడు ఉపాయముచేతను, సాధుసంగముచేతను 
చిత్తనిరోధము చేయవచ్చును. చిత్తస్పందనము నిరోధించినచో 
ప్రాణస్పందనము నిరోధింపబడును. ప్రాణస్పందనము నిరోధింపబడిన 


జ్ఞానయోగము (21) మవోనాశ తత్త్వజ్ఞానములు 75 


చిత్తస్పందము నిరోధింపబడును. చిత్తనిరోధమునే* చిత్తనాశమనియు, 
మనోనిరోధమనియు, మనోజయమనియు, అమనస్కమనియు చెప్పుదురు. 
సంకల్చము, కామము, విచారేచ్చ, శ్రద్ధ అశ్రద్ధ, ధైర్యము, అధైర్యమ్ము 
లజ్జ జ్ఞానము, భయము మొదలగు వృత్తులే మనస్సని చెప్పబడును. ఒక 
విషయమును (బావ్యూ విషయమును) పలుమారు చింతించు మనస్సునకే 
చిత్తమని పేరు. శబ్దాది పదార్థములు వాస్తవములని సుఖస్వరూపములని 
భావించుటయే చిత్తముయొక్క స్వరూపము. మనోజయముతో ముక్తి 
కలుగును. 


మం॥ ఓం మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ] 
అశుద్ధం కామసంకల్పం శుద్ధం కామ వివర్షితమ్‌ ॥ 


మం॥ మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్ష్రయోః | 
బంధాయ విషయాస్తక్తం ముక్ష్యై నిర్విషయం స్కృతమ్‌ ॥ 
(అమృత 1-2) 


తా మనస్సు శుద్ధమనియు, అశుద్ధమనియు రెండు విధములు 
కోర్కెలు లేని మనస్సు శుద్ధమనియు, కామసంకల్పముతో కూడిన మనస్సు 
అపద్ధమనియ చెప్పబడును. సంసారమునందు బంధించుటకును, అందుండి 
విమృుక్తి కలిగించుటకును మనస్సే కారణమై యున్నది. విషయములయం 
దాసక్తమైన మనస్సు బంధమునకును, నిర్విషయమైన మనస్సు 
మోరక్షమునకును కారణమగుచున్నది. ఈ యర్థమునే 
మం॥ మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః। 

బంధాయ విషయాసక్తం ముక్ష్యై నిర్విషయం స్కృతం॥ 

అను మంత్రముతో శాట్యాయనీయోపనిషత్తు ప్రారంభింపబడినది. 


* జ్ఞానయోగమున మనస్సు. బుద్ధి, చిత్తము అని చెప్పునట్టి అంతః కరణస్థానమున 
పాతంజలయోగులు "చిత్తము"ను చెప్పుదురు 


76 . బవ్మాజిజ్ఞైన (మొదటే ప్రకరణము) 


శ్లో వాయునాఇ.౬.నీయతే మేఘః వ్యఖేస్మే నైవ నీయతే | 
మనసా కల్వ్యతే బన్లో మోక్షస్తే తైవ కల్స్యతే | (విచూ. 174) 
తా। మేఘమును తీనికొనివచ్చిన వాయవే తిరిగి మేఘమును దూరముగ 
తీసికొనిపోవునట్లు బంధమును కల్పించిన మనస్సే మణల మోక్షమునుకూడ 
కల్పించుచున్నదే. "ఆత్తెవవ్యాత్మనో బంధు. కాత్తెవ రిపురాత్మనః” 
(గీత. 65) 


మనస్సే బంధువు. మనస్సే విరోధి. 


ఇట్టి మనోజయమున కుపాయములను పూర్వు లనేకశోధనలు చేసి 
కనుగొనిరి. 
మం॥ అధ్యాత్మ విద్యాధిగమ 'స్సాధుసంగమ ఏవచ | 
వాసనాసంపరిత్యాగః ప్రాణస్పంద నిరోధనమ్‌ ॥ 
ఏతాస్తా యుక్తయః పుష్టా స్సంతి చిత్తజయే కిల॥ (ముక్తి 
తా వేదాంత శ్రవణముచేతను, సాధుసంగమముచేతను, నీ యక్తులతో 
చిత్తమును స్వాధీన పజచుకొనవచ్చును. ఇచట ప్రాణాయామ మనునది 
స్మార్త ప్రాణాయామమని చెప్పుదురు. అనగా:- సంధ్యావందన కాలములో 
చేయునట్టి ప్రాణాయామము. మనోనిరోధమున కింకొక యుపాయము 
చెప్పబడెను. 
మం॥ హస్తం హస్తేన సంపీడ్య దంత్రై ర్హంతాన్విచూర్ష్య చ | 
అంగాన్యంగై స్సృమాగ్రమ్య జయేదాదౌ స్వకం మనః ॥(మృుక్తి247) 
తా॥ వస్త్రమును హస్తములతో బలముగా నలిపి, పండ్లను పండ్లతో 
బిగబట్టి, పాదాద్యవయవములను నాయా యవయవములతో త్రొక్కి చట్టి 
మనస్సును జయింపవలయును. 


జి; మారు మనోనాశము కలుగవలె ననుచున్నారు. యోగులు 
మైత్రి, కరుణ మున్నగు గుణములు కలవారలై యునారకడా. మనసు 
లేనియెడల వారి కవి ఎట్టుంఢును? 


జ్ఞానయోగము (21) మనోనాశ తత్త్వణ్డానములు 77 


వే : శ్రుతి యిట్లు చెప్పినది . 


మం॥ ద్వివిధ శ్చిత్తనాశో౬స్తి న రూపో£౬రూప ఏవచ | 
జీవన్ముక్తై న రూపస్స్యాదరూపో ౬. దేహముక్తిగః ॥ 
(అన్నపూర్ణ-ముక్తి 2-37) 


తా మనోనాశము రెండు విధములు, (1) సరూప మనోనాశము, (0) 
అరూపమనోనాశము. సరూప మనోనాశము జీవన్ముక్తునియందు కనిపించును. 
సుఖదుఃఖములు సమముగ నుండుటయీ మనోనాశము అరూప మనోనాశము 
విదేహ క్రైెవల్యమునందు కలుగును 


అచట కరుణ, మైత్రి మున్నగు శుభవాసనలు సహితము నశించును. 
పై విధముగ మనోనిరోధమువలన అహంకారము నశించుచున్నది. మనస్సు, 
బుద్ధి, చిత్తము, అహంకారము అను నీ నాలుగును నంతఃకరణమని 
పిలువబడును. ఒక వస్తువే వేబువేబు వృత్తు లనుబట్టి వేజబువేజు 'పేర్తతో 
వ్యవహరింపబడినది. అట్టగుటచే సంకల్పములు చేయునపుడు మనస్సని 
"పేరు. అప్పుడు మనస్సు మాత్రమే యున్నదని, తక్కిన మూడును లేవని 
యర్థము కాదు. ఇట్టు మనోనాశ మైనపుడు అహంకారమును, దానివెంట 
మమేకారమును నశి౦చుచున్నవి. అప్పుడంతఃకరణము స సత్త్వమనుపే పేర 
పిలువబడును. సర్వానర్థరూప సంసారమునకు కారణమగు నహంకారము 
నశించినతోడనే మానవుడు కృతకృత్యు డగుచున్నాడు. ఏ మార్గము (జ్ఞాన, 
యోగ, కర్మ, భక్తి యోగముల) ననుసరించి చూచినను అహంకారము 
నశించిననే ముక్తి కలుగను. 


మం॥ "ద్వే పదే బంధ మోక్షాయన మమేతి మమేతిచ । 
మమేతి బధ్యతే జంతుర్నమమేతి విముచ్యతే" (పైంగలోపనిషత్తు) 


తా బంధమునకును మోక్షమునకు రెండు మార్గములు కలవు. ఒక 
మార్గము 'న మమ, రెండవది 'మమ'. మమ (నాది నావారు) అను 
మార్గీమునందు. బంధమును, న మమ (నాది కాదు) అను మార్గమున 
పోయన మోక్షమును కలుగును. 


౫ బ్ర్మూజిజ్టున (మొదటి ప్రకరణము) 
(22) చిత్తముయొక్క ష్థూల నూక్ష్మతలు 

తత్ర్వజ్ఞానము కలుగవలయునన్న చిత్తము సూక్ష్మము కావలయును 
స్థూలమైన (బలినిన) చిత్తమునకు తత్త్వజ్ఞానము కలుగదు. కట్టెల నమ్మువాడు 
కట్పులను తూచుటకు నుపయోగించు త్రాసుతో వజ్రములను చక్కగా 
తూచుటకు వీలుపడదు. వజ్రములు తూచుటకు సూక్ష్మమైన త్రాసు 
కావలయును. చిత్తము బలిసియున్నదనగా - రాగద్వేషాది మలిన వాసనలతో 
కూడినదై అనసురసంపదను పుట్టించునట్టిది. చిత్తము బలిసిన దనిన బలము 
కలిగినదని యర్థము కాదు, దుర్చలమైనదని భావము. చిత్తము సూక్ష్మమైన 
దనగ చిక్కినదని యర్థము కాదు, తేజోవంతము, శ్రక్తివంతము నైనదని 
భావము. లౌకిక వ్యాపారాదులయందు నిపుణులనియు, సూక్ష్మమైనదని 
చెప్పుటకు వీలులేదు రాజకీయముల యందు ప్రతిభావంతులు కావచ్చును 
అసాధ్యములగు వ్యూహములను పన్ని సైన్యములను నడిపి లోకమును 
జయించునంతటి విరాధివిరులు కావచ్చును న్యాయశాస్త్రమునందు గొప్ప 
ప్రవీణులు కావచ్చును. అట్లే తదితర విషయముల యందును వారిచిత్తమ 
సూక్ష్మమైనదే కావచ్చును. 

కాని, తత్త్వజ్ఞానమునకు కావలసిన చిత్రము విషయాస్తక్తము కానిదిగను, 
నిర్మలమునుగాను నుండవలెను. లొకిక వ్యాపారములయందు ప్రవీణులగు 
వారి చిత్తము రజోగుణముతో కూడినది గనుక వారి చిత్తము స్థూలమైనదని 
వేదాంతుల యభిప్రాయము. రాగద్వేషములను, దారేషణ, ధనేషణ, 
పుత్రేషణలను వదలి వైరాగ్యము కలిగి, సర్వభూతముల యందు మైత్రి 
కరుణ కలిగియుండువారి చిత్రమే సూక్ష్మమైనది. అదియే సత్త్వగుణాధిక్యమ 
కలది యగును. ఇట్టి సూక్ష్మమైన చిత్తమునకు మాత్రమే తత్త్వజ్ఞానమ 
కలుగును. దీపము కదలుచున్నపుడు దాని వెలుతురులో సూక్ష్మవస్తువులను 
చూడలేనట్రే బలిసిన చిత్తముచేత బోధ కలుగదు. చిత్తమును నూక్ష్మముచేని 
దానిని సమస్థితికి తెచ్చుటకు యోగము నభ్యసింపవలయును. 


జ్ఞానయోగము (23) అమ్హాంగ (జ్ఞాన) యోగము 79 


(23) అష్టాంగ (జ్జాన) యోగము 


యోగమనగా - నిశ్చలమగు బ్రహ్మాకారవృత్తి రూపమైన నిర్వికల్ప 
సమాధి. ఈ యోగము (1) యమ (2) నియమ (3) అనన (4 ప్రాణాయామ 
(ఈ) ప్రత్యాహార (69 ధారణ (7) ధ్యాన (9 సమాధులని యెనిమిది 
అంగములు గలది. పాతంబజలయోగ శాస్త్రమునందు చెప్పబడిన యోగము 
ఈ యోగమునకంకు భిన్నమైనది. అద్వైత వేదాంత సంప్రదాయమునందు 
ఈ యోగాంగముల నిట్లు చెప్పిరి 


(౧) యమము : సర్వమును బ్రహ్మమే యను జ్ఞానముచే 
ఇంద్రియముల నిరోధించుట. అనగా బ్రహ్మబ్దానమునకు సజోతీయము 
లగు వృత్తులను నశింపజేయుట దీని స్వరూపము. 


(9 నియమము : బ్రహ్మజ్ఞానాభ్యాసమే నియమము అనగా వేదాంత 
శాస్త్రములు చదువుట, వినుట, యితరులకు చదివి వినిపించుట, వేదాంతుల 
గోష్టియందు వేదాంత విషయములను చర్చించుట మొదలగునవి. 

() ఆసనము : సకల పదార్థములను బ్రవ్మాస్వరూపముగ భావించుట. 
(పాతంజల యోగమున చెప్పు స్వస్తి కాద్యాసనములు కష్టతరమైనవి, 
అవి కావు) 


(4 ప్రాణాయామము : మనోవృత్తులను నిరోధించుట. ఇందు 
ప్రపంచము మిథ్యయని భావించి వాసనలను నిషేధించుట రేచకమనియు, 
బ్రహ్మమే నేనను వృత్తి పూరక మనియు, ఆ వృత్తిని చలింపజేయ 
కుండుటయే కుంభకమనియు చెప్పబడినది. పాతంజల యోగులు చెప్పు 
ప్రాణనిరోధ రూపమైన ప్రాణాయామము ఇచట నిరసింవబడినది. "అజ్ఞానాం 
ప్రాణ పీడనం” అజ్ఞానుల కొజురే ప్రాణనిరోధము. (అని స.వే.సి.సం. 
90) 


(5 ప్రత్యాహారము ; దృశ్యములయం దాత్మ రూపమును విడిచి 
మనస్సును చిద్రూపమందు నిలుపుట. 


ర్‌ 


క్స్‌ బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


(69 ధారణ : చిద్రూపమునందు నిలిపిన మనస్సును 
చలింపనీయకుండుట. 


(7 ధ్యానము : బ్రహ్మమే నేనగుదునను వృత్తిని బొంది ఆ వృత్తిచేత 
[పపంచ విషయముల యందు మనస్సు పోకుండ జేయుట. 

(9 సమాధి : చిత్తవృత్తి బ్రవ్మాకారమై యుండగ, అట్ట్లున్న సంగతి 
మజచుట. 

'పైన చెప్పిన యోగాంగములు శ్రీ శంకరులవారి సర్వవేదాంత 
సిద్ధాంత సంగ్రహము ననుసరించి చెప్పబడినవి. శ్రీ శంకరులవారు, 
అపరోక్షానుభూతియం దివి గాక మజికొన్నింటిని చెప్పియున్నారు. అవి 
యేవన :-(1) యమము (2) నియమము (3) త్యాగము (4) మౌనము 
() దేశము (6 కాలము (7 ఆసనము (8) మూలబంధము (9) 
దేహసమత్వము (10) దృష్టిస్థితి (11) ప్రాణాయామము (12) ప్రత్యావారము 
(19 ధారణ (14 ఆత్మధ్యానము (159 సమాధి (అప. 102 నుండి 125 
వబణకు)- ఈ పంచదశాంగ యోగములు తేజోబిందూపనిషత్తున 1-15, 16 
నుండి 37వ మంత్రము వణకు చెప్పబడినవి. వీటినే శ్రీ శంకరుల వారు 
అపరోక్షానుభూతియందు గైకొనిరి. ఈ యోగమును ముఖ్యముగ 
మందాధికారులును, నిర్గుణ బ్రవ్మోపాసకులును ఆచరింపవలయును. 

(24 సమాధి విఘ్నములు 

సమౌధియొక్క విఘ్నములు తెలిసికొని వాటిని పరిహరించినగాని 
సమాధి సిద్ధింపదు. చిత్తమునకు (1) లయీము (2 వ్య్లీపము (3) కషాయము 
(4) రసాస్వాదనము (5) సమ్రాప్తియని యై యైదవస్థలు గలవు. నిర్వికల్ప 
సమాధికి మొదటి నాలుగును విఘ్నములు. ఐదవదియగు సమహప్రాప్తియే 
సమాధి. మొదటి నాల్గింటియొక్క స్వరూపమును, అ విఘ్నములను 
తొలగించుకొను విధమును నీ క్రింద సంగ్రహముగ వివరింతును. 


జ్ఞానయోగము (24) సమాధి విఘ్నములు 81 


1. లయము : సాధకుడు చిత్తమును సమముగ చేయుటకు అనగా 
వెనుకే చెప్పిన విధముగ చిత్తమును జయించుటకు విషయముల కొణకు 
పరుగిడు చిత్తమును బలవంతముగ నిరోధింపవలయును. అప్పుడు నిద్ర 
కలుగవచ్చును. అదియే లయము. నిద్రావస్థను జెందకుండ చిత్తమును 
'ప్రబోధింపవలయును. చిత్తము లయావస్థ చెందకుండ నిరోధించుట 
కొజరు సాధకుడు నిద్రింపవలసిన కాలము పూర్తిగ నిద్రింపవలయును. 
అట్టు చేసిన యెడల నిద్రామాంద్యము చెందదు. అజీర్ణము కాకుండ 
సులభముగ జీర్షమగునట్టి భోజనము స స్వల్పముగ చేయవలయును. 

అభ్యసనమునకు “కూర్చుండుటకు పూర్వము శ్రమ కలుగునట్టి ట్టి కార్యములు 
చేయరాదు. ఇందువలన చిత్తము లయావస్థ నొందకుండ కాపాడుకొ న 
వచ్చును. 

2. విక్షేపము : ఇట్టు లయమును పొందనీయక ప్రబోధింపబడిన 
చిత్తము శబ్ద స్పర్శాది విషయములను చెందనీయక నిరోధింపవలయును. 
అట్టు నిరోధీంచుటకు విషయములయందు దోషవిచారము పలుమారు 
చేయుచుండవలయును. మొదట కష్టముగ నున్నను నభ్యాసమువలన 
చిత్తము విషయములయందు ప్రవేశీంచిన వెంటనే నిరోధచిత్త వృత్తి 
కూడ కలుగుచుండును. అనగా;:- విషయము చిత్తమునందు నిలువగనే 
దానియందలి దోషము సహితము చిత్తమున తోచును. ఇటు కొంతకాల 
మభ్యసింపగ విశేషమును జయించుట సాధ్యమగును. 


'విక్టేప్వమనగా:- శబ్దాది విషయములయందు చిత్తము పరుగిడుటయే. 
అనగా ; బావ్యావిషయాకార మగునట్టి మనోవృత్తిని విశ్షపమందురు. అదిగాక 
సాధకు డద్వితీయ బ్రహ్మమును చిరితించుచుండుటవలన విషయముల పైకి 
మనస్సు పోకుండుటకు నవకాశ ముండును. విక్లేపము కలుగకుండ 
చేసికొనుటను 'శమము'తో పోల్చవచ్చును. సాధకుడగు యోగి 
అభ్యాసకాలమునందే గాక ఇతర కాలములయందును మనోరాజ్యకల్పనము 
[ఊవాపొధ నిర్మాణము (34240 యట 2 ఉం ఖని చేయగూడదు. 
దానివలన చిత్త మతిచంచలమై సమాధి సమయమున అప్రయత్నముగనే 
మనోరాజ్యము కల్పించుచుండును. ఇది గాక మబికొన్ని కీడులు దీనివలన 
కలుగును. " 


ణి 'బ్రహ్మజీట్టుస (మొదటి ప్రకరణము) 


3. కషాయము : తీవ్రమగు రాగద్వేషాది వాసనలు గల చిత్తదోషము 
కషాయ మనబడును. పతివ్రతయగు నొక: వనిత దూరస్త్థుడగు భర్తను 
గుణించి చింతించునప్పుడు తన పఠిసథముల జరుగుచున్న దేమియో 
యెబటుగదు. అట్టున్న స్థి స్థితియందే శకుంతలను దుర్వాసుడు శపించినట్ట్లు 
మనము చదివియుస్నాము. ఇది రాగమునకు దృష్టాంతము. అక్ష 
ద్వేషాదులయందును నూహించుఖొనవలయును. ఇట్టి కషాయములను 
చెందకుండుటకే పూర్వము సాధన చతుష్టయమందు వైరాగ్యము 
శమదమాదుల నభ్యసించియుండుట, సాధకుడు తిరిగి యీ సమయమున 
వైరాగ్యమును శమదమాదులను వృద్ధి నొందించుకొనుటవలన చిత్తమును 
కషాయము చెందకుండ చేసికొనవచ్చును. 


మటణియు విక్లేపే కషాయములకు గల భేదము నిట్లు చెప్పుదురు. 
బాహ్యవిషయాకారవృత్తి విక్షేషము, యోగి ప్రయత్నముచేతే చిత్త వృత్తిని 
అంతర్ముఖము చేసిన సమయమున బ్రహ్మాకారమును పొందనీయక, 
యే రాగాదిజన్య సంస్కారము అడ్డగించునో అది కషాయ మనబడును. 


త రసాస్వాదనము : లోకులు దుఃఖనివృత్తిని కూడ ఆనందమని 
చెప్పుదురు. ఎట్టనగా: ఒకడు తలపై బరువు నెత్తుకొని దానివలన 
దుఃఖఫడుచుండ్‌గ వాని భారమును 'దింపుటవలన వానికి అనందము 
శలుగును. అట్టి యానందమునకు తల పైనున్న బరువు తొలగుట తప్ప 
మజియొక కారణమేమియును లేదు. ఈ విధముగ యోగి నమాధి చెందుటకు 
ప్రతిబంధకములగు విక్షేపాదులు తొలగుటవలన ఆనందము కలుగును. 
అది స్వస్వరూపానందము కాదు. అది అవిద్యా కల్పితమని 
తలంపవలయును. యోగి దానితోనే తృప్తిపడి ముందుకు సాగిపోక 
నిలిచిపోయినయెడల నది సమస్రాప్తి (సమాధి)కి విఘ్నముగ 
గణింపబడును. దీనినే రసాస్వాదన మనియు, సుఖాస్వాదన మనియు 
అందురు. అనగా:- దుఃఖనివృత్తి కలిగినదను తలంపు నిలిచియుండుట. 
దీనిని సవికల్చ్ప సమాధి యందురు. 

'పై నాలుగు విఘ్నములను తొలగించుటవలన చిత్తమునకు నమప్రాప్తీ 
(సమాధి) కలుగును. సమప్రాప్తి యనగా: చిత్తము సమమగుట. 


ఖనయోగము (24)సమాధివిస్నములు బె 


బ్రవ్మాతత్త్వమును దర్శించుట. ఇట్టి చిత్తముయొక్క యాకారమునకే 
ఆత్మాకారమని 'పేరు. చలించిన చిత్తమే జగడ్రూపముగను, చలియించని 
చిత్రమే బ్రహ్మాకారముగను కనబడును. ఇదియే "సర్వభూతేషు యేనైకం 
భావనమవ్యయ మోక్షతే'”' (గీత 18-20) సర్వభూతముల యందును అఖండమై, 
నాశరపితమై ఒక్కటైయున్న పరమాత్మను చూచుచుండుట. "సమం 
నర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరమ్‌'' (గీత 13-28) ఎవ్వడు సమస్త 
ప్రాణలయందు సమముగా నున్న పరమేశ్వరుని చూచుచున్నాడో అట్టివాడు 
నిజమును చూచుచున్నాడు. 
శా యదా న లీయతే చిత్తంనచ విక్షిస్యతే పునః | 

అనింగన మసాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా ॥ 

(మాం.గౌ.కా. 346) 

తొ॥ ఎప్పుడు చిత్తము లయము నొందక యుండునో, విషయము 
లందు విక్లేపము పొందక యుండునో, నివాత ప్రదేశమునందున్న 
దీపమువలె నెప్పుడు నిశ్చలమై యుండునో, కల్పితమగు నేవిధమైన 
విషయభావముచేత ఆభాసముగాక యుండునో అప్పుడే యిట్టి లక్షణము 
గల చిత్తము బ్రహ్మమగుచున్నదని భావము. 


అదిరయీ స్వస్థము, శాంతము, నిర్వాణము, సుఖముత్ర్త్రమము, అజము, 
జేయము, సర్వజ్ఞమునని బ్రహ్మవేత్తలు పలుకుచున్నారు. (మాం.గౌశా. 
న్‌ క్‌ 


సమాధియొక్క _ విఘ్నములు తేజోబిందూపనిషత్తు నందిట్లు 
చెప్పబడెను. (1) అనుసంధాన రాహిత్యము (2) ఆలస్యము (3) భోగలాలన 
(4 లయము (5) తమస్సు (6) విక్షేపము (7) తేజస్సు (8) భేదము (9) 
శూన్యవృత్తి మొదలగునవి. (తేజో. 1-40,41) శ్రీ శంకరులవారు ఎనిమిది 
విఘ్నములను అపరోక్షానుభూతి 127, 128వ శ్టోకములయందు 'పై 
విధముగనే వ్రాసిరి. 


త. టభ్నూకీళ్లన (మది పరయ) 


(1) పమాధి 
నమాధిచేతనే శుద్ధబ్రహ్మపదవఖ లభించును. 


మం॥ యో హి వృత్తిం వివామైనాం బ్రహ్మాభ్యాం పావనీం హూమ్‌ | 
వృఖైవ తే తు జీవంతి పశుభిశ్చ సమా నరాః ॥ (తేజో. 143) 


తా అఖండాకార వృత్తిగల వారలు మాత్రమే బ్రహ్మపదమును 
బొందుదురు. అఖండాకారవృత్తి లేనివారలయొక్క జీవితము పశువుల 
యొక్క జీవితముతో సమానమైనది. 


నానావిధ వృత్తుల రూపమే చిత్తము. అట్టి చిత్తమును సమహప్రాప్తికి 
తెచ్చు సాధన మిదివజకే చెప్పబడెను. అఖండోకార చిత్తవృత్తి యనగా. 
(బ్రహ్మాకారవృత్తియే. అదియే సమాధి. సమాధి రెండు విధములు. 
1. సవికల్పము, 2. నిర్వికల్పము. 


సవికల్పసమాౌధి: తెలిసికొనువారు, తెలివి, తెలిసికొనదగు పదార్థము, 
అను నీత్రిపుటి విలయ మందకయే, చిత్తవృత్తిని (బ్రవ్మాకారముగ "చేసి 
బ్రహ్మమునందు నిలుపుట సవికల్పసమాధి. ఇందు కుదాహరణము:- 
మట్టితో చేయబడిన యేనుగును చూచినపుడు దానియందు మన్నుతప్ప 
అన్యమేమియ లేదని తెలినియుండియు 'ఏనుగు' అను భావమును, మట్టియను 
భావమును రెండును మనకు ఏ విధముగ నుండునో ఆ విధముగనే 
సవికల్ప సమాధియందు కేవల సన్మాత్రమగు ఆత్మ ప్రకాశించుచుండినను 
జ్ఞాత. జ్ఞాన, జ్టేయరూపమగు త్రిపుటికూడ ప్రకాశించుచుండును. కనుకనే 
యా సమౌధి ఫ్‌వికల్ప సమాధియని చెప్పబడుచున్నది. 


సమాధి లయపూర్వక సమాధి యనియు, బాధాపూర్వక సమాధి 
యనియు రెండువిధములు. జ్ఞానుల మతము ననుసరించినది బాధాపూర్వక 
సమాధి. అనగా: సృష్టి యి క్రమమున కలిగెనో దానికి విలోమముగ 
సృష్టిని లయమగునట్లీ భావించుచు తుదకు బ్రహ్మము మాత్రమే 
మిగీలి యుండుట. లమపూర్వక సమాధి పాతంజల యోగులమతము 
ననుసరించినది. దీనివిషయము తరువాత చెప్పబడును. 


జ్ఞానయోగము (25) సమాధి 85 


నిర్వికల్పసమౌధి :; ఈ సమాధియందు వెనుక చెప్పిన త్రిపుటి 
తోచక కేవలము జ్టేయమగు పదార్థమునందే నిలుకడ యుండును ఇట్టిస్థితిని 
యోగమని చెప్పుదురు. అదియే 'సిర్వికల్పసమాధి. ఇందుకు దృష్టాంతేము. 
నీటియందుంచబడిన యుప్పుకల్లు కరిగి నీటిలో కలీసీపోయి 
కనబడకుండునట్టు బ్రహ్మాకారమును పొందిన వృత్తి (చిత్తవృత్తి) 
బ్రహ్మమాత్రమే యై తాను వేబుగా కనబడదు. ఇచట అద్వితీయమగు 
బ్రహ్మము మాత్రమే గోచరమగును. తెలిసికొనువాడు మొదలగు కల్పనలు 
లేకుండుటచే నిర్వికల్ప నమాధియని దీనికి పేరుకలిగెను. నిద్రకును నమాధికిని 
గల భేదము నిద్రయందు అజ్ఞాన ముండును, సమాధియందు జ్ఞానముండును 
సవికల్చ నిర్వికల్ప నమాధులకుగల భేదమొక్కటియే. అది యేద్‌న చిత్తవృత్తి 
లయింపకుండుట, లయించుట. ముముక్షువగు వాడు ఈ రెండు సమాధులను 
ప్రయత్నముతో చేయుచుండువలయును. 


అద్రే త వేదాంతమునకు పరమావధి నిర్వికల్ప సమాధి. దీనిపైన 
యోగి నాధింపవలసిన దేమియును లేదు. ఇది సిద్ధించిన బోధ దృఢమగును. 
అనగా'- జ్ఞానము చలింపక నిశ్చలజ్యోతివలే నుండును. ఇదియొక 
దివ్యానుభమము. ప్రతిప్రాణికి జాగరణ స్వప్న నుషప్తలను మూడవస్థలున్నవి. 
ఇవిగాక మరణము, మూర్చ యనునవి కలవు. మూర్చ యనునది వ్యాధియని 
కొందజందురు. మరణము దేహత్యాగము. కనుక దేవధారులకు జాగరణ, 
స్వప్న, సుషుప్తులలో నేదోయొకటి యెల్లప్పుడు నుండును. నిర్వికల్ప 
సమాధి సాధించిన పురుషుడు తప్ప తక్కినవా రెంతవారైనను న 
మూడవస్థలలో దేనియందైనను నొకదానియం దుండవలసినదే. 
అవస్థాత్రీయమే మాయ, "లేక అవిద్య. దీనినావల త్రోసి దీనికి వ్ర 
యుండటయే నిర్వికల్పసమాధి. 


తే తెలియ మేల్కొనియుండుట, గలలు, నిద్ర 
యను నవస్థాత్రయము నవల బెట్ట 
జాలు విజ్ఞానే నిర్మల సత్య బోధ" 
రూప నిర్భరానంద స్వరూపు డనఘ. (మ.భా. శాంతి) 


86 (బహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


తా॥ తెలియ మేల్కొనియుండుట - జాగ్రదవస్థ, కలలు = స్వప్నము; 
నిద్ర = సుషుప్తి. ఈ మూడవస్థలను ఆవల బెట్టీనవాడే సచ్చిదానంద 
స్వరూపుడగు ఆత్మ. కొంచె మాలోచించినచో కది యెంత మహత్తర 
విషయమో తెలియగలదు. అనేకకోట్ల జన్మలనుండి మనక్రిందను, 
మనమిాదను, మన చుట్టుప్రక్కలను, మేనలోపలను - ఒక్క క్షణములో 
నూజివ వంతు కాలమైనను వదలక అంటి పెట్టుకొనియుండు అవిద్యను 
దాటి మనమొక్క క్షణమైనను నుండగలిగితిమా- అట్టి మవోన్నతస్థితిలో 
సరితూగజాలునది యేలోకమునందును ఏదియును లేడు. ఒక్క సిమిషకాల 
మో సమాధియం దుండిన ఘనుని బ్రవ్మాదులును స్తోత్రము చేయలేరని 
పెద్దలనిరి. "శ్రీ రామకృష్ణ పరమహంసగారు ఒక్కనాటి సాధనలో నీ 
సమాధిని సాధించుటయేగాక మూడుదినములైనను ఈ సమాధినుండి 
లేవలేదు. వారి గురువగు శ్రీతోతాపురిగారు లేపకున్నచో వారికి బావ్యస్కృతి 
యెంతకాలమునకు కలిగి యుండునో యెవరు చెప్పగలరు? తరువాత 
మజియొకప్పుడు పరమవూంసగారు ఇట్టి సమాధియం దాబు నెలలుండిరి. 
సాధకుడు ఈ నమాధి నభ్యసించు కాలమీన ఈ మవోత్మునకు నమస్కరించి 
ప్రారంభించుట మంచిది. 


సవికల్ప సమాధి దృశ్యానువిద్ధమనియు, శబ్దానువిద్ధమనియు రెండు 
విధములు. 


1. దృశ్యానువిద్ధ నవికల్ప సమాధి : దృశ్యములగు కామక్రోధాదులతో 
సంబంధము కలీగియుండు నట్టిది దృశ్యానువిద్ధ ము. అనగా 
కామగ్రోధాదులును, అవాంకారాదులును అత్మచే చూడబడుచున్నవి గనుక, 


* "శ్రీ సీతారామాంజనేయు సంవాదము” నం దిట్లు చెప్పబడినది. 
తే లిప్తమాత్రం బవిద్యో విలిప్తమాత్ర 
మైన ఘను నెన్నలేరు బ్రహ్మాదులనగ 
క్షణము సర్వజగద్విలక్షణము బొందు 
వాని నుతియింప దరమె యే వార్లైన? 
లిప్త-ఒక నిమిషము క్షణము - నాలుగు నిమిషములు (ఇప్పటి గడియారము 
ననుసరించి). నిమిషమనగా పూర్వము కనురెప్పపాటు కాలము. 





జ్ఞానయోగము (25) సమాధి 87 


అత్మ సొక్షియనియు, కామాదులు దృశ్యములు అనియు చెప్పిరి 
దీని వలన ఆత్మయగు తాను దృశ్యమునకంటె వేజైన వాడనని అసంగుడనని 
తెలిసికొనుచున్నాడు. అందువలన నిజమైన ఆత్మ స్వరూపమును 
పొందుచున్నాడు. 


2. శబ్దానువిద్ధ సవికల్ప సమాధి : 


శ్లో శుద్దో ౬.హం, బుడ్డో 2.హం, పప్రత్యగ్రూపేణ నిత్య సిద్దో ౭.హం | 
శారతో 2.హ మనీంతో £.హం సతతపరానంద సింధురేవాహం ॥ 
(సవే సిసం 856) 


తొ నేను నిర్మలుడను, నేను బోధ స్వరూపుడను, నేను అంతరాత్మ 
స్వరూపుడను, నేను శాంతుడను, నేను పరమానంద సముద్రుడను- అని 
యా విధముగ ఆత్మ స్వరూపమును నిరూపించు శబ్దములచేత 
నిరూపించబడిన వసు స్తువును భావింపవలయును. 


కే శకామాది దృశ్య ప్రవిలాపపూర్వకం 

శుద్దో £౬హమిత్యాదిక శబ్దమిగ్రః | 

దృశ్యేన నిష్టస్య య ఏష భావః 

శబ్దానువిద్ధః కథిత స్పమాధిః ॥ (సవే.సిసం 862 

తా॥ కామము మొదలగు దృశ్యములను విలాపనము చేయుట, 
(పూర్వము చెప్పబడినట్టు దృగ్రూపమగు ఆత్మయందే నిష్ట కలవానికి) 
నేను శుద్ధుడనను మొదలగు శబ్బములలో మినితమైన ఏ భావన కలదో 
అది శబ్దానువిద్ధ మనబడును 


సమాధి నభ్యసించుటవలన కలుగు లాభములు - ఆత్మభావనకు 
విపరీతమైన దేహేంద్రియములు నేనను భావన (ఇదియే విపరిత భావన) 
యును, సకల సంశయములును నశించును. జ్జాన ప్రతిబంధకమగు 
అవిద్య తొలగిపోయి జ్ఞానము ప్రకాశించును. బ్రహ్మానుభవము కలిగి 
బ్రహ్మానంద మనుభవించును. ఆత్మను అసద్రూపముగ గ్రహించు 
వాసనారూపమైన గ్రంథి లయమొందును. కర్మబంధము నశించును అద్వితీయ 
బ్రహ్మమే నేనను దృఢభావము కలుగును. 


క బ్రహ్మజిజ్హుస (మొదటి ప్రకరణము) 


యోగము నభ్యసించువాడు ఇతర కార్యములయందు మనస్సు 
ప్రవేశపెట్టగూడదు. అట్టు పెట్టిన యెతల పరధ్యానముచే తాటిచెట్టు 
నెక్కినవాడు క్రింద పడిపోవునట్టు వతీతు డగునని శంకరులవారు చెప్పిర్‌ 


ఎవడు చిరకాలము సవికల్చ్పసమాధి నభ్యసించునో అట్టివానికి 
నిర్వికల్పసమాధి సిద్ధించును. ఈ విధముగ దృశ్యానువిద్ధ, శబ్దానువిద్ధ, 
సవికల్ప సమాధులు ెండును నిర్వికల్ప సమాధితో చేరి మూడగును. ఈ 
మూడును బావ్యాభ్యంతర భేదములచేత ఆణగుచున్నవి. 'పైన చెప్పిన 
మూడును అంతరసమాధులు. బావ్యాసమాధు లనగా: బావ్య దృశ్యానువిద్ధ 
బాహ్యశబ్దానువిద్ధ, బాహ్య నిర్వికల్ప సమాధులు. 


బాహ్య సమాధులు ; ఎట్టు హృదయము (అంతరము) న మూడు 
సమాధులు ప్రయత్నముచే చేయబిడెనో, అటే ట్ల బావ్యా సమాధులు మూడును 
ద్వైతనివృత్తికై బాహ్యప్రపంచమందు చేయదగినవి. 


సచ్చిదానంద రూపమగు పరబ్రహ్మము అధిష్టానము. ఆ 
యధిష్టానమందు నామరూపాత్మకమగు జగ మారోపింపబడి 
ప్రకాశించుచున్నది. తెలుపు, చల్లదనము. [ద్రవము - ఈ మూడును 
జలముయొక్క గుణములు. ఆ జలమే గాలిచేత కదలినపుడు నిడుపుగా 
కనబడిన దానికి తరంగమని పేరు. నిడుపైన యాకృతియు 'తరంగ' 
మను పేరును ఈ రెండును రూపనామములు. ఈ రెండింటితో జ 
'పైన చెప్పిన మూడు గుణములును (తెలుపు, చల్లదనము, ద్రవము) చేరి 
యైదయినవి. ఈ అయిదును ఒక్క జలమే. 


ళ్టా॥ అప్పి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపంచకం ; 
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతో ద్వయం ॥ 
(దృ.వి. 2) 


తా॥1. అస్తి (సత్తు)2. భాతి (చిత్తు)3. ప్రియము (ఆనందము) 4. 
రూపము 5 నామము. ఈ అయిదింటిని జగత్తనుచున్నారు. కాని మొదటి 
మూడును బ్రహ్మరూపములు. కడపటి రెండు (నామరూపములు) 
జగద్రూపములు. 


జ్ఞానయోగము (26) జీవన్ముక్తుడు తి 


నామరూపములు రెండింటిని వదలి బ్రహ్మస్వరూపమును మాత్రము 
గ్రహించుటయే బాహ్యసమాధి. సచ్చిదానందములగు మూడింటినుండి 
నామరూపములను వేజుచేసి, నామరూపములు రెండును అవిద్యవలన 
ఆరోపింపబడినవని తెలిసికొని, సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మమును 
నేనేయని నిశ్చయింపవలయును. నేడు పంచభూతములు గాని, 
శబ్దస్పర్శాదులుగాని, దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి చిత్తావంకారములుగాని, 
దేశ కాలాదులుగాని కానని, విటికన్నిటికి అధిష్టానమగు పరబ్రవ్మమునని 
భావింపవలయును. 


ళ్ఞో॥ దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని | 
యత్ర యత్ర మనో యతి తత్ర తత్ర సమాధయః ॥ (దృ.వి. 32) 


తా॥ నేను దేహమను అభిమానము నశించి తానే బ్రహ్మమని 
దృఢనిశ్చయము కలిగిన పిమ్మట మనస్సు ఎచ్చకెచ్చటికి పోవునో 
అచ్చటచ్చట అప్రయత్నముగ సమాధులగు చుండును. 


కారణము కార్యమునందు గలదు. కార్యము కారణమునందు లేదు. 
ఎట్టన, మట్టి కుండయందు గలదు, కుండ మట్టియందు లేదు బ్రహ్మము 
జగత్తునందు గలదు, బ్రవ్మమునం దీజగత్తు లేదు. జలము తరంగమైనది. 
తరంగము నందు ఫేనబుద్చుదములు కనబడుచున్నవి. ఇవి యేవియు 
జలముకంకె భిన్నములు కావు. బుడగులు నురుగు నందును, నురుగు 
అలయందును, అల నీటియందును లయమగుచున్నవి. అట్లే సమస్త 
నామరూపములు బ్రహ్మమునందు లయించుచున్నవి. కనబడు వస్తుజొత 
మెల్లను ప్రతిక్షణమును మార్పు చెందుచున్నది. ఈ మార్చు అంతయు 
దేనియందు జరుగు చున్నదో అట్టి మార్పులేని బ్రహ్మమే నేను. 


(26 జీవన్ముక్తుడు 


జీవన్ముక్తుడనగా : జీవించియుండగనే మృక్తిపొందినవాడని యర్థము. 
సన్న్యాసులను గుజించి చెప్పిన సందర్భమున తురీయాతీతావధూతలును, 


90 బ్రహ్మజిజ్దుస (మొదటి ప్రకరణము) 


జ్ఞానులగు పరమహంసలును ఏలక్షిణములు గలవారలని చెప్పబడొనో 
సామాన్యముగ అట్టి లక్షణములు గలవాతే జీవన్ముక్తులు. సన్న్యాసాశ్రమము 
తీనికొనకయే జడభీరతాదుల వంటివారు జీవన్ముక్తులైన నంగతి వురాణాదుల 
యందుండి మన మెటిగియన్నాము. కనుక జీవన్మక్తిని గుణించి ప్రత్యేకించి 
చెప్పుటవలన తప్పులేదు. చిత్తశాంతి తారతమ్యములబట్టి వీరియందును 
తారతమ్యము లుండును. విరిని గుజించి శ్రుతి యిట్లు చెప్పినది. 
1. మం॥ అంతశ్శూన్యో బహిళ్ళాన్యః శూన్యకుంభ ఇవాంబరే | 

అంతః పూర్లో బహిః పూర్ణః పూర్ణకుంభ ఇవార్ణవే ॥ 


తొ *ఆకాశమునందుంచబడిన ఒట్టి కుండకు లోపల నేమియును 
లేదు, వెలుపల నేమియును లేదు. అదేవిధముగ నీటిచేత నింపబడిన 
కుండ సముద్రములోపల ముంచినపుడు ఆ పూర్ణకుంభమునకు లోపలను, 
వెలుపలను జలము మాత్రమే యున్నది. అట్లే బా 

తనకంటు అన్యమేమియును లేక నర్వత్ర నిండీయన్నా నను నిశ్చయజ్ఞానము 

గలవాడు జీవన్ముక్తుడని యర్థము. (ఈ స్ధితి బీవన్ముక్తా వస్థ య్‌ందు 

అత్యున్నత మైనది) 

2. మం॥ నోదేతి నాస్తమాయాతి సుఖదుఃఖీ మనః ప్రభా । 

యథా ప్రాప్త స్టితిర్యస్య స జీవన్ముక్త ఉచ్యతే ॥ 
తా ఎవ్వని మనఃప్రకాశము సంప్రాప్త మయిన దానితో తృప్తిపడుచు 
సుఖదుఃఖముల యందు ఉదయాస్తమయములను (మోదఖీదములను) 
పొందక యుండునో అట్టివాడు జీవన్ముక్తుడని చెప్పుదురు. 

* 1] నుండి 6 వజకును మంత్రములు వరాహోపనిషత్తునందు శలవు. 1.వ 
పుంత్రము మహానారాయణోపనిషత్తు నందుసు కలదు. ఇవిగాక 
వరాహోపనిషత్తునందు మజిలొన్ని మంత్రములు గలవు. ఇవియీ బానవానిష్తము 
మొదలగు గ్రంథములయందు గైకొనబడినవి. శంకరులవారు విటిని “సర్వవేదోంత 
సిద్ధాంత సంగ్రహము" నందు గైకొనిరి. వివేక చూడామణియందు జీవన్ముక్తుని 


గుజేంచి వ్రాయబడినది. తేజోబిందూపనిషత్తునందు నాల్లవ అధ్యాయమునందు 
బీవన్ముక్తుని గుణించియు, విదేహముక్తుని "గజించియు చెప్పబడినది. 


జ్ఞానయోగము (26) జీవన్ముక్తుడు 9] 


3. మం॥ యో జాగర్తి సుషుప్తెస్లో యస్య జాగ్ర న్న విద్యతే । 
యస్య నిర్వాననో 'బోధ్‌స్స జీవన్ముక్త ఉచ్యతే ॥ 
తా ఎవడు నిద్రావస్థ యందున్నవాడై మేల్కొని యుండునో, ఎవనికి 
జాగ్రత్త (అనగా నింద్రియములచే విషయముల (గ్రహించుట యను 
జాగ్రదవస్థు లేదో, ఎవనికి జ్ఞానము వాసననారహితమయి యున్నదో, అట్టివాడు 
జీవన్ముక్తుడని చెప్పబడుచున్నాడు. 
4. మం॥ రాగద్వేషభయాదీనా మనురూపం చరన్నపి | 
యోంన్త ర్వ్యోమవ దత్యచ్చస్స జీవన్ముక్త ఉచ్యతే ॥ 
తా॥ రాగము, ద్వేషము, భయము మొదలగు వానికి అనుకూలముగ 
చరించువాడయినను, లోపల ఆకసమువలె అత్యంత నిర్మలుడై యుండునో 
అట్టివాడు జీవన్ముక్తుడని చెప్పబడును. 
క మం॥ యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే | 
కుర్వతో ఇ.కుర్వతోవా౬పి స జీవన్ముక్త ఉచ్యతే ॥ 
తా కృత్యములు చేయుచున్నవాడైనను, చేయని వాడైనను ఎవని 
యొక్క భావము అహంకార రహితమైనదో, ఎవ్వనియొక్క బుద్ది 
కర్మలయందు సంబంధపడదో అట్టివాడు జీవన్ముక్తుడని చెప్పబడును. 


6 మం॥ యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః | 
హర్హామర్హభయోన్ముక్త స్స జీవన్ముక్త ఉచ్యతే ॥* 
తా ఎవనివలన లోకమునకు భయము లేదో; లోకమువలన (లోకుల 
వలన) ఎవడు భయము చెందుట లేదో; ఎవడు సంతోషము, భయము- 
వీటిని విడిచియున్నవాడో అట్టివాడు జీవన్ముక్తుడని చెప్పబడును. 





* శ్రతియందు చెప్పిన ఆజన మంత్రమే భగవద్గీత 12-15 శ్లోకము. మంత్రమునందు 
స జీవన్ముక్త ఉచ్యతే' అని యుండగా గీతీయందు 'నీచమే ప్రియ అని 
మాత్రమే భేదము. కనుక గీతయందు చెప్పబడిన భక్తుడు శ్రతియందు చెప్పబడిన 
జీవన్ముక్తుడు సమానులని యర్థము. 


92 బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


7 మం న మేజ్ఞాగ్రన్న మే స్వష్షం న మే కారణ మణ్వపి | 
న మే తురీయ మితి యః ధీ ఖీవన్ముక్త ఉచ్యతే | 
(తేజో. 4-11) 


తా నేను జాగ్రత్స్వప్ప్న సుషుప్తి తురీయములు కాను - అను 
నిశ్చయము కలవాడు జీవన్ముక్తుడని చెప్పబడును. 
8. మం॥ అహం బ్రహ్మాస్మ్య్యహం బ్రహ్మాస్మ్య్యహం బ్రహ్మేతి నిశ్చయః | 

చిదహం చిదహం చేతి స జీవన్ముక్త ఉచ్యతే ॥ (తేజో.4-40) 

తా అవాం బ్రవ్మోస్మి నేను బ్రవ్మము నగుచున్నాను. నేను బ్రవ్మానగు 
చున్నాను. నేను బ్రహ్మమును. ఇది ముమ్మాటికి నిశ్చయము. నేను 
చిత్స్వరూపుడను, నేను చిత్స్వరూపుడనని యెల్లప్పుడును నిశ్చయము 
గలవాడు జీవన్ముక్తుడని చెప్పబడును. 

గీతయందు స్థితప్రజ్ఞుని గూర్చియను. భక్తుని గూర్చియును చెప్పబడిన 
లక్షణము లన్నియును జీవన్ముక్తునికి సరిపోవును. వైరాగ్యోపరతులు, 
వాసనాక్ష్రయ మనోనాశములు కలిగి చిత్తవిశ్రాంతి నొందిన తత్త్వజ్ఞాని 
జీవన్ముక్తుడు 

జీవన్ముక్తివలన జ్ఞానరక్షణము, తపస్సు. విసంవాదాభావము, 
దుఃఖనాశము, సుఖావిర్భావము అను నైదుప్రయోజనములు సిద్ధించును. 


జి : ఒకసారి కలిగిన తత్త్వజ్హానము ఏ విధముగను నశియించదని 
చెప్పితిరి గదా? అది సరియైనచో జ్ఞానరక్షణమునకు ప్రయత్నమేల? 


వే: ప్రారబ్ధకర్మ వలన సంభవించు భోగములు అనుభవించియే 
తీరవలయును. భోగమనగా : సుఖదుఃఖానుభవము. అట్టి భోగానుభవ 
సమయమున చిత్తమునకు విక్రేపము కలుగును. మనోనాశ మున్నవారికి 
చిత్తవ్టీపము కలుగదు. బంధుజన వియోగమువలనగాని ధననాశమువలన 
గాని కలుగు దుఃఖము నిద్రయందు లేనియట్టు జీవన్ముక్తునకు భోగానుభవ 
సమయమున సుఖదుఃఖములు తోచవు. కేవల తత్త్వవేత్తకు పునర్జన్మ 
లేకపోయినను సుఖదుఃఖము లుండును. మజియ చిత్త విశ్రాంతి లేనియెడల 


జ్ఞానయోగము (26) జీవన్ముక్తుడు క్రి 


సంశయ విపర్యయములు కలుగుచున్నవి. శుకమహర్షి యంతటివానికి 
తత్త్వజ్ఞానము కలిగియు సంశయము కలిగి జనకునిచే సంశయ నివారణ 
కావింపబడెనని వినియున్నాము. విపర్యయమునకు నిదాఘుని కథ 
దృష్టాంతముగ చెప్పబడెను. సంశయ విపర్యయములు తత్త్వజ్ఞాన ఫలమునకు 
ప్రతిబంధములైనవి. ఈ సంశయ విపర్యయములకే అసంభావన, విపరీత 
భావనలను నామాంతరములు గలవు. గీతయం దిట్లు చెప్పబడెను. 
"అజ్జానియు. వ్వూసము లేనివాడును, నంశయాత్కుడును చెడిపోవుచున్నాడు 
సంశీయాత్మునకు ఇహపరసుఖములు కలుగజాలవు"- (గీత. 440). 
చిత్తశాంతికొజకు భగీరథుడెట్టి ప్రయత్నము జేసెనో, జ్ఞానవాసిష్టమునందలి 
భగీరథోపాఖ్యానము చదివినీ తెలియగలదు. 


బి; జ్ఞానియగు నొక పురుషుడు నిర్వికల్పసమాధి యందే అధికకాలము 
గడపును. 'లోక్రవ్యవహారములయందు ప్రవేశింపడు. మజియొకడు 
జ్ఞానియయ్యును లోకవ్యవవారములయందు ప్రవేశించును. వీరిద్దరు 
సమానులేనా? 

వే: ఈ ప్త 'జ్ఞానవాసిష్టము' నందు కలదు. అచట వసిష్టమవాముని 
శ్రీరామచందద్రునిచే అడుగబడి ఇట్లు సమాధానము చెప్పినట్టున్నది.. 
విరిద్దజును అంతఃకరణమందు శీతలత్వము కలిగి యుండిరా - 
అరువురును సమానులే. శీతలత్వమనగా తృష్టాదిదోషములు 
హృదయములో లేకుండుట. విద్యారణ్యులవారు జీవన్మ్‌క్తి ప్రకాశిక 
(జీవన్ముక్తి వివేకము) యం దీవిషయమును చర్చించి పై యిరువురి 
యందును సమాధియందుండువారే గొప్పవారని నిశ్చయించిరి. కాని నా 
యభిప్రాయమట్టు కాదు. సమాధికిని, ద్వంద్వ ప్రపంచమునకునుగూడ 
ననుగుణముగా ్రవర్తించినవారే గొప్పవారు. 


జి : జ్ఞానియై అంతళ్శీతలత్వము గల పురుషుడు లోక సంగ్రహార్థము 
లోకవ్యవవారములయందు ప్రవేశించిన లోకమునకు మేలు చేయచున్నాడు. 
జ్ఞానియై అంతశళ్శీతలత్వము గలవారు సమాధియందే యుండినచో వారు 
లోకమున కేమియు మేలు చేయరుకదా? 


క బ్రహ్మజిజ్ఞాస (మొదటి ప్రకరణము) 


వే : మొదటివారి వలనవలెనే, రెండవవారి వలనను లోకహితము 
కలుగును. సమాధియందుండువారు లౌకిక వ్యవవారములయందు ప్రవేశింపక 
పోయినను వారి నాశ్రయించిన విమ్యుల ననుగ్రహించుచున్నారు. 
శిష్యలయందు మందాధికారులను దృష్టిచేతను. మధ్యమాధికారులను 
మనస్సుచేతను అనగా. మనస్సులో వీరు కృతార్ణులు కావలయునని 
తలంచుట చేతను, ఉత 'తృమాధికారులను హస్తమస్తక సంయోగరూపమైన 
స్పర్శచేతను అనుగ్రహింతురని పెద్దలు చెప్పిరి. అదియునుగాక ఇట్టి 
సత్పురుషులను దర్శించినవారికి పొపక్షయ మగును. సేవించినవారికీ 
పుణ్యము కలుగును. కనుక ఇదియును లోకహితమేకదా? జీవన్ముక్తు నకు 
సమాధితో అవసరము లేదు. అదిగాక జీవన్ముక్తుడు కర్మలు 
చేయవలయుననిగాని, కర్మలను వదలవలెననిగాని సమాధియందే 
యుండవలెననిగాని విధిలేదు. విధినిషేధములు సామాన్యులకేగాని 
జీవన్ముక్తునకు లేవు. వారిని ఎట్టిశాస్తములును విధింపలేవు. బాలుడు 
విధికి లొంగవలసినది లేదు. ఇప్తే జీవన్ముక్తుడును శాస్త్రమునకు 
లొంగవలసినది లేదు. (వేపం. 9-102, 103,105, 106 


(27 జ్ఞానికి ఆకాశగమనాది శక్తులుండునా? 

జి: తత్వద్దానిగాని, జీవన్ముక్తుడు పురుషుడు గాని శాపానుగ్రవశక్తులు, 
ఆకాశగమనాదులు, అణిమాది సిద్దులు కలిగి ఉండునా? 

వే : తత్త్వజ్ఞానము కలుగుటకు పూర్వము తపస్సునుగాని 
ఉపాసనలనుగాని చేసియుండినవారికే శాపానుగ్రహశ్తక్తి కలుగను. అ్లు 
తత్త్వజ్ఞానమునకు పూర్వము యోగాభ్యాసము చేతగాని తపస్సుచేతగాని 
ఆకాశగమనాది శక్తులను అణిమాద్యష్ట ష్ట సిద్ధులను ఆర్జించియుండి, అవి 
యన్నియును అస్థిరములని తలచి పరమపురుషార్థమగు ముక్తిని 
సాధింపవలయునని అస్తక్తి కలిగి త 'త్వబ్హానము నార్జించిన పురుషుని 
యందు అట్టి శర్త్తు లుండును. అట్టుగాక కేవల తత త్వజ్ఞానియందుగాని, 


జ్ఞానయోగము (27) జ్ఞానికి ఆకాశగమనాది శక్తులుండునా? 95 


జీవన్ముక్తునియందుగాని ఆకాశగమనాది శక్తులుగాని, శాపానుగ్రహ 
శర్తులుగాని సహజముగ  నుండవు ఉదాహరణమునకు - 
కృష్ణద్వైపాయనులు, శుకమపర్తిని జనకమహారాజు దగ్గజకు పంపునపుడు 
ఆకాశమార్గమునందే పొమ్మనెను. శుకమవర్షియు మేరు పర్వతమునుండి 
భరతఖండమునందున్న మిథిలానగరమునకు ఆకాశమార్గమునందే వచ్చినట్టు, 
మవాభారత శాంతిపర్వమునందు చెప్పబడినది. కృష్ణద్వైపాయనాది మునులు 
కొందణు అణీమాది సిద్ధులు గలవారుగను, జీవన్ముక్తులుగను నున్నట్టు 
తెలియుచున్నది. 


కాని, ఇవన్నియును బ్రహ్మసాక్షాత్కారమునకు పూర్వమే యార్డించి 
యుండవలయును. బ్రహ్మసాక్షాత్కారమైన పిమ్మట ఎవ్వరును విటిని 
సాధింపరు. ఏలయన "నంకల్ప వ్రభవాన్‌ కామాన్‌" (గీత) సంకల్ప ముండిననే 
కోర్కె కలుగుచున్నది. కోర్కెగలవారే యీ సిద్దుల నార్జింతురు. మజీయు 
ఆకాశగమనాదులు ఓషధులయొక్క మహిమచేతను, మంత్ర ప్రభావమునను 
ఆర్జింపవచ్చును. ఇవి పామరులకు వింతలుగా కనబడునేగాని 
బ్రహ్మాపరో కము గల పురుషునకు వింతలుగా కనబడవు. ఏనుగుపైన 
అంబారిలో పోవువాడు శునకాదులపై నెక్కి పోవుటకెట్టు ఇచ్చగింపడో ఆ 
విధముగనే అత్మరతుడగు జ్ఞా జాని వీటిచే అనందింపడస్‌ పెద్దలు చెప్పిరి. 
కాని కృష్ణ! ప్లద్వైపాయనాదులు క్షోందజు లోకాను[గ్రవార్థమై యిట్టి మహిమలను 
అప్పుడప్పుడు చూపినట్టు గలదు 

బ్రవ్మజ్జాని నిర్మలచిత్తు డగుటచేతను, బ్రవ్మస్వరూపుడే యగుటచేతను 
ఆయన నోటవచ్చిన వాక్యము సత్యమే యగును ఒకరిని ఆశీర్వదింప 
వలయుననిగాని నిందింప వలయుననిగాని అట్టివారికి అభిప్రాయము 
లేకపోయినను ఈశ్వరేచ్భ్చచేతను, ఎదుటి వారి కర్మానుసారముగను 
శాపానుగ్రహరూపమైన వాక్కు వారినోటినుండి వెలువడవచ్చును అడి 
నత్యమే యగును. తత్త్వజ్ఞానము కలుగుటకు ముందు జ్ఞాన భూమికలయం. 
మొదటి మూడు భూమికలును తపస్సునకు చెందినవే. 


96 బ్రహ్మజిజ్హుస (మొదటి ప్రకరణము) 


ఆ తరువాత భూమికల నభ్యసించినవోరు నిర్వికల్బ సమాధిని 
నభ్యసించిరి గనుక నిర్వకల్పసమాధియు గొప్పతపస్సే. ఆందువలన 
తత్త్వజ్డానులును, జీవన్ముక్తులును తపస్సు లేనివారని చెప్పుటకు విలులేదు. 
అటి ట్టి తపస్సు మహిమలకు పనికిరాదు. బ్రహ్మవేత్తలు పూర్వజన్మ జ్ఞా జానమును 
గాని, పరోక్ష జ్ఞానమునుగాని, యితర శక్తులనుగాని సంపాదింపవలయు 
నన్నచో ఇతరులకంకొ సులభముగ పొందగలరు. కర జ్ఞానభూమికల 
యందున్నవారు సంకల్పమాత్రముననే పొందగలరు. కాని పారు సంకల్ప 
రహితులగుటచే వారియందు సిద్దులుండవు. జ్ఞానార్దనకు పూర్వమే వారు 
అణిమాది సిద్దులు సంపాదించి యుండినను, వారు సమాన్యముగ వాటిని 
ప్రదర్శింపరు. ఇది జ్ఞానుల పద్ధతి. 

శ్రీ వివేకానండ స్వాములవారు పాతంజల యోగసూత్రముల 
వ్యాఖ్యానమునందు (1-17 సూత్ర వ్యాఖ్యానమున) అట్టు వ్రాసిరి. 


"యోగసిద్దులను బొందుట మృక్తి కానేరదు. అందుల్టై ప్రయత్నించుట 
ఐహిక సుఖాన్వేషణమే కాని మజియొకటి కాదు. సుఖమన్నునది ఐహిక 
జీవనమునందు లేదు. కావున సుఖాన్వేషణము నిరర్థ్గకము. ఈ పురాతన 
గుణపాఠమును గ్రహించుట మానవునకు దుస్సాధముగా నున్నది. ఎట్లో 
గ్రహించెనా. అట్టి మానవుడు ప్రపంచాతీతుడై ముక్తుడగుచున్నాడు 
యోగసిద్ధులు పొందుటవలని ఫలమేమి? సంసార బంధమును మణింత 
బలీయముగా జేనికొనుటయే, దుఃఖములను మణింత దృఢ పజచుకొనుటలే 
అందులకు ఫలము. శాస్త్రకారుని విధి ననుసరించి పతంజలి యోగసిద్దులన 
వెల్లడించియున్నను, వీసేని గుజించి జాగరూకులమై యుండవలయీనని 
మాటి మాటికి మనలను 'హెచ్చరించుచునే యున్నాడు" (శ్రీ రామక్ళష్ణ 
మఠమువారి రాజయోగము.) 

యోగమును ప్రతిపాదించు ఉపనిషత్తులయందు మజియొక విధముగా 
చెప్పబడెను. ఎట్లనగా: కాశీయాత్ర చేయువానికి మార్గమధ్యము నందనే! 
పుణ్యతీర్థము లెదురైనట్టు అభిలషించినను, అభిలషింపక పోయినను, 


జ్ఞానయోగము (28) విదేహ నైవల్యము (తురీయాతీతము) 97 


జీవన్ముక్తు, నకు తప్పక యోగసిద్దులు కలుగుననియు, అలౌకిక గుణము 
లతని కలవడి యుండుననియు, అవి చూచి అతడు సిద్ధుడని 
తేలిసికొనవలయు ననియు యోగశిఖోపనిషత్తు చెప్పినది (1-157 నుండి 
160) ఇందువలన పాతంజల యోగులు మహిమలు ప్రదర్శింతురని 
తలంపవచ్చును. 

(289) విదేహ కైవల్యము (తురీయాతీతము) 


విదేహముక్తిని గుణించి యిదివజఐలో జ్ఞానభూమికలు చెప్పిన 
సందర్భమునందు తురీయాతీతము సత్తా సామాన్యమను విషయ 
విచారమునందును చెప్పబడినది.* అంతకం'కును - విస్తరించి చెప్పనవసర 
ముండదు. కాని, జీవన్ముక్తుడును, త త్త్వజ్ఞానియు వీరిరువురు ప్రారబ్ధ 
భోగానంతరము పండిన ఆకు చెట్టునుండి రాలి క్రిందపడునట్టు 
దేహపతనానంతరము బ్రహ్మస్వరూపులే, (బ్రహ్మమే యగుచున్నారు ఈ 
విషయము 
శ విదేహముక్తిరేవాత్ర తుర్యాతీత దశోచ్యతే | 

యత్ర నాసన్న సచ్చాపి నాహం నాష్యనహంకృతిః || 

కేవల క్షీణ మనన ఆస్తే £ద్వైతే£౬తినిర్భయః ॥ (నవేపీ.నం) 

తా ఏ దశయందు సత్పదార్థముగాని, అసత్పదార్థముగాని, 
అహంకారముగాని, దానికంటె నితరములగు బుద్ధ్యాదులుగాని లేవో, 
ఏదశయందు నిస్సంకల్పుడును, నిర్భయుడునునై, వూర్ణభావమున నుండునో- 
అట్టి దశయే విదేవామ్సుక్తి యనియు, తురీయాతీత దశయనియు చెప్పబడును. 
ఇట్టి దశయందు పురుషుడు జీవించియుండెనా పైనున్న వస్త్రము జారి 
క్రిందపడిపోయినను తెలియదు. 


ఇట్టి మహనీయులకు నమస్కరించుచున్నాను. విరి ఆశీర్వాదము 
మాకు లభించుగాక! 





* ఈ గ్రంథముయొక్క ప్రథమ భాగము 2,4,5, 46 అధ్యాయములు చూడుడు 


98 బ్రహ్మజిజ్డుస (మొదటి ప్రకరణము) 


"స్థానం న మానం న చ నాద-బిన్దు- 
రూపంనరేభానచ ధాతువర్లమ్‌। 

ద్రష్టా న దృశ్య శ్రవణం న శ్రావ్యం 

తస్తె నమో బ్రహ్మ నిరజ్జనాయ॥ 


అ శే ఎ 


అది, పరమేశ్వరానుగ్రహమువలన మబ్దిబోయిన రామసుబ్బయ్యచే 
రచియింపబడిన "బ్రహ్మ జిజ్ఞాస" ద్వితీయ భాగమునందలి 
'జ్ఞానయోగ'మను మొదటి ప్రకరణము సంపూర్ణము. 


ఓమ్‌ కాంతి శ్చాంతి శాంతిః 


స 


ఓమ్‌ 
త్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 


బ్రవ్మాజిజ్ఞాస 


(ద్వితీయ భాగము) 
రెండవ ప్రకరణము - రాజయోగము 


కం॥ మతిగల సాంఖ్యులు యోగా 

న్వితులు నగు మహాత్ము లెవ్వనిం గని పునరా 

గతి లేని సుగతి వడయుదు 

రతర్క్య వైభవుని దలంతు నప్పరమాత్మున్‌. 

(ఆం.మ భా.శాంతి. 4.229 
(1) అవతారిక 

జిజ్ఞాసువు ప్రశ్న : అయ్యా! నాయం దనుగ్రహముతో బ్రహ్మ 
విచారమును. బ్రహ్మవేత్త యగుటకు కావలసిన సాధన సంపత్తిని. 
ఉపాననను, సన్న్యాసమును, తత్త్వజ్ఞానియొక్కయు జీవన్ముక్తునియొక్కయు 
లక్షణములను, జీవన్ముక్తికి కావలసిన వాసనాక్రయ మనోనాశములను 
సాధింపవలసిన విధమును, సమాధికి కలుగు విఘ్నములును, 
బాహ్యాభ్య తర సమాధులు కలుగు విధమును, జ్ఞానికి ఆకాశగమనాది 
శక్తులుండవను విషయమును వివరించితిరి. 'జీవీన్ముక్తుడు కోరినను, 
కోరకపోయినను అతనికి నిద్దులు కలుగునని' యోగశిఖోపనిషత్తు చెప్పినట్టు 
చెప్పితిరి - యోగస్వరూప ముట్టిది? యోగమార్గము ఉపనిషత్తులకు సమ్మతీ 
మైనదేనా? దానికి ప్రథమాహిర్యు లెవ్వఠు? దానిని విస్తరింపజేసిన 
వారెవ్వరు? యోగజ్ఞానములకు గల పరస్పర సంబంధ మెట్టిది? 


100 ట్ర్యాజిజ్టు (రెండవ ప్రకరణము) 


తత త్వ్వజ్ఞానమువలన మానవుడు ముక్త డగునట్లు యోగవిద్యవలన 
మక్తుడగ్‌నా? ఎట్లు ముక్తుడగును? యోగమార్గమున మేక్తుడైనచో జ్ఞానమని, 
యోగమని రెండు మోర్గమలేల? ఏ యొక్కటైనను చాలదా? ఈ విషయము 
లన్నియు దయయుంచి తెలుపుదురని పార్థన. 


(2 యోగతత్త్యము 


వేదాంతి : యోగదర్శనము ఇతర దర్శనములకంటె కొంత 
విలక్షణమైనది. ఇందు సాధనభాగము ముఖ్యము. మన యింద్రియ 
వ్యాపారములును, మనస్సును మేధస్సు నందలి ఒక్కొక్క కేంద్రమునుండి 
పనిచేయుచున్నవనియు, మేధస్సుతో సంబంధము లేనట్టి యింద్రియాతీతమైన 
జ్ఞానము కలదనుట భ్రమయనియు శారీరక శాస్త్రజ్ఞులు చెప్పుదురు. 
ఇంద్రియములతోను, మేధస్సుతోను సంబంధము లేని అనగా' అతీంద్రియ 
జ్ఞానమును, అద్భుతశక్తులను యోగులు పొందియుండుటను శారీరక 
ఇస్తజ్ఞాలు చూచినపుడు విస్మితులగుదురు. పరోక్షజ్ఞానము కలిగిన యోగులు 
ఎచ్చపీనో జరిగి నట్టియు, నేత్రేంద్రియ గోచరము 'కానట్టియ, విషయముల 
నెట్టు చూడగలిగి 'రనుటకు ఎట్టి భౌతిక విజ్ఞానాస్త్రము కాని, శారీరక 
శాస్త్రముకాని సమాధానము చెప్పలిదు. 


సంకల్పమాత్రమున కొన్ని పదార్థములను సృష్టించు యోగులను 
చూచియున్నాము ప్రాచీన భారతీయ విజ్ఞాననంవన్నులు, మానసాతీతములును, 
నిగూఢములును నగు అత్మశక్తు లను 'అనుభవపూర్వకముగ చూచి వాని 
నితరులు తెలిసికొనుటకు గాను యోగ శాస్త్రములను రచియించిరి. ఇట్టి 
మహాద్భుత శాస్త్రము ఇతర దేశములయందు లేదు. ఈ శాస్త్రజ్ఞానము 
వలన దే హేంద్రియాద్యుపాధులకు భిన్నమైనట్టి అత్మ దేవమునందు మీదని, 
ఆత్మసాన్నిధ్యబలమున సాధకుడు యంత్రములతో బావినుండి నీటిని 
తోడినటు సు అద్భుతశక్తు లనేకములు పొందవచ్చునని రుజువైనది. కష్టప పడి 
శరీరమును, చిత్తమును వశమొనర్చుకొను సాధకుడు (యోగి) ఈ క్రింది 
లాభములు పొందగలడు. 


రాజయోగము (2) యోగతత్త్వము 101 


(9 యోగమువలన సమ్యక్‌ జ్ఞా జానము (లెస్సయగు జ్ఞానము) కలుగును 
తన స్వరూపము నెజిగి ప్రకృతిబింధమునుండి విముక్తి పొందగలడు 
(0) అతీం[ద్రియ జ్ఞానమును అద్భుతశక్తులను పొందగలడు (0) 
ఆరోగ్యవంతుడును, ఆయుష్మంతుడునునై యుండగలడు చిత్తమునకు 
శాంతి లభించును. ఇట్టి సాధనవిధానము నీ శాస్త్రము బోధించుచున్నది. 


నాశరపితమగు నీ యోగమును యోగి పూర్వజన్మమున నెంతవణజకు 
సాధించియుండెనో, అట్టి సాధనయం దల్బ భాగమైనను వ్యర్దముగ 
నశియింపకుండ, మజుజన్మమున (పూర్వజన్మానుభవముతో) యోగమును 
ప్రారంభించుచున్నాడు. మనదేశమునం దప్పుడప్పుడు ఇట్టి యోగులు 
జన్మించి యిట్టి సత్యమును రుజువుచేయుచుందురు 


యోగశబ్దము అనేకములగు అర్థములయందు వాడబడుచున్నను 
ఈ శాస్త్రమున సూ యోగః చిత త్తవృత్తి నిరోధః. (పాయోసూ 1-2) 
యోగమనగా: చిత్తవృత్తి నిరోధము. "యోగమితి మన్యంతే స్థరామింద్రియ 
ధారణాం"” స్థిరముగ ఇంద్రియములను ధరించుటయే యోగము 
వేదాంతులును, సాంఖ్యులును చెప్పు మనోబుద్ధ్యవంకారములను మూటిని 
యోగులు చిత్తమందురు సూత్రమున చిత్తనిరోధమని చెప్పక చిత్తవృత్తుల 
నిరోధము యోగమని చెప్పబడినది చిత్తవృత్తి యననేమో పూర్వము 
కూటస్థ చిదాభాసుల (1-2-26) విచారమునందు చెప్పియుంటిని 
చిత్తమనకు నింద్రియముల ద్వారా బావ్యావస్తు సంయోగము కలిగినపుడు 
చిత్తమాయా వస్తురూపమును పొందుచున్నది ఉదా- ఘటమును 
చూచినపుడు పురుషసాన్నిధ్య ప్రభావమున చిత్తము ఘటాకారమును 
పొందుచున్నది. ఇట్టు ఘటాద్యాకారముగ పరిణమించిన చిత్తమునే 
చిత్త వృత్తియని యందురు. చిత్తము ఇట్లు బాహ్యవస్త్వాకారమును 
పొందకుండ సహజస్థితియం దుండుటయే "యోగము 


ఈ యోగము (1) మంత్ర 0౧లయ (3) హఠ (4 రాజ 
యోగములని నాలుగు విధములు. యోగతత్త్వోపనిషత్తు ఈ నాలుగింటిని 


102 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 


సంగ్రహముగ చెప్పినది మహాభారత శాంతిపర్వమున భగవంతుడే 
యోగశాస్త్రకర్తయని చెప్పబడినది. 
కం॥ విను, యోగంబు హిరణ్యం 
బన బరగును, యోగ గర్భుడగుటను విద్వ 
జనములు హిరణ్యగర్భుం 
డని నను గొనియాడుదురు మవాగుణాలీ |! 
(ఆం.మ.భా.శాంతి 6439) 


యోగమునకు హిరణ్యమని 'పేరగుటవలన దాని గర్భమున 
నుండువాడు (యోగముచేత తెలియబడువాడు) అగుటచే తనకు 
హిరణ్యగర్భుడను 'పేరు కలిగినదని శ్రీకృష్ణదగవానుడు అర్జునునకు చెప్పినట్టు 
కలదు. సమస్తజ్ఞానమునకు భగవంతుడే మూలమూ అందువలననే 
భగవంతుడు "గుడువులకు గురువని చెప్పబడినది. హిరణ్యగర్భుడను 
బుషి యోగశాస్త్రక్తర్త యని చెప్పుదురు. ఏ శాస్త్రముగాని దాని సమగ్ర 
స్వరూపముతో నొకవ్యక్తినుండి యొక్కసారిగ కలుగదు. అదివణకు 
చెదరుగనున్న సిద్దాంతములను, పూర్వులయొక్క అనుభవమును, 
సంవప్రదాయముగ గురుశిష్య పరంపరనుండి వచ్చిన వివేకమును సేకరించి 
స్వీయానుభవముతో చేర్చి శాస్త్రక్రర్త శాస్త్రమును రచించును. పతంజలిమవార్షి 
యోగశాస్త్రమునకు సంపూర్ణస్వరూపమును కలిగించి సూత్రములు 
రచించుటివలన యోగనూత్రములకు పాతంజల యోగ సూత్రములనియు, 
యోగమునకు పాతంజల యోగమనియు 'పేర్చు కలిగినవి. యోగనూత్రములకు 
వ్యాసుడు, (కృష్ణద్వైపాయన మునీంద్రులు కాడ్‌) విజ్ఞానభిక్తువు మొదలగువారు 
భాష్యములు రచించిరి. వ్యాసుని భాష్యమునకే వాచస్పతి వ్యాఖ్యను 
రచించిరి. శ్రీ వివేకానంద స్వాములవారు యోగసూత్రములకు 
రాజయోగమనుపేర వ్యాఖ్యను రచించిరి. ఇది చాల ముఖ్యమగు గ్రంథము. 


(3) సాంఖ్యము = యోగము 


సాంఖ్యసిద్ధాంతముతో యోగసిద్ధాంతమునకు సన్నిపాత సంబంధము 
కలదు. ఇవి రెండును ప్రత్యేకమైన శేండు దర్శనములైనను మొదట నీ 


రాజయోగము (3) సాంఖ్యము-యోగము 103 


రెండును ఒక్క దర్శనముగా నుండెనేమోయని తోచును లేదా, ఇవి 
రెండును కవలబిడ్డల వంటివని యైన చెప్పవచ్చును మహాభారతమున 
సాంఖ్యప్రస్తక్తి వచ్చినప్పుడెల్లను(చాలవజకు) యోగప్రస్షి వచ్చుచుండును. 
బ్రవ్మసూత్రములయందు 2వ అధ్యాయారంభమున మొదటి అధికరణము 
నందు సాంఖ్యమును, రెండవ అధికరణమున యోగమును చర్చింపబడెను. 
శాంతిపర్వమున భీష్ముని ధర్మరాజు యోగసాంఖ్యములం దేది 
యుత్ర్తమోత్తమమార్గ? మని అడిగిన ప్రశ్నకు భీష్ముడు- 
కం॥ విను, సాంఖ్యమ్మును యోగము 

నను 'పేళ్తులకాని దీనియం దదియునుదా 

న నిదియు దోచుచు నుండుం, 

గను దత్త్వ విచారి యొకడకా నీ రెంటన్‌. (ఆంమ భా శాంతి) 


తా సాంఖ్యము యోగమునని 'పేళ్తుమాత్రమే కాని యీ రెండును 
ఒక దానియం దింకొకటి కలదనియు, నీ రెండును ఒక్కటిగ తత్త్వవేత్తలు 
చూతురనియు చెప్పెను 


అదిగాక అనుశాసనిక పర్వమునందలి హరసనత్కుమార 
సంవాదమునందును, ఉమామహేశ్వర సంవాదమునందును, అశ్వమేధ 
పర్వమునందలి శ్రీకృష్ణార్జున సంవాదమున (అనుగీతలయందు)ను సాంఖ్య 
యోగ మతములు ఒక్కీచోటనే ఒకదాని తరువాత నొకటి చెప్పబడెను 
దీనిని, బట్టి సాంఖ్య, యోగ దర్శనములకు గల సన్నిహిత సంబంధము 
బోధపడుమున్నది. 


సాంఖ్యదర్శనము మొదట ఈశ్వరాస్తిత్వమును గుజించి 
తటస్థభావమును వహించినది. అంతమాత్రముచేత సాంఖ్యమతము 
నాస్తికమతము కాదు. ఈశ్వరుడు లేడని సాంఖ్యము వాదించదు. 
మటేమనగా ఈశ్వరుడున్నా డనుటకు తృప్తికరమైన హేతువు లేదని 
మాత్రమే చెప్పును. శ్రతులు ఈశ్వరాస్తిత్వమును గుణించి చెప్పు వాక్యములని 
వారివాదము. సాంఖ్యతత్త్వమును పరిశీలించినచో సాంఖ్యులకు ఈశ్వరాస్తిత్వ 
విశ్వాసముతో అవసరము లేదని తోచును వీరు చెప్పు ప్రకృతియే 


104 బ్రహ్మజిజ్ఞాస (రెండన స్రకరణము) 


ప్రపంచసృష్టిని చేయును. ప్రశృతియు దానివలన కలిగిన వికారములును 
కలిసి యిరువదినాలుగు తత్త్వము లగును. 


"న ప్రకృతి ర్న వికృతిః పురుషః” - పురుషుడు ప్రకృతియ్యు కాడు, 
వికృతియును కాడు (వీరి సృష్టి విధానమును గుణించి ఈ గ్రంథమునందలి 
1-2-16 నందు చెప్పి యుంటిని) ప్రకృతి సాన్నిధ్యమున, ప్రకృతికార్యములను 
పురుషుడు తనవిగా భావించుటవలన పురుషునకు బంధమేర్పడినది. 
యథార్థమునకు పురుషుడు నిర్గుణుడు, నిష్కియుడు. ఇట్టి ప్రకృతి పురుష 
వివేకమువలన ప్రకృతి బంధమునుండి పురుషుడు విడివడుటయే మోక్షము. 
'పైన చెప్పిన వరసనత్కుమార సంవాదమునందు ప్రకృతి, దాని వికారములు 
అరువది నాలుగనియు, ఇరువది యైదవవాడు పురుషుడనియు చెప్పబడినది. 
ఆ పురుషుడే ప్రకృతి బంధమునందుండి విముక్తడయిన పిమ్మట 
ఇరువది ఆజవ తత్త్వముగ గణింపబడెను. ఇది గమనింపవలసిన 
విషయము. 


ప్రాచీనములని చెప్పబడు ఈశ్వర కృష్ణుని సాంఖ్యకారికల యందును, 
మహాభారత శాంతిపర్వమున జనకునకే పంచశిఖు డుపదేశించిన 
సాంఖ్యతత్త్వ ప్రకారమునందును, ఈశ్వర ప్రస్తావనము లేదు. కపిలమవార్తి 
ప్రణీతములని చెప్పబడు సాంఖ్య సూత్రములందును (సా.సూ. 1-6 
నుండి 64 వజకు) భాగవతపురాణము నందలి 'కపిలుడు దేవహూతి 
కుపదేశించిన సాంఖ్యతత్త్వము నందును, ఈశ్వరాస్తిత్వ 
మంగీకరింపబడుటయే గాక ఈశ్వరభక్తియును దాని కనుబంధముగ 
చెప్పబడెను. తరువాత వెలువడిన పురాణములయందు ఈ విధానమే 
అంగీకరింపబడెను. సాంఖ్యసూత్రములు రచింపబడిన కాలమున 
సమాజమునం దీశ్వరభ్తక్తి అధికముగా నుండి యుండును. ఆ ప్రభావమే 
సాంఖ్యసూత్రములందును, పురాణములయందు చెప్పబడిన సాంఖ్యమతము 
నందును చొచ్చియుండును. సాంఖ్యసూత్రములయండు ఈతశ్వరస్వరూపమిట్టు 
చెప్పబడెను: 
నూ వ్యావృత్తో: భయరూపః॥ (సా.సూ. 1-160 


రాజయోగము (3) సొంఖ్యము-యోగము 105 


ప్రకృతి, పురుషుడు నను వీరిరువుర స్వరూపముకంకెను 
విలక్షణరూపము కలవాడు ఈశ్వరుడు అతడు జగత్సాక్తి నిత్యముక్తుడు; 
ఉదాసీనుడు. 


యోగులు ఈశ్వరాస్త్రిత్వమును అంగీకరించిరి. కాని అద్వైతులు, 
ద్వైతులు, విశిష్టాద్వైతులు చెప్పునట్టి ఈశ్వర స్వరూపమునకును; సాంఖ్యులు, 
యోగులు చెప్పునట్టి ఈశ్వర స్వరూపమునకును భేదము కలదు సాంఖ్యులు, 
యోగులు చెప్పు ఈశ్వరుడు సృష్టికర్తగాని, లోకపాలకుడుగాని కాడు 
యోగులిట్లు చెప్పిరి = 
సూ 'క్రేశకర్మ విపాకాశయై రపరామృష్టః పురుష వోష ఈశ్వరః॥ 
(పాయో.నూ 1-24 
అవిద్యాదిక్షేశములు, ధర్మాధర్మములనెడి కర్మములు, అట్టి కర్మల 
ఫలమైన జన్మజరా మృత్యువులనెడి వికారములు, వీటిని కలిగించు 
వాసనలు లేని పురుష వోషము ఈశ్వరుడు. అతని కంకె సమానుడుగాని, 
అధికుడుగాని లేడు 


ఈశ్వరుడు కలడనుటకు అనుమానమే ప్రమాణము (ప్రమాణములను 
గుజించి ఈ (గ్రంథమునందలి ప్రథమ భాగము 2-37 చూడు) లోకమున 
నొకని కంటె నింకొకనియందు జ్ఞానము అధికముగా గలదు ఇట్టి 
హెచ్చు తగ్గులు ప్రత్యక్షముగ కనబడుటచే మనకు ప్రత్యక్షముగాని 
సర్వజ్ఞశక్తి యొకటి యుండితీరవలయును. 


సూ తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజమ్‌.॥ (పా.యో.సూ. 1-25 


నిరతిశయము, సర్వజ్ఞతకు నిమిత్తకారణమునగు బీజమతడు. "అతడే 
గురువులకు గురువు." (పా.యో.సూ. 1-26) 
"అతని పేరు ఓమ్‌” ప్రణవము (పా. యో సూ 1-27) అతని 


నామజపము చేతను, అతనిని భావించుట వలనను సమాధికి 
అంతరాయము తొలగి, యోగికి సమాధి సిద్దించును (పా. యో. సూ. 1- 


106 బ్రహ్మజిజ్ఞాప (రండవ ప్రకరణము) 


28,29) దీనిని ఈశ్వర వ్రణిధానమందురు. (పా. యో. నూ. 1-23) యోగు 
లీశ్వరాస్తిత్వమును అంగీకరీంచుట వలన వీరిని 'సేశ్వరసౌంఖ్యు లందురు. 
"సేశ్వర సాంఖ్యు లందణును సృష్టికి ఈశ్వరుడు నిమిత్త కారణమును, 
ప్రధానము ఉపాదాన కారణమునని చెప్పుదురు. కాని యిది 
సాంఖ్యమతమునకు సహజముగ కనబడదు. వేదాంతులనుండి 
(గ్రహింపబడినదని తోచును. పురుష సాంగత్యమున ప్రకృతి తన సామ్యావస్థను 
కోల్పోయి, జగత్కల్పన మారంభించుననెడి ప్రాచీన సాంఖ్య సిద్ధాంతము 
ననుసరించి ప్రకృతికి పురుషులతోటి సాంగత్యము ఒకప్పుడు శ్లేలిగినది 
కాదు. నిత్యమయినది. నిత్యమయినదని అంగికరించినచో ప్రకృతి విశ్రాంతి 
నొందక యెప్పటికిని విశ్వరచన జరిపించుచునే యుండవలయును. ప్రళయ 
మనునది యుండదు. అందువలన ఈశ్వరాస్తిత్వమును సాంఖ్యు లంగీకరించి 
యీ చిక్కును విడదీసికొని యుండవచ్చును. 


పురుషుని భోగము కొజకుగాని, మోక్షము కొజకుగాని ప్రకృతి సృష్టిని 
సాగించు చున్నదని ప్రకృతికి స్వలాభ మేమియు లేదని చెప్పుదురు. 
తాను పురుషుని ప్రయోజనమున్దై పాటుపడుచుండెనని ప్రకృతికి తెలియదు. 
అది సాంఖ్యయోగ తత్ర్త్వముల సంగ్రహ స్వరూప్రము. 

ఈ సాంఖ్యయోగ దర్శనములు బ్రవ్మసూత్రముల యందు సృృతులని 
పేర్కొనబడినవి. ఇచ్చట స్పృతులనగా తత్త్వము నుత్పాదించు నట్టివని 
యర్థము. మన్వాదిస్కృతులు వర్థాశ్రమ ధర్మములు, ఉపనయనము, 
సన్న్యాసము మొదలగు విధులాచరింపవలసిన విధానమును, వారసత్వము 
మొదలగు ధర్మార్థరూామములను బోధించునట్టివి. సాంఖ్యయోగస్కృతు లన్ననో 
పరమ పురుషార్థేమగు మోక్షమును బోధిరిచును. 


(4) యోగము = జ్ఞానము 


భగవర్గీతయందు ఆత్మసంయమ యోగమను వాణవ యధ్యాయమున 
యోగమును గుఖించి చెప్పబడినది. పతంజలి మతముతో వేదాంతులు 
పూర్తిగా నేకీభవింపకున్నను సాధన విధానమునందు ఏకీభవింతురు. 


రాజయోగము (4) యోగము-జ్ఞానము 107 


యోగతత్ర్వము ఉపనిషత్తులయందు గలదు. ప్రస్థాన త్రయమందు 
గల దశోపనిషత్తులు కాక తక్కిన 98 ఉపనిషత్తులలో యోగోపనిషత్తులు 
అరువది.* 


ఈ యిరువది యుపనిషత్తులయందు కొన్నింటిలో యోగమే కాక 
వేదాంతము సహితము గలదు. ఇవిగాక శ్వేతాశ్వతరోపనిషత్తు మొదలగు 
వేదాంత ప్రతిపాదకములగు మజికొన్ని యుపనిషత్తులయందు యోగము 
సహితము చెప్పబడెను. సాంఖ్యయోగములు రెండును ద్వైతమతములు 
పతంజలి మహర్షి ద్వైతి. కాని యోగ ప్రతిపాద్యములగు నుపనిషత్తులు 
అద్వె తమునే చెప్పినవి. అద్వైతులవలెనే యోగులును జీవన్ముక్తి కలదని 
యంగీకరింతురు. 


జానులు కేవల తత్ర్త్వజ్ఞానము వలననే ముక్తి కలుగుననియు, 
శేవల సాంఖ్యముగాని, కేవల యాగము మొదలయినవిగాని జ్ఞానమునకు 
సాధనములే గాని సాక్షాన్మోక్షప్రదములు కావనియు చెప్పుదురు. కేవల 
తత్త్వజ్ఞానము మౌత్రమే మోక్షము నొసగ జాలదని యోగశాస్త్రము చెప్పును. 
కొందజు యోగులు కేవలము యోగము మాత్రమే మోక్షసాధనమని 
చెప్పుదురు. మోక్షమునకు, జ్ఞాన-యోగములను రెండు సాధనము 
లవసరమన్సి యోగశిఖోపనిషత్తు చెప్పుచున్నది. (1-12, 13 
మం॥ యోగేన రహితం జ్జానం న మోక్రాయ భవే ద్విధే ॥ 

జానే నైవ వినా యోగో న సిద్ధ్యతి కదాచన ॥ (యో.3. 151) 


తా॥ యోగ రహితమైన జ్ఞానము మోక్ష మొసగుట కెట్లు సమర్థము 
కాజాలదో, అట్లే జ్ఞాన రహితమైన యోగముకూడ మోక్షము నివ్వజాలదు. 
మణియు ఈ యర్ధమునే శ్రుతులిట్లు చెప్పినవి . 





* యోగోపనిషత్తులు : (1) హంస (2) అమృతబిందు (3) అమృతనాద (4) క్షరిక 
(5) త్రేజోబిందు (6) నాదబిందు (7) ధ్యానబిందు (8) బ్రహ్మవిద్యా (9) 
యోగతత్త్వ (10) త్రిశిఖి బ్రాహ్మణ (11) యోగచూడామణీ (12) మండల 
బ్రాహ్మణ (13) అద్వయతారక (14) శాండిల్య (15 యోగశిఖా (16 
పాశపత (17) యోగకుండలీ (18) దర్శన (19) మవోవాక్య (20) వూవోపనిషత్తులు 


108 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 


మం॥ "యోగహీనం కథం జ్డానం మోక్షదం భవతి ధ్రువమ్‌ | 
యోగో౬పి జ్ఞానేహీనస్తు న క్రమో మోక్షకర్మ్కణి ॥ 
తస్మాల్‌ జ్జానం చ యోగం చ ముముక్తు ర్పఢ మభ్యసేత్‌ ॥ 
(ఈ మంత్రము యోగశిఖ యోగతత్త్వోపనిషత్తుల యందును కలదు) 


"వినా చాభ్యాస యోగేన జ్ఞానదీపస్త థా న హి" (యో.కుం) 
యోగాభ్యాసము లేనియెడల జ్ఞానదీపము ప్రకాశింపదు. వేదాంతులు 
సాంఖ్యమతమును పూర్ణముగ్‌ అంగీకరింపనియ స్తే పాతంజల 
యోగమతమునుకూడ పూర్ణముగ అంగీకరింపరు. వారి న యోగముతో 
అవసరము లేకయే నిశ్రేయన (మోకు సాధన మున్నది. "శ్రోతవ్యో మంతవ్యో 
నిదిధ్యాసితవ్యః" (బ్బ. 4-5-6) వేదాంతమును శ్రవణము చేయవలయును, 
మననము చేయవలయును, నిదిధ్యాసము చేయవలయును అని విధింపబడి 
యున్నందున వారి కీ యష్టాంగ యోగములతో అవసరము లేదు. అయినను 
జ్ఞానమార్గముతో (వేదాంతముతో) విరోధము రానంతవజకు యోగమార్గము 
నీంగికరించి తక్కిన విషయములను నిరాకరించియున్నారు. ఈ విషయము 
బ్రహ్మసూత్రములయందు యోగ ప్రత్యుక్యధికరణమున శంకరులవారు . 


సూ॥ ఏతేన యోగః ప్రత్యుక్తః। (2-13) 
అను సూత్రభాష్యమునందు విశదపజచిరి. 


ప్రపంచమున కొందజు శారీరకముగ దుర్చలులై యుండినను 
మహాసూక్ష్మబుద్ధి కలవారును, వైరాగ్య సంపన్నులునై యుందురు. 
శ్రవణమాత్రముచేత చిజ్లీకాగ్రత చేకూరగల యట్టి ముముక్షువులకు 
జ్ఞానయోగము సులభముగ నుండును. వీరు ఉత త్త మాధీకారులని వేదాంత 
శిస్తములందు కలదు. మజికొందఖు దేహపటుత్వము కలిగి, శరీర 
పర్‌శ్రమలకు నోర్వగలిగిన వారై, బ్రహ్మచర్యానుష్టానము గలవారై 
యుందురు. అట్టి ముముక్షువులకు రాజయోగము సులభముగా నుండును. 
మలినవాసన గల మందాధికారులకును ఈ మార్గము సులభముగా 
తత్త్వజ్డానము కలిగించును. 


రాజయోగము (5) యోగమున కర్దులు 109 


ళ్ట॥ ద్వౌ క్రమౌ చిత్తనాశస్య యోగో జ్డానం మునీశ్వర ! 
యోగస్తద్వత్తి రోధో హి జ్జానం సమ్యగవేక్షణమ్‌* ॥ (శాండిల్య) 


తా చిత్తనాశమునకు రెండు విధములున్నవి (1) యోగము (2) 
జ్ఞానము యోగమనగా చిత్తవృత్తులను నిరోధించుట జ్ఞానమనగా 
చీద్రూపుడగు ప్రత్యగాత్మయొక్క జడములగు దేహేంద్రియాదులిను 'నేతి' 
'నేతి' యని నిషేధించుచు నిషేధావధియగు ప్రత్యగాత్మ నెజుంగుట 
మజణియు 


ళో అసాధ్యః కస్యచిద్యోగః కస్యచిత్‌ జ్ఞా జాన నిశ్చయః | 
హౌరా ద్వా తతో దేవో జగాద పరమేశ్వరః ॥ (జ్ఞావా. 6-20-60) 


తా ఒరనికి యోగమార్గము సులభముగా నుండును. మజణియొకనికి 
జ్ఞానమార్గము సులభముగా నుండును కనుక పురుషులయొక్క యధికారము 
సౌలోచించి పరమేశ్వరుడు యోగ, జ్ఞాన మార్గములను రెండింటి 
నుపదేశించెను. 


(5 యోగమున కర్తులు 


శ బ్రాహ్మణ క్షత్రియ విాంస్తే స్త్రీ సీ శూద్రాణాం చ పావనమ్‌ | 
శాంతయే కర్మణా మన్యద్యోగా న్నాస్తి విముక్తయే ॥ 
(యోగ చింతామణి) 


తా బ్రాహ్మణులకును, క్షత్రియులకును, వైష్యలకును, స్త్రీ సీలకును, 
శూద్రులకును సకలకర్మ శాంతియైనట్టి (అనగా సర్వకర్మ నివృత్త్‌యై యైనట్టి 
మోక్షమును కలిగించునట్టిది పరిశుద్ధేమైన యోగమునకంటె వేజు లేదు. 
క యువా వృద్దో ఇతివృద్దో వా వ్యాధితో దుర్చలో౬ఒపివా। 
అభ్యాసా త్సిద్ధి మాప్పోతి సర్వయోగేషప్వతంద్రితః ॥ 
(హఠయోగప్రదీపిక 1-65) 


తానాకు 
* ఈ శ్లోకము జ్ఞానవాసిష్టమునందు "యోగోజ్ఞానం చ రాఘవ” అన్న మార్పుతో 
నున్నది 


110 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 


తా యౌవనవంతుడైనను, వృద్దుడైనను, అతివృద్దుడైనను 
సర్వయోగములందును (మంత్ర, లయ, హ్‌ రాజయోగములనుగాని 
లేక యోగాంగములను కాని) సోమరితనము లేక అభ్యాసము చేయుటవలన 
సిద్ధిని (యోగసిద్ధిని, లేక ముక్తిని, లేక సమాధిని) పొందును. 


ఈ యోగము అధికముగా భుజించు వానికి గాని, బొత్తిగా 
తిననివానికిగాని, అధికముగా నిద్రించు వానికిగాని, నిద్రపోవని వానికిగాని 
సిద్ధింపదు (గీ 6-16. తగిన ఆహారమును, తగిన సంచారమును, 
తగిన వ్యాపారమును, తగినంత మాత్రము నిద్రయును రలిగినవానికే 
ఈ యోగము సిద్ధించును (గీ. 617). 


యోగ శాస్త్రమందు చెప్పినట్లు సగము కడుపునకు భుజించి, మిగిలిన 
సగములో సగమును నీటితో నింపి, మిగత పాతికభాగమును వెలితిగా 
నుంచవలయును. 


(6 యోగము అహ్టాంగములు గలది 


ఈ యోగమునకు ఎనిమిది అంగములు కలవు. 
సూ॥ యమ నియమానన ప్రాణాయామ ్రత్యావార 

ధారణాధ్యాన సమాధయో ౬ష్టావంగాని ॥ (పా.యో.సూ. 2-29 

తా అష్టాంగములు “1 యమము. 2 నియమము ౩ ఆసనము. 4 
ప్రాణాయామము. 5 ప్రత్యావిరము. 6 ధారణము *?7. ధ్యానము & 
సమాధి. 

యోగచూడామ ణ్యుపనిషత్తునందు యమనియమములు రెండింటిని 
వదలి తక్కిన ఆణుమాత్రమే యోగాంగములుగా [గగ్రహింపబడినవి. 

౮ యమము 
యమమును గుణించి యిట్లు చెప్పిరి. 


* పాతంజలయోగ సూత్రములందును, త్రిశిఖి బ్రాహ్మణ, మండల బ్రాహ్మణాది 
శ్రుతులయందును ముందు ధారణ తర్వాత ధ్యానము చెప్పబడెను. కొందజు 
ముందు ధ్యానమును, పిమ్మట ధారణను చెప్పిరి. 


రాజయోగము (7) యమము 111 


సూ॥ అహింసాసత్యాస్తేయ బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః ॥ 
(పాయోసూ 2-30) 


తా॥(1ఏ అహింస (2) సత్యము (అ 'స్తేయము (ృ బ్రహ్మచర్యము 
(59) అపరిగ్రహము అనునవి యమ మనబడును వీటి “లక్షణములు ఈ 
క్రింది విధమున చెప్పబడినవి. 


(1) అహింస : మనోవాక్కాయ కర్మలచే ఏ ప్రాణనీ హింసింప 
కుండుట. హింస చేయకుండుట 


(2) సత్యము : అనృతమాడకుండుట, ఎట్టి స్థితియందైనను సత్యనిష్ట 
గలిగియుండుట సత్యనిష్టగల పురుషుడేమి చెప్పినను అది సత్యమే 
యగుచుండును. 

(3) అస్తేయము : ఎవరి వస్తువు నైనను అపహరింపకుండుట. 


(4) బ్రవ్మచర్యము :*ఇది యోగులకు కాని, జ్ఞానులకుకాని, మోక్షము 
సాధింపగోరు సాధకునకు అవశ్యముగ ననుష్టింపదగినది బ్రహ్మచర్యము 
లేనిదే పరమాత్మ నెజుంగుటకు సాధ్యము కాదు దీనిని గుణించి 
ఉపనిషత్తులయందును, యోగగ్రంథములయందును విస్తరించి చెప్పబడినది. 
వీర్యమును నష్టము కాకుండ రక్షించుకొనుటయే గాక మానసికముగ నైనను 
కామోద్రేకము కలుగనీయ కుండుటయే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము 
లేనిదే యెట్టి యాధ్యాత్మికశక్తియు కలుగదు. 


(5) అషరిగ్రహము : ఇతరుల యొద్ద ఏమియు తీసికొన కుండుట 
యోగికి అస్తేయ మెట్టనుష్టింప దగినదో, అపరిగ్రహముకూడ నట్టిదే. 





* బ్రహ్మచర్యమును గుజించి "బ్రహ్మచర్యం నామ సర్వావస్తాసు మనోవాక్కాయ 
కర్మభిః సర్వత్ర మైధునత్యాగః" అని శాండిల్యోపనిషత్తు 

కాయేన వాచా మనసా సీ స్త్రీణాం పరివివర్దనమ్‌, 

బుతే భార్యాం తథా తస్యే బ్రహ్మచర్యం తదుచ్యతే, 

బ్రహ్మభావే మన్స్చొరం బ్రహ్మచర్యం పరంతప. (దర్శనోపనిషత్తు) 


112 బ్రహ్మాజిజ్ఞుస (రెండన ప్రకరణము) 
ఏలయన ఒకరిచేత ఏడ్రైన గ్రహించిన యెడల దాతయొక్క పాపములో 
కొంత యతనికి చెందునని ళాస్త్రములు చెప్పుచున్నవి. 
సూ అపరిగ్రహస్టైర్యే జన్మ కథంతా సంబోధ॥॥ (పా.యో.సూ. 2-3) 


తా జన్మమున నెవ్వరు అపరి[గ్రహమును సి సిరముగ ననుష్టింతురో 
అట్టివారు తరువాత కలుగబోవు జన్మమునందు పూర్వజన్మ జ్ఞానము 
కలపారై యుందురు. వెనుకటి జన్మ పరంపరలు తెలిసికొనగలుగుటివలన 
నిక జన్మము కలుగకుండుటకు గట్టి ప్రయత్నము చేసి ముక్తులగుదురు. 


మణజియు ఈ యమమును పది అంగములుగా ఉపనిషత్తులు చెప్పినవి. 
"అహింసాసత్యమ స్తేయం బ్రహ్మచర్యం దయార్జవమ్‌। 

క్షమా ధృతి ర్మితాహార శ్శాచం చేతి యమా దశ" 

అని త్రిశిఖ బ్రాహ్మణ శాండిల్య దర్శనోపనిషత్తులందు కలదు. 


తా॥(1) అహింస (2) సత్యము (3) అస్తేయము (4) బ్రహ్మచర్యము 
() దయ (4 అర్హవము (7 ఓర్పు (8) ధైర్యము (9) మితాహారము 
(10) శౌచము అని యమమునకు పదియంగములు చెప్పిరి, 


ఈ యమమును యోగులేగాక సర్వదేశ సర్వకాలములయందును 
సర్వమతముల వారును అనుష్టింప దగును. ఇది మహావ్రతము. 


(9 నియమము 


అష్టాంగ యోగమునందు అది రెండవది. 


సూ శౌాచ సంతోష తపస్స్వాధ్యా యేశ్వరప్రణిధానాని నిమమాః॥ 
(పా.యో.సూ. 2-32) 


తా[(1) శాచము (2) సంతోషము (3) తపస్సు (4) స్వాధ్యాయము 


రాజయోగము (8) నియమము 113 


(థు ఈశ్వరారాధనము ననునవి నియమములు* 


(1) శౌచము : అనగా బావ్యాంతరములయందు శుచి కలిగియుండుట. 
బాహ్యమనగా శరీరమును, వస్త్రములును, తానుండు పరిసర ప్రదేశములు, 
ఉపయోగించు ఆహార పదార్థములు శుచికలిగి యుండుట బాహ్యశాచ 
మనబడును. మనస్సునందు కామక్రోధాదులగు వృత్తులకు చోటివ్వక 
మలినవాసనలను పోదోలి శుద్ధవాసనలు కలిగియుండుట అంతణణౌచ 
మనబడును. 


() సంతోష మనునది సర్వప్రాణులకు నవసరమే. యోగాభ్యాసకులకు 
ముఖ్యముగ అవసరమని చెప్పవచ్చును 


(3) తపస్సు : ఏకాదశి మొదలగు దినములయందు ఉపవాస 
ముండుట, జాగరణము చేయుట మొదలగునవి తపస్సనబడును 


(4 స్వాధ్యాయము ; వేదాంత [గ్రంథపఠనము, యోగశాస్త్ర పఠనము, 
మహాభారత భాగవతాది గ్రంథములు చదువుట, చదివి వినిపించుట 
మొదలగునవి స్వాధ్యాయము. 


(5) ఈశ్వరారాధనము : ఈశ్వరప్రణిధానము ఈశ్వరార్పణ బుద్ధితో 
కర్మలు చేయట, భగవదారాధన, యోగము నిర్విఘ్టముగా సిద్ధింపజేయుటీకు 
ఈశ్వరుని శరణు పొందవలయును. ఈశ్వరానుగ్రవ మున్నయేడల యోగము 
(సమాధి) శీఘ్రముగ సిద్ధించును 

తపస్సు. స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అను నీమూడును 
చేరి క్రియా యోగమనబడును. (పా.యో.సూ. 2-1) ముందు చెప్పబోవు 
సమాధు లత్యంత కష్టసాధ్యము లగుటచే అఆ సమాధులను సాధించుటకు 


వేం మిన మర వళ | యిల టీ06 
* నియమమును 












సింది 'ప్రతులయం దిట్లున్నది 
తపస్సంతుపష్టిరాస్తిక్యం దాన మారాధనం హరేః 
వేధాంత శ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపోవ్రతమ్‌॥ (త్రిబా) 
తపస్పంతోష మాస్తిక్యం దానమిాశ్వర పూజనమ్‌ 

సిద్ధాంత శ్రవణంచైవ ్రీర్మతిశ్చ జపోవ్రతమ్‌! 

ఏ తే చ నియమాః ప్రోక్తా! .. అని (దర్శన) 


114 బ్రహ్మజిజ్ఞాన ((రెండన ప్రకరణము) 
నిది ప్రథమసోపానము. 


() ఆసనము 


అష్టాంగములలో ఇది మూడవది. ఏకాగ్రత కిది సహాయకారి. శరీరము 
నిటునటు కదలించుచున్నచో చిత్తమును స్థిరముగ నిలుపజాలము. 


సూ స్థిర సుఖమౌాసనమ్‌॥ (పా.యో.సూ. 246 


తు సూత్రము సాంఖ్యదర్శనమునందు (3-34) అటే కలదు. 
మణియొకచో "స్థిర సుఖమౌసన మితి న నియమః” (సాం. సొ. 6-24) 
అని కలదు గమ్‌క సుఖమును గలిగించునటిదే ఆసనము. ఇట్టిదే 
కావలయునను నియమ మవసరము లేదు. 


తా స్థ్‌రమై సుఖకరమై యుండునట్టిది యాసనము. మనము కదలక 
స్థిరముగా సాకే విధముగ శరీరమును 'సిలుపవలయునన్న కష్టతరముగ 
మేండును. కనుక ఆఅసనములలో సుఖకరములైన పద్మ సుఖాసనములు 
చిరకాల మభ్యసించిన యెడల ఆసనము సిద్ధించును. అట్టి ఆసనసిద్ధి 
కలిగిన పిమ్మట కొన్ని గంటల పర్యంత మిట్లే ఆసనమునరి దుండిననీ 
కష్టమనిపించదు. సుఖముగ నుండును. 


అసనము నభ్యసించుటకు (యోగాభ్యాసమునకు) ఒక మఠముగాని 
చిన్న గదిగాని యుండవలయును. అది శుభముగను; అలికినట్టిదిగను; 
నల్లులు, దోమలు, సాలెపురుగులు మొదలగునవి లేనిదిగను నుండవలెను. 
దాస్‌యందు మిక్కిలి యెత్తైనది కాక మిక్కిలి తక్కువైనదిగాక మెత్రగానుండు 
ఆసనము ఏర్పరచుకొనవలయును. నేలపైన మొదట దర్భాసనమువేసి 
దానిపైన కృష్ణాజినమును, దానిపైన వస్త్రమును పజచి, అందు 
తూర్చుముఖముగా గాని, ఉత్తర ముఖముగాగాని పద్మాసనము నందుగాని, 
నుఖాసనమునందు గాని కూర్చుండవలయును. అటు ల్లు తూర్చున్న పుడు వక్షము, 
కంఠము, శిరస్సు ఈ మూటిని ఉన్నతముగ, అనగా వంకర లేక నిక్కించి 
ఇష్టదేవతకు చేతులు మోడ్చి నమస్కరింప వలయును. 


ఇట్లు కొంతకాలము ఆసనము సిద్ధించిన పిమ్మట నాడీ శోధనము 


రాజయోగము (10) ప్రాణాయానుము 115 


చేయవలయును. నొడీశోధనము చేసినయెడల నాడులు శుదము కాగా 
ప్రాణాయామాభ్యాసము చేయుటకు సామర్ధ్యము కలుగును. " 


(10) ప్రాణాయామము 
అష్టాంగములలో నిది నాల్గవది. 


సూ॥ తస్మిన్‌ సతి శ్వాస హ్వాూస యోర్గతి విచ్చేదః ప్రాణాయామః॥ 
(పా.యో.సూ. 249 
తా ఆసనము సిద్ధించిన పిమ్మట ఉచ్చ్వాస నిశాసములయొక్క 
గతి నిరోధమగు ప్రాణాయామము సిద్ధించును ఆసనము సిద్ధించి 
నాడీశొాచ మేర్చడిన పిమ్మటనే ప్రాణాయామము నభ్యసింపవలయును. 
ప్రాణమనగా: ప్రాణుల శరీర మందుండి ప్రాణులకు జీవాధారమైనట్టిది. 
ప్రపంచము నందలి సాముదాయిక శక్తియే ప్రాణము. ఇదియే ప్రతిశరీరము 
నందలి శక్తియునై ఊపిరితిత్తుల చలనమునందు మనకు స్పష్టముగా 
గోచరించుచున్నది. రాజయోగమునందు (ప్రాణాయామము ముఖ్యమైనది. 
ఏలయన ప్రాణవాయువును నిలిపియుంచుటచేత చిత్తవృత్తులు నిరుద్ధ 
మగుచున్నవి. కనుక చిత్తవృత్తులు నిరుద్ధమగుటతో వాసనాక్రయ మగును. 
రాజయోగ మనుపదము వినినంతనే ప్రాణాయామము మన స్కృతి 
పథమున గోచరించును. 


ప్రాణాయామము చేయు విధ మిట్లు చెప్పబడినది - నాసికయొక్క 
ఎడమటప్రక్క అడానాడియు, కుడిప్రక్క పింగల నాడియు, ఈ రెంటికి 
మధ్యస్థానమందు సూక్ష్మరూపమైన సుషుమ్నానాడియు నున్నవి. అడానాడికి 
చంద్రనాడియనియు, పింగళానాడికి సూర్యనాడియనియు, సుషుమ్నా 
నాడికి బ్రహ్మనాడియనియు పేర్టు. 


కుడిచేతి బొటనవ్రేలితో కుడి నాసికా రంధ్రమును మూని ఇడానాడిచే 
ఎడమ ముక్కు రంధ్రము నుండి వాయువును మెల్లమెల్లగా లోనికి 
పూరించవలయును. దీనికి పూరకమని పేరు. అట్లు పూరించిన వాయువును 
బయటకు రాకుండ ఆపవలయును. అనగా:- కుడిచేతి చూపుడు వ్రేలితోగాని 


1216 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 


మధ్య వేలితోగాని యెడమముక్కు రంధ్రమును కూడ మూయవలయును 
అది కుంభకము. పిదీవ లోపలనున్న వాయువును పింగళానాడినుండి 
బయటికి మెల్లగా విడువవలయును. అదియే రేచకము. ఇదియొక 
ప్రాణాయామము. 


ఇప్పుడు పింగళానాడిచేత పూరించి మజల విధిప్రకారము కుంభించి, 
అన్యమైన నాసికారంధ్రము (ఇడానాడి) చేత మెల్ల మెల్లగా 'రేచింపవలయును 
రేచించిన నాడిచేతనే పూరింపవలయును పూరించిన నాడిచేత మరల 
పూరింహూదు. వాయువును రేచించిన పిమ్మట కొంతకాలము పూరింపకుండ 
అట్లే నిలిపిన యెడల దానిని బాహ్యకుంభక మందురు. 


ఈ సాధనకు కాలనియమమును పాటింపవలయును. ఎట్టనగా 
అడానాడిచేత పూరకము 16 మాత్రల కాలమును, రుంభకము 64 
మాత్రల కాలమును, పిమ్మట రేచకము 32 మాత్రల కాలమును 
చేయవలయునని యోగతత్త్వ, త్రిశిఖ, బ్రాహ్మణ శ్రుతులు చెప్పుచున్నవి 

అచట మౌాత్రయనగా' వేగముగా వస్తముచే మోకాలిని ప్రదక్షిణము 
చేసి చిటిక వేయునంతకాలము. 


ఇచ్చట అభిప్రాయభేదము కలదు. ఉచ్చ్వాసని్మ్స్వాసములు ఒక 
పర్యాయము చేయుటకు తగినంత కాలము మాత్రాకాలమని యోగ 
చూడామణి చెప్పినది అట్టు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, 
అర్ధరాత్రము - ఈ నాలుగుకాలములందును 80 కుంభకములు అభ్యాసము 
చేయవలయును. ఇట్టు ఒక్కమాసము చేసినయెడల నాడీశుద్ధి కలుగును 
పిమ్మట ఈ సంఖ్యను ర్రమముగా హెచ్చింపవలయును. 


వాయువు కుంభించుటవలన దేహమంతయు, నిండుగ వాయువును 
వూరించుటచేత నాడులన్నియు వాయసంపూరితము అగును. ఇట్లు చేయట 
వలన దశవిధ వాయువులు మిక్కిలి చలనము పొందును. "హృదయ 
కమలము వికసించును. ఇట్లు మూడు సంవత్సరములు అభ్యసించినవారికి 
యోగసిద్ది కలుగునని శాస్త్రములు చెప్పుచున్నవి. _ 


రాజయోగము (11) ప్రత్యాహారము 117 


ప్రాణాయామముయొక్క ఫలము ఇట్టు చెప్పబడినది . 


మం॥ ప్రస్వేదజననం యస్య ప్రాణాయామేషు సోఒధమః। 

కంపనం వపుషో యస్య ప్రాణాయామేషు మధ్యమః। 

ఉత్తానం వపుషో యస్య స ఉత్తమ ఉదాహృతః॥ 

(త్రిబ్రా. 110,111) 
! ప్రాణాయామాభ్యాసము చేయునప్పుడు దేహమునందు చెమట 

పట్టైనేని అది అధమ ప్రాణాయామమనియు, దేహమునందు కంపనము 
అనేగా చలనము కలిగెనేని అది మధ్యమ ప్రాణాయామమనియు, 
ప్రాణాయామము చేయునపుడు దేహమునకు ఉత్థానము (పెకి లేచుట) 
కలిగిన యెడల అది ఉత్తమ ప్రాణాయామమనియు ననబడును. 


అధమ ప్రాణాయామము వలన వ్యాధి కలుగును, పాపములు 
నశించును. మధ్యమ ప్రాణాయామమువలన పాపములు రోగములు 
నశించును. ఉత్తమ ప్రాణాయామమువలన మలమూత్రములు 
అల్బమగును. ఇంద్రీయ పాటవము, కాలత్రయ పరిజ్ఞానము మొదలగునవి 
కలుగును. ప్రాణాయామమునకు పర్యవసానమీ కుండలినీశక్తి ని 
మేలుకొలుపుటయే. ''యోగ వ్చిత్త వృత్తి నిరోధు'' యోగమనగా. చిత్తవృత్తి 
నిరోధము. చిత్తవృత్తి నిరోధము ప్రాణాయామముయొక్క ఫలమే. 

(11 ప్రత్యాహారము 

యోగాంగములలో నిది యమైదవది. 
సూ॥ స్వవిషయా౬ సంప్రయోగీ చిత్త స్వరూపానుకార 

అవేంద్రియాణాం ప్రత్యావారః। (పా.యో.సూ. 2-54) 

తా॥ శ్రోత్రాదులగు ఇంద్రియములు శబ్దాది విషయములను విసర్జించి 
చిత్త్రముయొక్క న్వరూపమును పొందుటయే. తినగా మనసున నై్య్యమగుటియే 
ప్రత్యాహారము. 


(12 ధారణ, 


* సాంఖ్యులు ధ్యానము తరువాత ధారణ చెప్పిరి. 


118 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 
యోగాంగములయం దిధి అజవది 
సూ॥ దేశబంధ శ్చిత్తవ్య ధారణా॥ (పాయో.సూ 3-1 


తా॥ శరీరమునందుగాని, బాహ్యమునందుగాని ఏదియో ఒకచోట 
చిత్తమును నిలుపుట ధారణ యనబడును. అనగా వృదయ స్థానమున 
చిత్తమును నిలిపి శరీరమునందలి యితర భాగములనుండి 
స్పర్శ్ణానుభవమును పొందక మనస్సును ఆలక్ష్యమునందే నిలుపుట 


(13) ధ్యానము 
యోగాంగములయం దిది ఏడవది 
సూ॥ తత్ర ప్రత్యమైకతానతా ధ్యానమ్‌॥ (పా.యయో.సూ. 3-2 


తా పైన చెప్పిన లక్ష్యమునందు అవిచ్చిన్న తైలధారవలె 
(ఆముదమునో తైలమునో ఒక పాత్రయందిడి వేజొక పాత్రలోనికి ధార 
తెగిపోకుండ పోయుటవలె) మనస్సును ఏకభావ ప్రవాహముగ కొంత 
కాలము నిలుపగలుగుటయే ధ్యానమనబడును. 


సూ॥ రాగోపహతిః ధ్యానమ్‌ ॥ (సాం.సూ 3-30) 
రాగ నివృత్తియే ధ్యానము. 
సూ] వృత్తినిరోధాత్‌ తత్సిద్దిః॥ (సాం.సూ. 3-31) 


వృత్తినిరోధమువలన (ప్రమాణ, విపర్యయ, వికల్ప. నిద్ర, 
స్కృతులను నిరోధించుటవలన) ధ్యానము సిద్ధించును. 


సూ॥ ధ్యానం నిర్విషయం మనః॥ (సాం.సూ. 6-25 
మం॥ అభేదదర్శనం జ్ఞా జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః ॥ 


జ్ఞాన మనగా ప్రపంచమునందలి నానాత్వమునందు ఏకత్వమును 
అభేదీమును దర్శించుట; ధ్యానమనగా మనస్సును నిర్విషయముగా 


రాజయోగము (14) చిత్తముయొక్క అవస్థలు 119 
చేయుట అని స్కందోపనిషత్తు 
మం॥ అథ ధ్యానం, తద్ద్వివిధం, సగుణం నిర్గుణం చేతి 
సగుణం మూరి ర్తిధ్యానమ్‌, నిర్గుణ మాత్మయాథాత్మ్యం!। (శాండిల్య) 
నగుణమని, నిర్గుణమని ధ్యానము రెండు విధములు. మూర్తిధ్యానము 
సగుణము ఆత్మయొక్క యథార్థస్వరూపధ్యానము నిర్ణణము 
మం॥ యది శ్రైలసమం పాపం విస్తేర్హం బహుయోజనం। 
భిద్యతే ధ్యానయోగేన నాన్యో భేదః కదాచన॥ (ధ్యానబిందు-1) 
తా॥ అనేక యోజనముల విస్తీ ర్తము గల పర్వతము వంటి 
పాపరాశియైనను ధ్యానయోగమువలన "సించును 
(14 చిత్తముయొక్క అవస్థలు 
ఇచట చిత్తమును గుజించి కొంత చెప్పవలసి యున్నది. 
చిత్తమునకు అయిదు భూమికలు (అవస్థలు) కలవు 
(1) క్షిప్తము (2) మూఢము (0) విక్షిప్తము (4) ఏకాగ్రము. (5 
నిరుద్ధము 
(1) క్షిప్తముయొక్క లక్షణము : ప్రవృత్తి అనగా చిత్తము సుఖ 
దుఃఖములయందు తగులుకొని యుండుటయు, వాసనాత్రయమును, 
అసురసంపదయును, కేవల రజోగుణాధిక్యమును కలిగియుండుట. 


(ఇ మూఢము : సోమరితనము, మాంద్యము, నిద్ర - వీటియందు 
ప్రవర్తించు. చిత్తము. ఇది తమోగుణ సంబంధ మైనదియును, 
ప్రమాదమునకు కారణ మైనదియు నైయున్నది. ఈ రెండింటిలో ధ్యానము 
కుదురదు. 

(3) విక్షిప్తము : చిత్తమును ఏకాగ్రము చేయుటకు ప్రయత్నించుట. 
అనగా ఒకానొకప్పుడు ధ్యానమునకు యోగ్యముగ నుండు చిత్తము ఇచ్చట 
సత్త్వగుణ మిశ్రమగు రజోగుణాధిక్యము కలిగియుండును. 


(4 ఏకాగ్రము: చిత్తము లక్ష్యము నందుంచుట. అట్టి నమయమునందు 


120 బ్రహ్మజిజ్ఞాస (రెండన ప్రకరణము) 


కాలమునుగూర్చిన భావన' మనకేమాత్రము, కలుగకుండుట. ఏక 
విషయమునందు అవిచ్చిన్ట తైలధారవలె వృత్తి సంతానము కలుగజేయు 
చిత్త ము. ఇది సత్త్వగుణఖోద్రేకమువలన కలుగును. 

(5 నిరుద్ధము; ఏకా గ్రస్థితినుండి చిత్తమును సమాధిస్థితికి కొనిపోవు 
పద్ధతి. 

జ్ఞానయోగమున చెప్పిన లయ, విక్షేప, కషాయ, రసాస్వాదనా, 
సమహ్రోప్తులను యోగులు చెప్పు నీయైదవస్థలతో పోల్చవచ్చును. 


(15) నిరోధ సంస్కారము 


చిత్తము విషయముల వైపునకు పోవుచుండును. అట్టి వేగము 
నరికట్టవలయును. ఎట్లనగా: ఒక స్త్రీని చూచినప్పుడు ఆమె సౌరదర్యముచే 
మనస్సేకర్షింపబడునేస్‌ ఆమె యాక్ళతి చిత్తమున నిలిచిపోవును. అదియొక 
సంస్కారమగును. అప్పుడు జిజ్ఞాసువు ఇట్లు చింతింపవలయును. 'నేను 
దేనిని చూచి మోహించితిని! స్త్ర సాందర్య. మనునది కేవల మాంసము 
చర్మమేగదా! అది యెంత 'హేయమైనది! స్త్ర స్త్రీ నరకద్వారమని పెద్దలు 
చెప్పిరిగదా? ఛీఛీ! ఇట్టిదానిచే నాకర్షింపబడితినే!' అని సిగ్గుపడవలయును. 
ఇట్టి దోషవిచారము లేస్స్‌గా చేసిన యెడల మరల ఆ స్త్రీమూర్తి చిత్తమున 
తోచినప్పుడు దోషవిచారము సహితము వెనువెంటనే తోచును. - దీనిని 
నిరోధ చిత్తవృత్తి యందురు. ఇట్టు విషయసంబంధమగు సంస్కారము 
చిత్తమున కలిగినప్పుడెల్లను అప్రయత్నముగ నిరోధ సంస్కారము 
(నిరోధచిత్త వృత్తి); సహితము కలుగుచుండును. ఇట్టు కలుగుటచే తుదకు 
చిత్తవృత్తులన్నియు శమించి సమాధి ఏర్పడును. ఈ సమాధి నభ్యసించుచు 
రాగా అసంప్రజ్ఞాత సమాధి కలుగును. 


(19 సమాధి 
యోగాంగములలో నిది యెనిమిదవది. 
సూ తదేవార్థమాత్ర నిళ్ళాసం స్వరూపశాన్య మివ సమాధి॥॥ 


రాజయోగము (16) సమాధి 121 


(పా.యో.సూ. 33) 


'తా॥ రూపములను విడిచి అర్థమును మాత్రమే భాసింపజేయు 
చున్నప్పుడది సమాధి యనబడుును 


ఈ సమాధివలన ముక్తి సిద్ధింపదు దీని నభ్యసించిన పిమ్మట 
యోగులు వివిధ విషయములండ్వో సంయమనముచేసి వివిధములగు 
విభూతులు పొందగలుగుచున్నారు 


ఆలంబన, లేక ధ్యేయవస్తువు పై పైన మనస్సును పండ్రెండు క్షణముల 
కాలము నిలుపునపు డది ధారణ యనబడును ఇట్టి పండ్రెండు 
ధారణలు చేరిన నొక ధ్యానమగును ఇట్టి పండ్రెండు ధ్యానము లొక 
సమాధి యగును. ధ్యాన, ధారణ, సమోధులు = ఈ మూడును చేరి 
సంయమన మనబడును (పాయో సూ 34) ధ్యాన ధారణ సమాధులు 
ఒకదాని వెంబడి నొకటిగా నీ మూడును ఏకమగుట యని యర్థము. 


కొందణజు పెద్దలు ప్రత్యావోరము తరువాత ధ్యానము, దాని తరువాత 
ధారణ, దానిపిమ్మట సమాధియని చెప్పుదురు. 7 'సెకండ్ర కాలము 
మనస్సు లక్ష్యమందు ఏకాగ్రము చేయుట ధ్యానమనియు దానికి 7 
రెట్టక్కువ కాలము అట్టుండుట (అనగా 49 'సెకండ్డు) ధారణ 
యనీయు, దానికి 7 రెట్ట ఎక్కువ (5 నిమిషములు 4 'సెకండ్డు) 
కాలము లక్ష్యమునందు చల్‌ంచకుండుట సమాధియనియు చెప్పుదుట్‌. 


సమాధులు సంప్రజ్ఞాత సమాధియనియు, అసంప్రజ్ఞాత సమాధి 
యనియు రెండు విధములుగ నున్నవి. 
సంప్రజ్ఞాత సమాధి 
స్తూ వితర్మ విచారానందాస్ని తారూపానుగమౌ 
* బ్రహ్మాశార మనోవృత్తి ప్రవాహో.హంకృతిం వినా! 
సంప్రజ్ఞాత సమాధిస్సాద్యానాభ్యాస ప్రకర్షతః॥ (మృుక్తి 258) 
తా దేహేంద్రియాదికమునందు అహంభావమును (నేనను అభిమానము) వదలి 


ధ్యానాభ్యాసాతిశయమువలన కలిగిన బ్రహ్మమే నేననెడి మనోవృత్తిరూప ప్రవాహమే 
సంప్రజ్ఞాత సమాధి 


122 బ్రహ్మజిజ్ఞాస (రెండన ప్రకరణము) 


త్సంప్రజ్ఞాతః (పాయో.నూ. 1-17 

తా వితర్శము, విచారము, అనందము, అస్మితము, అను స్థితులలో 
కూడిన సమాధిస్థితిని సంప్రజ్ఞాతసమాధి యందురు. 

(1) వితర్కమనగా : ప్రకృతియందలి స్థూలతత్ర్వములను (పృథివ్యాది 
స్థూలభూతములను) ధ్యేయములుగా (గ్రహించి ధ్యానించుట. 

(2 విచారమనగా: వితర్మమువలన ధ్యాన మభివృద్ధి చెంది 
యుండును గనుక యోగి సూక్ష్మభూతములను (తన్మాత్రలను) 
ధ్యేయములుగా గ్రహించి ధ్యానించుట. 


(3) ఆనందమనగా: ఇచ్చట యోగి స్తూల సూక్ష్మ భూతముల 
రెండింటిని విడిచి, మనన్సునే ధ్యేయముగా (ఆలంబనముగా) చేసి, మనస్సును 
రజస్తమో గుణరహితమైైన దానినిగా ధ్యానించుట. 


(4) అస్మితమనగా: ఇచ్చట కూడ మనస్సే ధ్యేయమై యుండును. 
కాని 'పైమూడు స్థితులకంక ఇచ్చట చిత్తము పరిపక్వమై యుండి 
సాతి త్త్వికస్థితియం 'సుండును. 


అది సిద్ధులను కోరు వారి కుపయోగపడును. నేనను అహంకార 
మిచ్చట మిగిలియుండును. చిత్తవృత్తులు శాంతించి యుండును గాని, 
బీజరూపమున సంస్కారము శేషించి యుండును. సమయము వచ్చినపుడు 
మొలకలెత్తుటకు విలుండును. కనుక దీనిని సబీజసమాధి యందురు. 
దీనిని జ్ఞానయోగమునందు చెప్పిన సవికల్ప సమాధితో పోల్చవచ్చును. 
ధారణధ్యాన సమాధులకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామములు 
బాహ్యాంగములు. ధ్యాన, ధారణ సబీజ సమాధులను బొందిన యోగి 
సర్వశక్తి గలవాడును, సర్వజ్ఞుడును కావచ్చును. కాని, ముక్తుడు శాజాలడు. 
ధారణ, ధ్యాన, వికల్ప సమాధులు మూడును చిత్తమును నిర్వకల్పముగ 
జేయజాలవు. ఇందు వునర్హన్మమును కలిగించుటకు కావలసిన కర్మబీజములు 
శేషించియండును. యోగులు చెప్పినట్టు కర్మబీజములు దగ్గసటల మైనపుడు 


రాజయోగము (17) యోగము నాల్గు విధములు 123 


మాత్రమే ముక్తి కలుగును. అణిమాదిసిద్ధులు కర్మబీజములను దగము 
జేయజాలవు. , 


అసం ప్రజ్ఞాత సమాధి: 


సూ విరామప్రత్యయాభ్యాస పూర్వ స్సంస్కార 

శేషో ౬న్యః* (పా.యో.సూ. 1-19) 

తొ॥ ఈ సమాధియందు నేనను అవాంకార ముండదు. బీజరూపమున 
నున్న చిత్తవృత్తులు నశించును. కర్మబీజము దగ్గమై పోవును. కావున 
నిది నిర్చీజసమాధి యనబడును. ఇచట వాసనాక్తయ మనోనాశములు 
కలుగును. ఈ సమాధిని అభ్యసించిన యోగి పరమాత్మను తెలిసికొను 
చున్నాడు. ఇది మృుక్తి ప్రదము. ఇది జ్ఞానయోగమునందు చెప్పిన 
నిర్వికల్పసమాధి. 


రాజయోగమునందలి మొదటి రెండంగములను ఎట్టి వారైన 
నభ్యసింపవచ్చును. తక్కిన ఆజటు అంగములను యోగియగు గురువు 
వలననే యభ్యసింపవలయును. లేనిచో ప్రమాదము గలుగుట కవకాశ 
ముండును. 


(17 యోగము నాల్గు విధములు 


ఈ మహాయోగము మంత్ర, లయ, హఠ, రాజయోగములను 
నాలుగు విధములని చెప్పియుంటిని. సంగ్రహముగ వాటియొక్క 
స్వరూపమిది: 





*మం హ్రగాంత వృత్తికం చిత్తం పరమానంద దీవకమ్‌. 
అనంప్రజ్ఞాత నామాయం సమాధిల్యోగినాం ప్రియః. (మృుక్తి 259) 
కా; చిత్తము తనకంక భిన్నములగు నకలవృత్తులు నశించుటచేత వృత్తి శూన్యమైనదై, 
పరమానంద బోధమైై. యెప్పుడుండునో యోగులకు ప్రియమగు ఆ స్ఫితి 
అసం ప్రజ్ఞాత నమాధి యగును. 


124 బ్రహ్మజిజ్ఞాస (రెండన ద్ధకరణము) 


మంత్రయోగము :"నకారం చ హళకోరం చ జీవో జఫతి సర్వదా" 
(అని బ్రహ్మ విద్యోపనిషత్తు). సకల ప్రాణులును ఉచ్చ్వాన హాన్‌ 
రూపముగా హంస మంత్రమును జపించుచున్నవి. 

"సహస్రమేకం ద్వ్యయుతం షట్ఫతం చైవ సర్వదా! 

ఉచ్చరన్పఠితో హంసస్సో ౬వహమి త్యభిధీయతే॥ (అని బ్రవ్మవిద్య) 

అనగా: ప్రతివారును అహోరాత్రమునకు 21600సార్హు హంస 
మంత్రమును జపించుచున్నారు. ఎట్టనగా 'హ' కారోచ్చారణమువలన 
దేహమునందలి శ్వాస వెలుపలికి పోవుచున్నది. 'స' కారోచ్చారణమువలన 
లోపలికి వచ్చుచున్నది. యోగులయందు మాత్రము గురువాక్యానుసారము 
ఈ హంసమంత్రము విపరీతముగ సుషుమ్న యందు జపింపబడును. 
విపరీత మనగా :"సో£౬హం, సోఇహం' అని యగుచున్నది. దీనినే 
“అజపగాయత్రి" యని యందురు. మంత్ర యోగమును గుజించి బ్రవ్మ 
విద్యోపనిషత్తు విస్తరించి వివరించినది. "వాంసవిద్యామృతే లోకే నాస్తి 
నిత్యత్వ సాధనమ్‌" హంసవిద్య తప్ప నిత్యత్వసాధనము మణియొకటి 
లోకమున లేదని చాటినది. "వాంస ప్రణవయో రభేద” వాంస మంత్రమునకు 
ప్రణవమునకు అభేదమని పాశుపత బ్రహ్మోపనిషత్తు చెప్పినది. 

అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా (ధ్యాన -63) 

వాఠయోగము : పూర్వము చెప్పిన రీతిగా 'వా' కారముచేత సూర్యుని, 
'స' కారముచేత చంద్రుని గ్రహింపవలయును. ఈసూర్యచంద్రుల యొక్క 
ఐక్యము వాఠయోగములో చెప్పబడును. ఈ వంసమంత్ర సంబంధమువలన 
పశ్చిమమార్గమందు హఠయోగ మేర్చడుచున్నది. ఇంద్రియ గోళములను 
బలవంతముగా మూసి (బిగియించి) కుంభకము చేయుట హఠయోగమని 
చెప్పుదురు. దీనిని వేదాంతులు గౌరవింపరు. వఠముచేత మనో నిరోధము 
కానేరదని వేదాంతుల మతము. | 


లయయోగము : హఠయోగాభ్యాసముచేత క్షేత్రజ్ఞ పరమౌత్మలకు 
ఐక్యము సాధించిన యెడల చిత్తము లీనమై పోవుచున్నది. అప్పుడు 


రాజయోగము (18) తారకము 125 


వాయువు చలనము నొందక స్థిరత్వమును పొందుచున్నది. ఇట్టి మనోలయమే 
లయయోగము. దీని యందు స్వాత్మానంద రూపమగు పరమ సౌఖ్యము 
చేకూరును. 


రాజయోగము ; రాజయోగమను పదమునకు అనేకులు అనేకములగు 
అర్ధములను చెప్పుదురు. కేవల మోక్షమే పర్యవసానముగ (ఫలముగ) 
"పైన చెప్పిన అష్టాంగ యోగము నభ్యసించుటయే రాజయోగమని 
ఎక్కువ ప్రచారములో నున్నది. అష్టాంగ యోగమును మంత్ర, హఠ, 
లయ, యోగులు కూడ నభ్యసింపవలనీనదే. అష్టాంగ యోగములయందు 
యమ నియమముల రెండింటిని వదలి 'హైక్రయోగులు తక్కిన 
యాజంగముల నంగీకరింతురు, (యో.ప్ర. 3-2) కాని కొంద జారెండును 
కలుపుకొని యెనిమిది యంగములందురు. హఠయోగ రాజయోగములు 
రెండును నొకదాని కొకటి సహకారులనియు, హఠయోగమునకు 
రాజయోగము ఫలమనియు చెప్పుదురు (హఠ.ప్ర. 2-76, 77). పైన 
చెప్పిన మంత్రయోగ, లయయోగ, హఠయోగములు రాజయోగ ఫల 
వాప్త్యర్థమై యొప్పుచున్నవని చెప్పుదురు (యో.ప్ర. 4-1). రాజయోగమనగా: 
స్త్రీ దేహేమునందు జననేంద్రియ మధ్యభాగమునందున్న రజస్సుతో 
పురుషునియొక్క రేతస్సును చేర్చుటయే యని యోగశిఖ (1-136, 137) 
చెప్పినది.* కాని దానియొక్క అర్హమిదికాదు. మజియేమనగా' 
కుండలినీశక్తి ని సుషుమ్నాద్వారమున 'సహస్రారమునందు చేర్చుటయే 
దీని భావము. 


(18) తారకము 


యోగులు తారకమును గుణించి చెప్పుదురు. ఇది రాజయోగమం 
దంతర్భూతమందురు. తారకము రెండువిధములు. (1) పూర్వతారకము 
(9 ఉత్తరతారకము. దీనికి అమనస్కమని మజియొకపేరు. 





శమం యోనిమధ్యే మహాక్షేత్రే జపాబంధూక సన్నిభమ్‌! 
రజోవసతి జంతూనాం దేవి తత్త్వ సమావృతమ్‌! 
రజసో రేతసో యోగాద్రాజ యోగ ఇతి సృతిః 


126 బ్రహ్మాబిజ్డుస (రెండన ప్రకరణము) 


తారకము మూర్తితారకమని, అమూర్తితారకమని రెండు విధములు. 
మూర్తితారకమనగా- మూలాఖారాది చక్రములయందు ఆయా మూర్తులను 
దర్శించుట. అమూర్తి తారకమనగా' భ్రూమధ్యస్థానమునందుగాని అంతకు 
పై భాగమునందుగాని మనసును చేర్చుట. వీటి వివరము తెలియగోరువారు 
మండల బ్రావ్మాణోపనిషత్తును అద్వయతారకోపనిషత్తును చూడవలయును 


తారక మనుటకు సంసారమునుండి తరింపజేయు నట్టిదని యర్థము. 
అట్టి జ్ఞానమైనను, మంత్రమైనను మజియేదైనను తారకమే. పతరిజలి 
మహేర్షి. 
సూ॥ తారకం సర్వవిషయం సర్వధా విషయ మద్రమం చేతి 

వివేకజం జ్ఞానమ్‌ (పాయో 3-55 


తా వివిధ పరిణామములలో నున్న సర్వవిషయములను ఏకకాలము 
నందు తెలిసికొ నునట్టి వివేకజన్యజ్ఞానము తారక (రక్షక) జ్జాన మనబడును. 
అనగా. మవాదాది సమస్త విషయములను తెలిసికొనవలెనని యర్థము. 


(19) నాడీ మండలము 


అనేక శతాబ్బములకు పూర్వమే ఈ దేశమునందలి పెద్దలు సజీవమగు 
మానవశరీరమును గుఖజించి అనేక పరిశోధనలు చేసి అపారమైన జ్ఞానమును 
అర్డించిరి. వారు తెలిసికొన్న విషయములను యోగశాస్త్రములియందు 
రచియించిరి. ఇంతవజకు తెలిసికొన్నదంతయు తెలిసికొనవలసిన దానిలో 
అత్యల్పమే యయియున్నది. 


మానవుని శరీరమున మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము 
వజకును విణాదండము (బ్రవ్మదండము) గణుపుగల వెదురు కజ్జ్బవలె 
నున్నది. మూలాధారచక్రమందలి త్రికోణమునందు సుషుమ్నానాడి 
యున్నది. దానికి అరుపార్భ్యములయందును అడ, పింగల యను నాడులు 
విలంబినియను నాడితో కలిసి నాభిస్థానము నాశ్రయించి యున్నవి. 
విలంబిని యను నాడి నాభిస్తానము నాశ్రయంచియన్నది. శారీరక శాస్త్రజ్హాలు, 
వెన్నుపామునందున్న జ్ఞానోత్మకమగు తంతువులు మన యింద్రీయా 


రాజయోగము (19) నాడీ మండలము 127 


నుభవములను మేధస్సునకు గొనిపోవుననియు, వీనినే బోధకనాడులనియు 
(500300 160/6), మేధస్సునుండి వార్తలను బయటికి తెచ్చునట్టి 
చలనాత్మకములగు నాడులను ప్రవర్తక నాడులనియు (గై40101ల/ట) 
అందురు. జ్ఞానాత్మక తంతువులనే యిడానాడియనియు, చలనాత్మకములగు 
తంతువులనే పింగాలానాడియనియు మనము భావించవచ్చును. మేధస్సునకు 
వార్తలు తీసికొనిపోవునట్టి కేంద్రాభిముఖ వాహినులును, మేధస్సునుండి 
బయటికి తెచ్చునట్టి కేంద్రప్రసార వాహినులును ముఖ్యముగా ఈ 
మార్గమునందే ప్రవహించుచుండును 


నాభిస్థానమందుండి తిర్యగూర్ధ్వ్యఅధో ముఖములు గల నాడు 
లుతృన్నములైనవి. ఇచ్చట కోడి గ్రుడ్డువలె నుండు స్థానమునుండి 72000 
నాడులు పుట్టినవి. అందులో 72నాడులు మాత్రీమే ముఖ్యమైనవి. 
ఈ72నాడులలో ప్రాణ వాహినులైన 10 నాడులు మిక్కిలి ప్రధానములైనవి 
హృదయకమలమున 101 నాడులు కలవనియు, ఒక్కొక్కదానినుండి 
100 శాఖానాడులును, ఆ శాఖానాడులకు ప్రతిశాఖానాడులును కలవనియు, 
అవి యన్నియు చేరి 72, 72, 10, 201నాడులు అగుచున్నవనియు, 
ఈనాడులన్నింటిలో వ్యానవాయువు సంచరించుచున్నదనియు 
ప్రశ్నోపనిషత్తు చెప్పినది (ప్రశ్న. 3-6) 

ఈ నాడులలో ఇడా, పింగలా సుషుమ్నా నాడులు ముఖ్యమైనవి. 
(ఈ పదినాడులయొక్క నామములు, స్థానములు, విటి కార్యములును 
యోగచూడామణ్యుపనిషత్తు నందును, యోగశిఖ 5వ అధ్యాయములోని 
16 నుండి 20 మంత్రములవజకును చెప్పబడినవి. 72 నాడులయొక్క 
పేర్తను హంసోపనిషత్తు చెప్పినది. 


యోగశిఖయం దిట్టు గలదు. సుషుమ్నా నాడి నమసరించి 72000 
నాడులు రంధ్రాత్మకములై, వాయుగోచరములై ఊర్థ్వ అధోోభాగములకు 
వ్యాపించి సర్వద్వార నిరోధకములై రంధ్రాన్వితములై యున్నవి. ఈనాడులః 
హృదయకమలము నాశ్రయించియుండు నాడులు నూట ఒక్కటి 


128 . బ్రహ్మజిజ్హాస (రండవ ప్రకరణము) 


నూటబఒక్కటిలో శిరోమధ్య భాగమునందుండు సహస్రార' కమలమునందలి 
బ్రహ్మరంధ్రము వణకు వ్యాపించియున్న సుషుమ్నానాడి యొకటి కలదు. 
ఇది అన్ని నాడులకంటెను శ్రేష్టమయినది. పాపరహిత మైనది. ఇది 
విణాదండమునందు మూలాధారము మొదలు బ్రహ్మ రంధ్రాంతము 
వణకు వ్యాపించియున్నది. దీనినే బ్రహ్మనాడి యందురు.* ఇది బోలుగా 
నలు దీనియందు సన్నని రంధ్రము కాలువవలె నుండును. అజ్బానులయందు 

సుషమృయొక్క రంధ్రము మూసికొని యుండును. జ్ఞానులయుందు అది 
విచ్చియుండును. జలగ రక్తమును పీల్చునట్లిది బావ్యాపదార్థ తత్ర్రబోధముల 
నన్నింటిని గ్రహించుచున్నది. అప్పుడే 'బ్రహ్మజ్ఞానోదయే మగుచున్నది 
సు సుషుమ్న మహిమ యింతటిదని చెప్పుటకు సాధ్యము కాదు. యోగులైనను, 
జ్ఞానులైనను మణీ యెట్టి వారైనను ముక్తులగువా రందణకు సుషుమ్న 
వనము చెందియండవల్‌ను. ఇడా, పింగలా, నుషుమ్నలను మూడునాడులు 
బ్రూమధ్యమందు కలియుననియ, దానిని త్రివేణి నంగమమనియు చెప్పుదురు 
ఇడా పింగలా నాడులు రెండును నాసికాగ్రముతో నిలిచిపోవును. యోగులకు 


* మూలాధార త్రికోణస్థా సుషుమ్నా ద్వాదశాంగులా 
మూలార్థ భిన్నవంశాభా బ్రహ్మనా డీతిసా స్కృతా॥ 
ఇడా చ పింగలాచైవ తస్యాః పార్వద్వయే గతే, 
విలంబిన్యా మనుస్యూతే నాసికాంతముపాగతే॥ (యో.?. 5-17 18) 
శతం చైకాచ హృదయస్య నాడ్య 
స్తాసాం మూర్ధానమభినిస్సృత్రెకా! 
తయోర్ధ్యమాయ న్నమృతత్వమేతి 


విషబ్దన్యా ఉత్కమణే భవంతి॥ (యో.శి. 64) 
ఏకోత్తరం నాడీశతం, తాసాం మధ్యే పరా స్మృతా! 
సుషుమ్నాతు పరే లీనా విరజా బ్రహ్మ రూపిణీ! (యోశి 65) 


(శతంచైకా చ అను మంత్రము కఠోపనిషత్తునందును గలదు. దాని నిదివజే 
ఉదహరించియుంటిని ) హృదయమునందుండి బయలు వెడలిన నూట ఒక్క 
నాడులలో ఒకటియగు బ్రహ్మనాడియును, సుషుమ్నా నాడియును నొకటియేగాని 
వేజువేజుగాదు. వేబువేజని యర్ధ మిచ్చునట్లు కొన్ని గ్రంథములయందు వ్రాయబడినది 


రాజయోగము (20) షట్బక్రములు 129 


ప్రాణవాయువు సుషుమ్న యందుండును. ఇతరులకు ఇడానాడియందు 
గాని, పింగలా నాడి యందుగాని యుండును అనగా: కొంతకాలము 
ఇడయందును, మజికొంత కాలము పింగలయందును నుండునని యరము. 


(20) షట్పక్రములు 


సుషుమ్నాద్వారమందు అచ్చటచ్చట కమలములు లేక చక్రములు 
గలవని యోగులు భావింతురు. శారీరకశాస్త్రజ్ఞులు వెన్నుపామునందు గలవని 
చెప్పు నాడీకేంద్రములనే యీ కమలములని చెప్పవచ్చును. ఇవి మూలాధార, 
స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞా, విశుద్ధ చక్రములు వాటి 
స్వరూపమును ఇట్టు చెప్పుదురు . 

(1) మూలాధారచక్రము : ఇది గుదమునకు పైన, లింగమూలము 
యొక్క క్రింది ప్రదేశమునందు, సుషుమ్నా నాడికి అంటుకొని క్రింది 
ముఖము గలదియ్రై యున్నది. ఇది నాలుగురేకులు గలది. ఈ 
రేకులయందు బిందువుతోకూడిన (బిందుపూర్వకమగు) వ, శ షస 
అను నాల్గు అక్షరములు అ పద్మదళముల యందున్నట్టు యోగులు 
భావింతురు. ఇది పసుపురంగు కలది. ఈ పద్మముయొక్క కర్ణికయందు 
త్రికోణము కలదు. ఇది పృర్వీతత్త్వము. లంబీజము. చతురస్రము. అధిదేవత 
వినాయకుడు. సమస్త శక్తులకును మూలమగు కుండలినీశక్తి దీనియం 
దుండుటవలనను, సుషుమ్నా ద్వారమిం దుండుటవలనను దీనికి 
మూలాధారమని పేరు. 


(2) స్వాధిష్టానము : ఇది లింగ మూలమునందు సుషుమ్నానాడికి 
సంబంధించియున్నది. అది అఆజుదళములు గలది. ఈదళములయందు 
బిందుపూర్వకమగు బ, భముయ,ర, ల అను అక్షరములు కలవు. 
అది సిందూరవర్ణము గలది. జలతత్త్వము. వంబీజము అర్ధచంద్ర' 
మండలాకారముగ నుండును. అధిదేవత బ్రహ్మ. 


6) మణిపూరకము : మణివలె టప్రూశించుచున్నది. కనుక దీనికీపేరు 
కలిగినది. ఇది నాభియందు గలదు. ఈ పద్మమునకు పదిరేకులు గలవు 


130 బ్రహ్మాజిజ్ఞాస (రెండన ప్రకరణము) 


వాటియందు బిందువుతో కూడిన డ, ఢ, ణ, తథ, దృధ,న్నృషఫ 
అను అక్షరములు కలవు. ఎజ్జిని రంగు కలది. అగ్నితత్త్వము. రంబీజము 
అధిదేవత. విష్ణువు. 


(4) అనాహతము : అది హృదయ (ప్రదేశమందు గలదు. ఇది 
మంకెనపూవురంగువంటి రంగుకలది. పండ్రెండు రేకులు గలవు. ఆ 
రేకులయందు సిందూరవర్హమువలె, బిందువుతో కూడిన క, ఖ, గ, ఘ, 
జ, చ, ఛ జ,ర్చు, ఇ, ట, ఠ అను పండ్రెండు అక్షరములు గలవు. 
ఇది కొట్టకయే శబ్దించునది గనుక దీనికీపేరు కలిగినది. (ఎనిమిది 
దళములుగల హృదయ పద్మమునకంకె ఈ చక్రము భిన్నమైనది. 
వృదయపద్మము అనావతమునకు క్రిందుగా నుండును. ఇచ్చట యోగులు 
వారి యిష్టదేవతను ధ్యానింతురు.) 


(5) విశుద్ధచక్రము : ఇది కంఠమూలమునందు గలదు. ఇది గొప్ప 
ప్రకాశముకల్లి పరీశద్ధమైన దగుటవలన దీని కిపేరు గల్లినది. అది పదియాజు 
రేకులు గలిది. అందు బిందువుతో కూడిన అ, ఆ, |, ఈ, ఉ, ఊ, బు, 
బూ, గ, గ, ఏ, ఐ, ఓ, బె, అం, అః అను అక్షరములు (అచ్చులు) 
గలవు. ఇది ఆకాశతత్త్వము. తెల్లనిరంగనియు, బూడిద రంగనియు 
చెప్పుదురు. వంబీజము. అధిదేవతో జీవుడనియు, అర్ధనారీశ్వరుడనియు 
భేదాభిప్రాయములు గలవు. 


(6 ఆజ్ఞాచక్రము : "పైననుండి యోగి యిచ్చట అజ్జిలు స్వీకరించు 
చున్నాడు కమీక దీనికి అజ్జాచక్ర మనిపేరు. అది కనుబొమల మధ్య 
నున్నది. ఇది రెండు శేకులు గలది. అందు 'హం' 'క్షం' అను రెండు 
అక్షరములు గలవు. 'వాంస'యను రెండుఅక్షరము లుండునని కొందజణందురు 
అది శుద్ధస్ఫటికవర్హము గలదనియు, కర్పూర వర్తమువంటి వర్ణము కలదనియు 
చెప్పుడురు. మన్‌స్తత్త్వము. అధిదేవత వరబ్రహ్మము” యోగులయం 
దీచక్రములు (కమలములు) ఊర్హ్వముఖముగా నుండును. తక్కిన వారియందు 


* "సర్వ వర్థాత్మకం పత్రం పద్మానాం పరిక్తీర్తతమ్‌। 
దక్షిణావర్తయోగేన లిఖితం చింతయేద్ధియా" 


రాజయోగము (21) సహస్రారము 131 


అధోముఖముగా నుండును. కమలదళమందలి అక్షరములు ప్రదక్షిణముగా 
వ్రాయబడినట్లు చింతింపవలయును * ఇచ్చట అక్షరము లనగా. 
మంత్రములు. ఆ మంత్ర దేవతలే ఆయా దళములం దాయా 
వర్ణరూపములుగా కలవని భావింపవలెను. 


(21) సహస్రారము 


అది వేయి రేకులు గల పద్మమగుటవలన దీనికి సహస్రారమని 
"పీరు. కపాలమునందు నెముకల తొట్టివలె నుండును దానిలో 'ద్రవపదార్థము 
గలదనియు, దానియందు మెదడున్నదనియు శారీరక శాస్త్రజ్ఞులు చెప్పుడురు. 
యోగులు అమృత సరోవరమునందు సహస్రార పద్మమ కలదని చెప్పుట 
దీనికి సరిపోవును. ఇది అధోముఖమై యుండును 'అ' మొదలు "క్ష 
వజకును గల ఏబది అక్షరములు అరువదిసార్లు ఆవర్తించిన వేయి 
దళములకు నరిపడునట్టు తలపవలెను ఇది తెల్లని "రంగు "కలది దీనికర్లిక 
యందు 'ఓమ్‌' అను ప్రణివాక్షరము గలదు. ఆకర్షిక పరమాత్మకు సానమై 
యున్నది. పరమశివునికి ఉనికియని చెప్పుదురు ఇదియే వెన్నెలలోకము 
శివానివులకు (ఇివశక్తులకు) సంయోగము కల్గుస్తానము. ఈ కర్ణికమధ్య 
త్రికోణము కలదు. వులు, శాక్తులు, వైష్ణవులు తదితరులు వారివారి 
యిష్టదేవతల పాదపద్మములు ఈ కర్ణికయందు కలవని యుపాసింతురు. 
యూస్‌లు తమ గురువుయొక్క పాదపద్మములు ఇచ్చట నున్నట్లు భావింతురు. 
దీనియందు బ్రవ్మరంధ్ర మున్నది. ఆ బ్రహ్మరంధ్రమునుండియే దేవయాన 
మార్గమున బ్రవ్మలోకమునకు పోవు ఉపాసకులు నిర్గమింతురు. అనగా 
ఉల్ధాంతి నొందుదురు. 


(22) కుండలినీశక్తి 


ఇది మూలధార చక్రమునందు చుట్ట చుట్టుకొని సర్పమువలె 
నిద్రించుచుండును. ఈ కుండలినీశక్తియే నమస్త శక్తులుగల శక్తిరూపిణి. 
పరాశక్తి. కుండలినిని ప్రబోధించవలెను. ఆ విధానము యోగ “కుండలినీ 
ఉపనిషత్తు నందిట్ట్లు చెప్పబడినది. 


132 బ్రహ్మజిజ్ఞాస (రెండవ ప్రకరణము) 


సత్త్వ గుణాధిక్యము గల బుద్ధితో ప్రాణాయామము 
అభ్యసింపవలయును. అట్టభ్యసించినయెడల స సుషుమ్నయందు చిత్తము 
లయించును. వాయువు కూడ చలించదు. కేవల కుంభకమువలన 
నాడులయందున్న మలము శుష్కించి యుండును సుషమ్షయందు 
ప్రాణగతికూడ స్తంభితమయి యుండును. అధోగతి కల్గిన అపానమును 
బలాత్కారముగా మంగ ాము కల్గునట్టు చేయవలెను. టి అభ్యాసమునకు 
మూలబంధమని పేరు. ఈ అభ్యాసమువలన ఆపానము ఊర్హ్వ్యగమనము 
గలదియై ఉదరము నందున్న జఠరాగ్నితో కలియుచున్నది. 
మం॥ ప్రాణస్థానం తతో వహ్నిః ప్రాణాపానౌ చ సత్వరమ్‌ 

మిలిత్వా కుండలీం యాంతి ప్రసుహ్తా కుండలాకృతిః। 

తేనాగ్నినా చ సంతప్తా పవనేనైవ చాలితా 

ప్రసార్య స్వశరీరం తు సుషుమ్నావదనాంతరే॥ 

(యో.కుం. 1-66, 66) 
తా॥ ఈ విధముగా జఠరాగ్నితో కలసిన అగ్నియు, ప్రాణాపానము 
లును కలిసి కుండలిని పొందుచున్నవి. చుట్టచుట్టుకొనియుండు పామును 
కబ్బచేత కొట్టిన అది చుట్టను వదలి తన్‌ శరీరము నెట్టు నిడుపుగా 
చేయునో అవధముగనే కుండ్స్‌లినియును నిదురలేచి శరీరమును వమన 
సుషుమ్నాద్వారమును ప్రవేశించుచున్నది. 

ఈ కుండలినిని ఎవరు మనస్సుచేత తెలిసికొన చున్నారో అట్టివారు 
సర్వపాపములనుండి విముక్తు లగుచున్నారు అని అద్వయ తారకోపనీషత్తు 
చెప్పినది.* 

కుండలిని మూలాధారమునుండి సహస్రారమును చేరునప్పుడు 
మార్గమునందున్న కరమలములను తగులుచుండును. అట్టు ఒక్కొక్క 
కమలమును చేరినప్పుడు యోగికి ఒక్కొక్క విధమైన అనుభవము 
7 జవావర్య ్రవ్మనాడ సపవ్నా హర్యరూవన సొ్టుగ్రాభ వరత సా తు 

మూలాధారా దారభ్య బ్రహ్మరన్ష గామినీ భవతి. తన్మేధ్యే తటిత్కోటి సమాన 
కాన్త్యా మృణాళ సూత్రవత్సూక్షే కుణ్జలినీతి ప్రసిద్ధాస్తి, తాం దృష్ట్వా 
మనేవ నరస్సర్వపాప వినాశద్వారా ముక్తోభవతి. (అద్వయ తారకోపనిషత్తు) 


రాజయోగము (22) కుండలినీశక్తి 133 


కల్గుచుండును. అది అతీంద్రియమయిన అనుభవమై యున్నది. అందువలన 
యోగికి తాను యోగమందు కృతకృత్యు డగుచున్నానని నమ్మకము 
కల్గుచుండును. వివేకానందస్వాములవారు వారి "రాజయోగము" నందు 
కురిడలినీశక్తి ప్రబోధమును ఇట్టు చెప్పిరి 


"అతీంద్రియ జ్ఞా జ్ఞానమును అత్మసాక్షాత్కారమును నగు దివ్య జ్ఞానమును 
బడయుట్టై కుండలీనీ ఉద్చోధన మొక్కటియే మార్గము భగవత్తీతిచేకాని, 
మహాపురుషుల యనుగ్రహమువలనగాని, నిత్యానిత్య వస్తు వివేచనా 
సామర్థ్యము వలనగాని బహువిధములుగా కుండలినీ శక్తిని 
మేల్కొలుపవచ్చును. అప్రాకృతమనియు, అలౌకిక మనియు చెప్పబడుశ్రక్తి, 
జ్జానము లెచ్చట ప్రకాశించుచుండునో అచ్చట కుండలినీశక్తి సుషుమ్నా 
ద్వారమునందు ప్రవేశించియున్నదని యూహింపవలయును 
సాధారణముగా నిటి ట్టి సందర్భము లన్నింటియందును కుండలినీశక్తియం 
దొక లవలేశమును మేల్కాల్పునట్టి సాధన నేదియో యొక దానిని తమకు 
తెలియకయే జను లవలంబించుచుందురు ఎఖుకతో నొనర్చినను ఎజుక 
లేకయే యొనర్చినను ఉపాసనల కన్నిటికిని ఇదియే పరమ ప్రయోజనము." 

"మృత్యువక్రగత న్యాపితస్య మృత్యుభయం రుతః.' 

ఎవడు కుండలినిని లేపునో అతనికి మృత్యుదేవత ముఖము చూచినను 
మరణభయ ముండజాలదని యోగశిఖ చెప్పినది 

శ్రీ శంకరాచార్యులవారు కుండలినీశక్తిని 'సమయకళ' అను దేవతగా 
నిట్లు స్తోత్రము చేసియున్నారు. 
శ్లో, మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం 

స్థితం స్వాధిష్టానే హృది మరుత మౌకాశ ముపరి | 

మేనో౬పి భూమధ్యే సకలమపి భిత్వా£.౬కులపథం 

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి ॥ 

(సౌందర్యలహరి 9 శ్లో) 


తా మూలాధార, మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ, 


134 బ్రహ్మజిజ్ఞాస (రెండన ప్రకరణము) 


అజ్ఞాచక్రములయం దున్న పృథివ్యాది పంచభూతములను మనస్సును 
దాటినదై. సుషుమవ్నూ మార్గమును భేదించి (దేవి) తన భర్తయగు నదాశివునితో 
కలిసి క్రీడీంచుచున్నది 

"పె శ్లో కమునందు పంచభూతములను, మనస్సును దాటినదని 
చెప్పుటవలన ఇరువదినాల్లు తత్త్వములను "నేత్రి నేతి" (లది కాదు" 
"అది కాదు? యని తోసివేసి తుదకు సదాశివునితో అద్వైతభావము 
కలిగిన శివశక్తి సమ్మేళనమును అద్యైతమతాచార్యులు యోగ్‌మార్గముచే 
పేర్కొని యున్నారు 

కుండలిని సహ(స్రారమును చేరి అచ్చటనున్న బ్రహ్మబిలమును 
తాకుచున్నది ఆ బ్రవ్మరంధ్రమే తురీయాతీతమునకు స్లానము, అందుకు 
ప్రతి 
"త్రుర్యాతీతం పరం బ్రహ్మ బ్రహ్మరంధ్రే తు లక్షయేత్‌। 
జాగ్రద్వృత్తిం సమారభ్య యావద్చహ్మ బిలాంతరమ్‌। 
తత్రాత్మావియం తురీయ స్స్యాత్‌ తుర్యాంతే విష్ణు రుచ్యతే॥'" 

(త్రి.బ్ర 155, 156) 

తా తురీయాతీతమైన పరబ్రహ్మమును బ్రహ్మరంధ్రమందు లక్ష్యము 
చేసికొనవలెను జాగ్రద్వృత్తి మొదలుకొని బ్రహ్మబిలాంతరమువజకును 
నుండు అత్మచైతన్యము తురియమనియు, తురీయాతీత మనునది విష్ణువనియ 
చెప్పబడెను. 

జి; అసంప్రజ్ఞాత సమాధి నొందిన యోగి జ్ఞానివలె కైవల్యమును 
జెందునా? 


వే: అద్వైత సిద్దాంతము ననుసరించి జీవన్ముక్తునకును, తత్త్వజ్డానికిని 
సద్యోముక్తి కలుగుచున్నీది. యోగులు జీవన్ముక్తి నంగీకరింతురు. మ్‌గి! 
తత్త్వజ్ఞానము కలుగక, కేవల యోగశక్తిచే సహస్రారమునందలి 
బ్రవ్మరంధ్రమును భేదించి, దేవామును వదలినచో సగుణ బ్రహ్మోపానకుల 
వలెనే అతనికిని అర్చిరాది మార్గమున క్రమమ్ముక్తి మాత్రము కలుగును 


రాజయోగము (22) కుండలినీశక్తి 135 


జీవన్ముక్తిగాని, దేహావసాన సమయమున సద్యోముక్తి (ఉత్రాంతి లేక 
పోవుట) గాని కలుగదు యోగమేగాక తత త్త్వబ్గా నము సహితము కలిగి 
యుండెనేని జీవన్ముక్తి కలుగుచున్నది అట్టివారికి సద్యోమ్ముక్తి కలుగును* 
కనుకనే "జ్ఞానే నైవ వినాయోగోన సిర్ధ్వతి కదాచన''(యోశి 151 
జ్ఞానరహిత కయాగము మోక్షము నొసగజాలదని శ్రుతి చెప్పినది కేవల 
నీమాధి సిద్ధించినంత మాత్రమున యోగి సమస్తమును బ్రవ్మస్వరూపముగ 
చూడలేడు కదా? 


'సర్వం ఖల్విదం బ్రహ్మ'- సమస్తమును బ్రహ్మమే, 'నేహ నానాస్తి 
కించన' అంతకంటె నితర మేమియును లేదు అను అనుభవమునకు 
వచ్చునంతవజకును సద్యోముక్తి యుండదు కనుకనే జ్ఞానయోగమున 
బావ్యసమాధులుకూడ చెప్పబడినవి జ్ఞానమును యోగమును సిద్ధించిన 
మవాత్ములు ధన్యులు. ఇట్టి మహాత్ములకు నమస్కరించుచున్నాను. అట్టి 
యోగి జనులయొక్క స్నేపామును వారి ఆశీర్వాదమును మన అందజికిన్‌ 
లభించునట్టు పరమేశ్వరు డనుగ్రహించు గాక! 


వ సట్‌ ఇ 


"నమో విజ్ఞానరూపాయ పరమానంద రూపిణే; 
కృష్ణాయ గోపీనాథాయ గోవిందాయ నమో నమః॥"' 


ఇది, పరమేశ్వరానుగ్రహమువలన మజ్టిబోయిన రామసుబ్బయ్యచే 
రచియింపబడిన "బ్రహ్మ జిజ్ఞాస" ద్వీతీయ భాగమునందలి 
'రాజయోగమ'ను రెండవ ప్రకరణము సంపూర్ణము 


ఓమ్‌ శాంతి శ్శాంతి శ్శాంతిః. 


స 


క్రమ మృక్తిని గుజించి యీ [గ్రంధమునందు 1-3-7,8 యందును, సద్యోముక్తిని 
గుఖించి 1-3-11 నందును చూడుడు 


ఓమ్‌ 
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 


బ్రహ్మజిజ్తాస 
జో 
(ద్వితీయ భాగము) 
మూడవ ప్రకరణము - కర్మయోగము 


"కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ క్రీర్తనమ్‌। 
వాసుదేవం జగద్యోనిం నొమి నారాయణం హరిమ్‌॥” 


(1) అవతారిక 


జిజ్ఞాసువు : అయ్యా! మోక్ష సాధనములగు జ్ఞానయోగ, రాజ యోగముల 
గుణించి వింటిని. కర్క్మయనియు, కర్మయోగమనియు పెద్దలు చెప్పుచుందురు. 
కర్మయన నేమి? కర్మయోగమన నేమి? ఇవి మోక్షసాధనము లగునా? ఈ 
రెండును సనాతనములా? వేద సమ్మతము లగునా? అనుగ్రహించి తెలువుడు. 


వేదాంతి : అపవర్గ (మోక్సు సాధనములయందు కర్మయోగ మొకటియై 
యున్నది. కొందజు “పెద్దలు కర్మయోగము స్వయముగ మోక్షము 
నొసగజాలదనియు, అది కర్మ యోగికి చిత్త శుద్ధిని కలిగించుటద్వారా 
జ్ఞానమును, జ్ఞానము వలన మోక్షమును కలుగజేయుననియు చెప్పుదురు. 
్రవహించుచున్నీ యొక యపనదీ జలమలయం దొక చెండును వేసినయెడల 
అది మవానదియందు చేరి సముద్రమున చేరునట్టు కర్మయోగము సహితము 
మృుక్తి నిచ్చుచున్నది. ముఖ్యముగా నీ కర్క్మయోగమును ప్రతిపాదించునది 
భగవద్గిత. గీత తదితర మోక్షసాధము లను చెప్పినప్పటికిని ప్రధానముగా 
కర్మయాగమునే చెప్పినదని త్రీ లోకమాన్య బాలగంగాధరతిలక్‌ గారు 


కర్మయోగము (2) య్యజ్ఞవక్రము 137 


గీతారహస్యమునందు వివరించిరి. జ్ఞానము కలిగిన పిదప 
సన్న్యసింపవలయునా? ఫ ఫలాపేక్ష లేక కర్మల సాచరింపవలయునా? యను 
విషయమై కర్మల నాచరింపవలయునని గీత ఆదేశించుచున్నట్టు. 
లోకమాన్యులు తమ గీతారహస్యమున సిద్ధాంతము చేసిరి. గీతయందలి 
మూడవ అధ్యాయమునకు కర్మయోగ మనీ పేరు. 'యోగ' శబ్దమునకు 
ఇతరత్ర యే అర్ధము చెప్పియుండినను గీతయందు కర్మయోగ మనియే 
యర్థము 


"యోగః కర్మసు కౌశలం" (గీత. 250 యోగ మనగా శేష్టమగు 
కర్మకౌశలము లేక యృక్తి, చాతుర్యము, నేర్చరితనము అని యర్థము. 
వ! ఇచ్చట “నేర్పరితనమేమి? య్యుక్తి యొట్టిది? అనగా* 

పపుణ్యములను దరిచేరనీయక ఫలాపేక్షా రహితముగాగానీ ఈశ్వరార్చణ 
త్‌ కర్మను చేయుటయే యృుక్తి, చాతుర్యము మొదలగునవి. 
కనుక దీనికి కర్మయోగమనిపేరు పెట్టబడెను. 


(2) యజ్ఞ చక్రము 


'కర్మ' శబ్దము 'కృ'ధాతువు నుండి కలిగినందున దానికి 'చేయుట', 
'వ్యాపారము*, 'నడవడి' అనునవి సమానార్థములు. ప్రాచీన వైదిక 
ధర్మావలంబులు వైదిక గ్రంథములయందు చెప్పన యజ్ఞ్డాదులనే కర్మలని 
చెప్పుదురు. వేదచోదిత మైనందున యజ్ఞార్థము చేయబడిన యే కర్మయైనను 
బంధహేతువు కాదని వారిమతము. యేజ్ఞమనగా బంధహేతువు కాదని 
వారిమతము యజ్ఞమనగా నేమి? అను మేజియొక ప్న్న కలుగుచున్నది. 
(పూర్వ) మామాంసా మతానుసారము వైదిక గ్రంథములయందు చెప్పిన 
విధమున అగ్నియందు వావిస్సును వోమము చేయుట యజ్ఞమనబడును 
(దీనికే క్రతువను మజియొక పేరు గలదు.) భగవద్గీత 'యజ్జి శబ్దమునకు 
విశాలమగు (వ్యాప్తమగు) అర్ధమును చెప్పియున్నదీ. దానినే మనమిచ్చట 
గమనింపవలయును. గీత యెట్లు చెప్పినది : 


"బ్రహ్మదేవుడు సృష్టి కాలమున యజ్ఞముతోగూడిన ప్రజలను సృజించి 
వారితో నిట్లు పలికెను 'మిరు ఈ య్‌జ్ఞముచేత వృద్ధిని పొందుడు. 


138 బ్రహ్మాజిజ్ఞుస (మూడవ ప్రకరణము) 


ఇది మాకు కోరిన కోలికల .నిచ్చునది యగుగాక (గీత. 3-10. ఈ 
యాగములచేత దేవతలను వృద్ధిపొందింపుడు. ఆ దేవతలు మాకు మేలు 
చేయుదురు. ఇటు వ్ల మారన్యోన్యమే (పపేమించుచు శ్రేయమును పొందుడు 
(గిత. 3-11. దేవతలను సంతోషపెట్టక యెవ్వడు తానే తినుచున్నాడో 
వాడు దొంగయే (గీత. 3-12). యజ్ఞోషీమును భుజించెడి సత్పురుషులు 
సర్వపాపములనుండి విముక్తు లగుచున్నారు" (గీత. 3-13) 


యజ్ఞమనగా : అగ్నివోత్రమున తిలతండులాదులు వేసి వ్రేల్చుటయు 
పశువధ బేయుటయు మాత్రమే కాదని చాతుర్వర్టోచితకర్మ సహితము 
యజ్ఞమే యని చెప్పబడెను. ఏలయన, నంఘముయొక్క ధారణ పోషణములు 
దేనివలన జరుగునో అదియే యజ్దము. అట్టిది అగ్నివోత్రమున ఆజ్యాదులు 
వేసినంత మాత్రమున కాజొలద పొలవపను దున్ని పై 'పైరుపెట్టటలయును. 
దానివలన మానవులకు కావలసిన అన్నము లభించుచున్నదీ. అన్నము 
తిని భూతములు జీవించుటవలన వానినుండి మరల భూతములు 
పుట్టుచున్నవి. మేఘమువలన అన్నము కలుగుచున్నది. మేఘము సూర్యుని 
వలస కలుగుచున్నది. గాలివలన మేఘము వర్తించుచున్నది. వర్షమువలన 
"పైరు పండుచున్నది. పొలము పండినపుడు మానవులేగాక పక్షులును 
ఇతర ప్రాణులును పొలములోని ధాన్యాదులను తిని జీవించుచున్నవి. 
కొన్ని వృక్షములను పెంచుటవలన వాని ఫలమును దిని పక్షిజాతి 
వర్ధిల్లుచున్నది. పక్షుల టెక్కలవలనను, వృక్త్షములవలనను, గాలివీచుట 
వలనను, మేఘము వచ్చి వర్షించుచున్నది. వర్షమువలన పైరులు వృక్షములు 
వృద్ధినొందుచున్నవి. ఈ విధముగా ఈ యజ్ఞిచేశ్రము పరస్పర నవకారముతో 
తిధుగుచున్నది. 


ఈ యర్థమే గీతయందు (3-14, 15, 16) ఈ క్రింది విధముగా 
చెప్పబడినది. "పరబ్రహ్మ నుండి బ్రహ్మమును (ప్రకృతి లేక, సగుణ 
బ్రహ్మమును), బ్రహ్మమునుండి కర్మమును (యజ్ఞము), కర్మమువలన 
మేఘమును, పర్దన్యునివలన అన్నమును, అన్నము సన భూతములును, 
భూతములవలన యజ్ఞమును కలిగినవి. ఎవ్వడు యజ్ఞము చేయక 
నిరుద్యోగియు, సోమరిమ్ట్‌ యుండునో అతడు ఈ యజ్ఞచేశ్ర (జగచ్చ్ర) 


కర్మయోగము (2) యజ్ఞవక్రము 139 
మును అనువర్తింపనివాడు నిరర్ధక జీవనము గలవాడు " 


అనగా: ఎవ్వరు తమ విధ్యుక్త కర్మమును చేయరో వారు 
సమాజముయొక్క భారమును ఇతరులతో పొలుపంచుకొనక భారమును 
అతరులపైన నుంచిన వారని భావము. 'పైన చెప్పబడిన యజ్ఞచక్రమే 
లోకరక్షకుడగు విష్ణుదేవుని హస స్త్రమునందలి సుదర్శన చక్రము 


సుమా రఖువది సంవత్సరములకు పూర్వమున రావి, మట్టి, వేప 
మామిడి మొదలగు గొప్పవృక్షములు అచ్చటచ్చట 'పెంచుచుండెడీ వారు 
నలువది సంవత్సరముల క్రిందటి కంటెను ప్రస్తుతకాలమున పక్షుల 
సంఖ్య చాల తగ్గిపోయినది. ప్రస్తుతకాలమున నారింజ, మామిడి మొదలగు 
వృక్షములకు "అంట్లుగట్టి చిన్నచిన్న చెట్టుగా "పెంచి వాటిని 
స్వప్రయోజనమున్రై (ధనార్జనమునకుగాను) ఉపయోగించుచు పక్షులు 
వ్రాలకుండ వాటిని రక్షించుచున్నారు కాబట్టి రావి, మట్టి వంటి 
'పెద్దవృక్షముల సంఖ్య తగ్గిపోయినది వర్షము సపొతము పూర్వమునకంకొ 
తగ్గిపోయినది. ఇట్టు అన్నమును వృద్ధి పొందించుట మాత్రమేగాక 
భూమినుండి ఖనిజ "సంపదను పైకి తీయట, ఆనకట్టలు కట్టుట, మానవ 
సమాజమున కవసరమగు నట్టి సామగ్రిని తయారుచేడుట - మేదలగునవి 
యును నొకవిధమగు యజ్ఞమే యగును. ఏలయన, నిదియును సమాజము 
నిలుచుటకు తోడ్పడుచున్నది. 


జి :; గీతయందు యజ్ఞశేషమును భుజించిన వారు విగత 
పొపులగుదురనియు, దేవతలను నీంతృప్తులను చేసి వారివలన ఇహ్షూామముల 
పొందుదురనియు నున్నది గదా? వర్ద చిత వ్యాపారమువలన దేవత 
లెట్లు సంతృప్త లగుదురు? మనకు ఫలిమెట్టు గలుగును? 


వే : గీతయందు అనేక విధములగు యజ్ఞములు చెప్పబడినవి. 
వాటినిచ్చట చెప్పెదను. "కొందణు కర్మనిష్థులు ఫలాపేక్షతో దేవతా 
యజన సాధనమైన యజ్ఞమును చేయుచున్నారు. మజికొందజు బ్రవ్మమను 
నగ్నియందు కర్మమను హవిస్సును హోమమును చేయుచున్నారు (గిత 
4-25). కొందజు (నైస్టిక బ్రవ్మచారులు) శ్రోత్రము మొదలైన యింద్రియము 


140 బ్రహ్మజిళ్టుప (మూడవ స్రకరణము) 


లను, నిగ్రూమనెడి యగ్నియంధు హోమము చేయుచున్నారు. మజికొందణు 
విషయములను నిండ్రిథీముబనెడి యగ్నియందు వోమము చేయుచున్నారు 
(గీత. 4-26). కొందణు .ఇంద్రియముల యొక్కయు, ప్రాణముయొక్కయు, 
వ్యాపారమును ఆత్మసంయమన రూపమగు నగ్నివోత్రమునందు వోమము 
చేయుచున్నారు (గీత. 4-27. 

మణి కొందటు పుణ్యతీర్రములయందు ద్రవ్యదానమను యజ్ఞమును 
చేయుచున్నారు. కొందటు తపోయజ్ఞమును (కృచ్భాది తపములను), క్షిందణు 
ప్రాణాయామాది యోగములనీ యజ్ధికర్మను, ఇంకను కొందజు 
ఇంద్రియములను జయించుట యను యబజి! జ్ఞ కర్మను, మజణికొందజు కఠినమైన 
నియమము గల యజ్ఞకర్మను జేయుచీన్నారు (గీత. 4280). కొందణు 
అపానవ్యాపారము నరిదు ప్రాణవ్యాపారమును, ప్రాణవ్యాషారము నందు 
అపాన వ్యాపారమును వ్రేల్చుచున్నారు. మణికొందజు ప్రాణాపాన 
వాయువుగల గతులను నిగ్రహించి వ్రేల్చుచున్నారు (గీత. 4-29) 
మజణికొందణు పరిమితమైన ఆహారము గలవారై వాయు వోోషములను 
(ప్రాణములనే ప్రాణములయందు) వ్రేల్చుచున్నారు. వీరందఖు 
యజ్ఞములచే క్షీణ పాపులును, యజ్ఞవేత్తలును, మణియు యజ్ఞము చేయగా 
మిగీలిన పదార్థమును భుజించినపొ రగుటవే సనాతనమగు! బ్రహ్మమును 
బొందుదురు. "యజ్ఞము చేయనివారికి ఇహలోకమే సిద్ధింపదు. పరలోక 
మెట్టు సిద్ధించునుగ్‌ (గీత. 4-30,31) 


కనుక పైన చెప్పబడిన వన్నియు యజ్ఞములే. యజ్ఞముయొక్క 
స్వభావము త్యాగము. యజ్ఞము చేయువాడ్యయజమాని అనబడును 
యజమాని తనకున్న దానీలో కొంత త్యాగము చేయుటయే యజ్ది 
కర్మయందున్న నిగూఢమగు అర్ధము. త్యాగమువలన నవహజముగ కొందజకీ 
మేలు కలుగుచున్నది. ఏదియో యమొకవిధమగు పరోహూర మిందిమిడియున్నది. 
సమస్త ప్రాణుల వృదయములయందు వ నివసించు చున్నాడు 
భూతములను తృప్తిపరచుట యీశ్వరుని తృప్తిపరచుటయే. ఇట్టి 
యజ్ఞిములచేత నితరులు అన్నము గలవారలైరి. “కరీర్రులకును, కష్టించి 
పనికీయలేని వికలాంగులకును, అతిథులకును అన్నమిడుట మనుష్యయక్థిమ 


కర్మయోగము (2) యజ్ఞవక్రము 141 


మానవసేవయే మాధవసేవ. ఇట్టి యజ్ఞముచేత నీశ్వరుడు సంప్రీతుడైన 
దేవతలందణును సంతుష్టు లగుద్యరు కనుక సమాజముయొక్క 
ధారణపోషణ లెట్టి కర్మవల్‌న జరుగునో అదియే యజ్ఞము. అమెరికా, 
రష్యా మొదలగు" దేశముల యందు వేదచోదితముగ్‌' అగ్నియందు 
హోమముచేయు యజ్ఞకర్మలు చేయకున్నను వారు తాము తిని యితర 
దేశములకు తిండిగింపిలను అమ్మగలుగుచుండుట మనకు తెలిసినదే 


మానవులు కేవలము అన్నము కొజకుగానే జీవించి యుండలేదు. 
వారు కల్యాణ ప్రదమగు మజియొక ధర్మమును కూడ ఆచరించవలసి 
యున్నది. అదియే బ్రహ్మయజ్ఞము. యజ్ఞములోకెల్ల బ్రహ్మయజ్ఞము 
శ్రేష్టమైనది. (గీత. 433) బ్రవ్మయజ్ఞము వలనే నాశరహితమైన అమృతమేను 
పోందుచున్నారు. ఇందువలన వేదములయందు చెప్పిన శ్రాతకర్మములు 
చేయుట తప్పని అర్ధము కాదు కాని, వాటివలన కలుగు ఫలముకంకైు 
అధిక తరమగు ఫలము ఇతర యజ్ఞమువలన కలుగుచున్నది. అదిగాక 
యజ్జాది శ్రాతకర్మలు చేయునప్పుడు న్చిథ్యా ప్రయుక్రో యజమానం హినస్తి" 
యజ్ఞములు చేయునపుడు అలక్ష్యముతోగాని, శాస్త్రోక్త క్రమమును వదలిగాని 
అనష్టించిన పక్షమున అది యజమానిని (యజ్ఞము ఏ చేయువానిని) చంపును 
అనియును; "జ్ఞానదోష పరిభ్రష్ట్యూండాలీం యోని మాస్థితః” దేశకాల 
పాత్రములయొక్క్‌ జ్ఞా జానములేక. యజ్ఞముచేసిన యజమానీడు చండాలు 
డగునని చెప్పబడియున్నది. ఏ హౌరణమువలన నైనను, యజ్ఞము 
పూర్తిగాకున్న యజమాని వంశము నాశమగును. ఈకారణములకీలన 
సహితము ఇట్టి యజ్ఞములు ప్రోత్సహింపదగినవి కావు. 


యజ్ఞములు విరివిగా చేయబడిన పూర్వకాలము నందలి ఆ సమాజము, 
అప్పటి వ్య్‌క్తులు, అప్పటి దేశకాల పరిస్థితులును; ఇప్పటి సమాజము, 
ఇప్పటి వ్యక్తులు, ఇప్పటి పరిన్థితులును వేయువేజగుటచే ఇప్పుడు చేయదగిన 
యజ్ఞములు అప్పటి యజ్ఞములకం మెను భిన్నమైనవిగానే యుండవలెను. 
ప్రస్తేతము ప్రతిమనుజుడ్‌ స్వధర్మమును తప్పక ఆచరించునేని యదియే 
యజ్ఞము, దానిచేతనే పరమేశ్వరుడు సంప్రీతుడగును. చాతుర్వర్హ్య విపొత 
ధర్యోమనగా నేమో ముందు చెప్పెదను. భగవద్గీత కర్మను కర్మ-వికర్మ- 


142 బ్రహ్మజిజ్ఞాస (మూడవ ప్రకరణము) 
అకర్మలని మూడు విధములుగ చెప్పియున్నది. దానిని వివరింతును. 
ఈ) కర్మ-వికర్మ-అకర్మ 
భగవానుడు అర్జునునకు ఇట్టుపదేశించెను. 


శ్టో కిం కర్మ కిమకర్మేతి కవయో౬ప్యత్ర మోహితాః | 

తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌జ్ఞాత్వా మోక్ష్య'సే£. శుభాత్‌ ॥ 
క కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః | 

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥ (గీత. 4-16, 17 

! కర్మయనగా నెట్టిది? అకర్మయనగా నెట్టిది? అను నీ విషయమున 
బుద్ధిమంతులు సహితము మోహమును బొందుచున్నారు. దేనిని 
తెలిసికొనుటవలన అశభమయిన సంసారమునుండి మోక్షమును పొందగలవో, 
అట్టి కర్మను నీకు చెప్పెదను. శాస్త్ర సమ్మతమయిన కర్మ యిట్టిదనియు, 
వికర్మ (నిషిద్ధ కర్మ) యిట్టి దనియు, అకర్మ యిట్టోదనియు 
తెలిసికొనవలసియున్నది. విటి" యథార్థస్థితి తెలిసికొనుట అతికష్టము 


కర్మయననేమో యిదివజకే చెప్పియుంటిని. శాస్తోక్షహూరము శరీరము, 
మనస్సు- వీటితో చేయబడు వ్యాపారము లేక "క్రియ నడవడి 
యనునవియేగాక, మానసికముగను శారీరకముగను మానవుడు చేయు 
ప్రతిక్రియయు కర్మయే యగును. ఊపిరిపీల్చుకొనుట, కనురెప్ప లల్దార్చుట, 
గుండెకొట్టుకొనుట, తుదకు ఊరక కూర్చుండుట - యివియన్నియు కర్మలే 
యగును.'కాని కర్మసిద్ధాంత దృష్టితో చూచినచో నివి కర్మలు కానేరవు 
(కర్మసిద్ధాంతమును గుణించి యిదీవరలో ఈ గ్రంథము 1-2-18లో చెప్పిన 
దానిని మాడుడు). కర్మసిద్ధాంతము ననుసరించి యేకర్మ చేయుటవలన 
ఫలము కలుగునో-అనగా "పుణ్యమో, పాపమో కర్తకు కలుగునో, యే 
కర్మలు చేయవలసియుండి చేయక పోవుటచేత (ఊరక యుండుటచేత) 
పుణ్యమో, పాపమో కలుగుచున్నదో, అట్టి బంధహేతువగు వ్యాపారమే 
కర్మయనబడును. ఆదృష్టిచేత కనురెప్పలార్చుట. ఊపిరిపిల్చుట మొదలగునవి 
కర్మలు గానేరవు. 


కర్మయోగము (3) కర్మ-వికర్మ- అకర్మలు 143 


అకర్మయనగా *' కర్మాభావమనియు కర్మలను వదలి సన్న్యసించుట 
యనియును పూర్వాచార్యులనేక విధములుగా వ్యాఖ్యానము చేసిరి. 
అకర్మయనగా కర్మస్వరూప త్యాగము కాదనియు, కర్మఫలత్యాగమే దాని 
యర్థమనియు లోకమాన్య శ్రీ బాలగంగాధరతిలక్‌ గారి వ్యాఖ్యానము. 
కర్మలను సన్న్యసించినంత మాత్రమున అకర్మ సిద్ధింపదు. ఎట్లనగా 
అధర్మముచేత ధర్మము, అనత్యముచేత నత్యము చెడిపోవుడున్న సమయమున 
సత్యధర్మములను రక్షించుటకు సమర్శులై యుండియు ఉపేక్షించి 
యూరకున్నవారు పాపమును బొందుదుకీన్‌ చెప్పబడెను. ఇంతయేల? 
మనము చూచుచుండగనే ఒక పసిబాలుడు బావిలోపడి చనిపోవు స్థితియం 
దుండగా వాడు బావిలో పడకుండ పట్టుకొని నిలుపగలిగియి అట్టు 
చేయక చూచుచుంటిమేని, అదియును శ్మయే యగును. దీనివలనీ 
పాపము కలుగును. పాపమువలన దుష్టయోనుల యందు జన్మము కలుగును. 


కావున అకర్మయనునది ఎట్టు సిద్ధంచుననగా ఎప్పుడు కర్మఫలమును 
మనము కోరమో, ఎప్పుడు నేన్‌ క్‌్తను, నేను చేయుచుంటిని అను 
అహంభావమును వదలి కర్మలు చేయబడునో, అప్పుడు కర్తకు కర్మఫల 
మంటదు. ఫలము నిచ్చుటకు శక్తిలేని అట్టికర్మ అకర్మ "యనబడును. 
దీనికి స్వర్గనరకములుగాని పునర్జన్మగాని 'జ్ఞల్రిగించు శక్తి లేదు. కనుక 
కర్మసిద్ధాంతము ననుసరించి యిది వ్క గానేరదు. కర్మకానిదనగా అకర్మయని 
యర్ధమ్‌. "కర్మ శూన్యత యనునది లోకమున లేదు" (గీత. 3-5) "నేను 
కర్మను వదలితిని" అనుటకు సాధ్యపడదు. 


కర్మ స్వర్గాదిఫలము నపేక్షించిగాని, యే ఫలమునైన కోరిగాని 
చేయబడునేని యప వికర్శ యనబడును. వికర్శ యనగా నిషిద్ధ (విపరీతమైన 
కర్మయని యర్థము. స్వర్గఫలము నిచ్చు పుణ్యకర్మను 'నిషద్ధమైనదని 
చెప్పుటకు కారణ మీన అది స్వర్గఫలము నిచ్చి జన్మమును 
కలిగించుటద్వారా సంసారమను సుడిగుండిములో తోయుచున్నది. కనుక 
ముముక్షువుల దృష్టియందు, లేక వేదాంత శాస్త్రదృష్టిచేత అది నిషిద్దమైనదని 
చెప్పబడినది. ఏదీ వికర్మయని చెప్పబడెనో ఆ వ వికర్మయే ఫలా “పేక్షను 
వదలి ఈశ్వరార్ప్చణ బుద్ధితోగాని, లోకకల్యాణ బుద్ధితోగాని చేయబడునేని 
యది అక్రర్మయనబడుస్‌. దీనినే కర్మయోగ మందురు. వికర్మకును, 


7 


141 బ్రన్మాజి్టుస (మూడవ ప్రకరణము) 


అకర్మకును ఆచరణయందు భేదము లేదు. సంకల్పమునందు మాత్రమే 
భేదము కలదు. 


ఈ విషయ మింకను చక్కగా బోధపడుటకు దృష్టాంతము చెప్పెదను 
'వననాభి మొదలగు పాషాణద్రవ్యముల భక్షించినవారు మృతిచెందుదురు. 
పొరపాటున నైనను విషము తినరాదు. కనుక దానికి దూరముగా నుండవలెనని 
జాగ్రత్త పడుదురు. అస్తే సన్నాసులు, కర్మవలన బంధము కలుగునని 
కర్మకు దూరముగా నుండవలెనని కర్మ సన్న్యాసము చేయుదురు. వైద్యులు 
'నాభి మొదలగు పాొషాణములకు విరుగుడు - థద్ధి చేసి దానిని బౌషధముగా 
రోగులకు తగిన మోతాదులో నిచ్చి మృత్యుముఖమున పడబోవు కొందజు 
రోగులను రక్షించుట మన మెఖుగుదుము. వీది విషమని, మృత్యువును 
కలిగించునని దూరముగా నుంచబడేనో, అదియే శుద్ధి చేయబడిన పిమ్మట 
అమృతమైనది. 

ఇట్టి వైద్యుల వంటివారు జనక మవారాజు మొదలగు కర్మయోగులు. 
వీరు కర్మోను శద్ధిచేసిరి. ఆ శుద్ధి యేమనగా: కర్మయొక్క ఫలము 
నపేక్షింపక కర్మచేయుటలే. లేదొ, కర్మఫలమును ఈశ్వరార్పణము 
చేయుటయే. ఫలాపేక్షతో చేయబడిన వికర్మ మృత్యురూపమైన 
నంసారమునందు తోయును గనుక శుద్ధిచేయని విషమువంటిది. ఫలా పేక్షా 
న. కర్మయందు కర్మత్వము లేదు. సామాన్యమానవుడు ఫలము 

నపేక్షించియే కర్మచేయుట కారంభించుచున్నాడు. ఫలాపేక్ష లేనివాడు 
ఆరంభరహితుడని గీతయందు చెప్పబడెను. కర్మయందు కర్మత్వము 
లేక పోవుట యనగా వేయించబడిన విత్తనములు మొలకెత్తుటకు నమర్థములు 
గానియట్టు అకర్మ సంసారమునందు (తోయజాలకుండుట యని భావము. 
అదియే కర్మయోగము నందలి రహస్యము. ఈ కర్మాకర్మల విషయమై 
గితయంధు మజియొక విధముగా చెప్పబడెను. 


శర్మ సాత్త్వికమనియు, రాజసమనియు, తామసమనియు మూడు 
విధములు. గీతయందు (అ. 18-23,2425) చెప్పబడిన రీతిగా సాత్త్విక 
కర్మ యనునది అకర్మ. ఇది అహంకార మమకారములు వదలి ఫలా పేకా 


- కర్మయోగము (3) కర్మ-వికర్మ- ఆకర్మలు 145 


రహితముగా చేయబడుచున్నందున అకర్మ యనబడెను. ఫలాశతోను 
అహంకారముతోను మిక్కిలి ప్రయాసతోను చేయబడునది రాజసకర్మ, 
అదియే వికర్మ, తన సామర్ధ్యము విచారింపక మోహముతోో, ప్రారంభించినది. 
అనుబంధము, హింన, నాశము -ఇవి గల కర్మ తామనకర్మయని చెప్పబడెను. 
అది మిక్కిలి పాపహేతువు. 


"ఏ పురుషునికి అహంకారము లేదో, యెవడు కర్మఫలమందు 
ఆస్తక్తిలేక యున్నాడో, అట్టివా డీజనుల నందరిని చంపినను చంపినవాడు 
కాడు. అతడు బద్దుడును కాడు" (గీత. 17-18) అని చెప్పబడెను. మణియు 
ళో కర్మణ్యకర్మ యః హ్యో దకర్మణి చ కర్మయః | 

స బుద్ధి మాన్మనుష్యేషు స య్యుక్తః కృత్నకర్మకృత్‌॥ (గీత4-18 

తా ఎవడు కర్మయందు కర్మాభావమును, కర్మాభావమునందు 
కర్మను, అనగా వ్యాపార మాత్రమయిన కర్మయందు అకర్మను, అకర్మయందు 
కర్మను తెలిసికొనుచున్నాడో ఆ పురుషుడు మనుష్యు లందరిలో 
బుద్ధిమంతుడును, యోగియు, నెల్లకర్మలు చేసినవాడును అగును. 

'పైన చెప్పిన అన్ని విషయముల యొక్క సారాంశమే పై శ్టోక 
తాత్పర్యమని బోధపడుచున్నది దీనికి మజియొక అర్ధమును కూడ చెప్పుదురు 

కర్మయనగా - ప్రపంచ నృష్టియనియు, అకర్మయనగా బ్రహ్మమనియ, 
ప్రపంచ సృష్టియందు బ్రహ్మమునకు కర్పత్వము లేక పోవుటవలన 
(అనగా: సూది అయస్కాంతముచే అకర్షింపబడినను, అయస్కాంతమునకు 
కర్పృత్వము లేని యట్టు) బ్రహ్మము అకర్త యగుటచే అకర్మయనియు 
చెప్పిరి. 

ఇచ్చట గమనింపవలసిన విషయమిది : పైన నుదాహరించిన 
గీత. 4-18 శోకమునందు చెప్పబడిన యలిప్తత అనగా కర్మయందకర్మను, 
అకర్మయందు కర్మను చూచుట సామాన్యుల దృష్టికి సాధ్యము కాదనియు, 
తత్త్వజ్ఞానికన్ననో యవిద్య నశించియుండుటచే అహంకార మమకారము 


146 బ్రహ్మజిజ్ఞాస (మూడవ ప్రకరణము) 


లతనికి లేనందున అతనికి మాత్రమే సాధ్యమగుననియు, కనుక జ్ఞానులకొజరే 
నిష్కామ కర్మాచరణమను కర్మయోగము చెప్పబడినడనిలుప్‌ కొందటి 
యభిప్రాయము. జ్ఞాని కాకపోయినను కర్మయోగము చెప్పబడినదనియు 
కొందబి యభిప్రాయము. జ్డాని కాకపోయినను కర్మయోగము సిద్ధిపవచ్చునని 
త్రీ వివేకానందస్వాములవారి యభిప్రాయము. గీత. 4-18వ సైకమునందు 
చెప్పిన అల్తిప్తతను సామాన్యులు సాధింపవలయు నన్నచో మొదట న్వధర్శ 
నిరర్వహణమును తద్ద్వారా కర్క్మయోగమును అలవరచుకొనవలయును. 
(4) క్షర్తవ్యము-స్వధర్మము 

'క్రర్తవ్యము' అను పదములోని అర్ధము కంకొను 'ధర్మ' శబ్దమునకు 
గల అర్ధము చాల పవిత్రమును, సువిశాలమును అయియున్నది. 
ఉదాహరీణమునకు ఒక పురుషుడు వృద్ధాప్యమునందున్న తన తల్లి 
దండ్రులకు అన్నవస్త్రము లిచ్చి పోషించుపి తన కర్తవ్యమని యెంచ్‌ 
వారికి ప్రతినెలకును కొంత ధనమును ఇచ్చుచుండును. కాని వాని 
తల్లిదండ్రులయందు వానికి భక్తిగాని, గౌరవముగాని లేకుండును. వారి 
యోగక్షేమములయందు ఆస్తక్తియు వాని కుండదు. వారికి అన్నవస్త్రములకు 
ఎంతధనము తాను ఇచ్చుకొనవలయునో అంతధనము ఇచ్చుటతో తొను 
చేయవలసిన దంతయు చేసితినని తన క్తర్తవ్యము (044) పాలింపబడెనని 
అతడు తలంచును. మణియొకడు వృద్ధులగు తన తల్లిదండ్రులకు అన్న 
వస్త్రము లిచ్చుటయేగాక; వారియందు భక్తియు, గౌరవమును గలవాడై 
వారీ యోగక్షేమములందు శ్రద్ధాళువై వారి నారాధించుచుండును. అట్టు 
వారి నారాధించుట తన గొప్పతనము కాదనియు, తనధర్మమును మాత్రమే 
నిర్వహించు చున్నాననియు తలంచును. మొదటివాడు చేయునది కర్తవ్య 
నిర్వహణము, రెండవవాడు చేయునది స్వధర్మ నిరర్వహణము. క్తర్త వ్య 
నిర్వహణమునందు శరీరేంద్రియ వ్యాపారము మాత్రమే గలదు. 
హవృదయప్రవృత్తి లేదు. అదిగాక వాని కర్మయందేదో. ఒక విధమగు 
ఒత్తిడి యున్నది. అనగా-లోకు లేమనుకొందురో యనిగాని, మరి యేదియో 
యొక నిర్బంధముగాని యున్నది. చిత్త: శుద్ధి లేదు. రెండవ వాని స్వధర్మ 


కర్మయోగము (5) ధర్మా ధర్మములు 147 


నిర్వహణమందు హృదయ ప్రవృత్తియు, చిత్తశుద్ధియు గలవు కర్తవ్యము 
స్వధర్మము నను నీరెంటికిని గల భేదమిది. స్వధర్మ నిర్వహణపరునకు 
ఎట్టి యుత్తమ శీలము లభించునో, అట్టి శీలమును కర్తవ్యపాలనము 
చేయువాడు పొందలేడు. స్వధర్మ నిరర్వవాణమునందు క్రమముగా స్వార్థము 
నశించును. అదియే క్రర్మయోగమునకు గొనిపోవును. 


(5) ధర్మాధర్మములు 


ధర్మ మనగానేమి? ఈ ప్రశ్నకు తృప్తికరమగు సమాధానము చెప్పుట 
చాలకష్టము. ప్రపంచమున నాగరకత గల అన్ని దేశములయందును 
ధర్మాధర్మములను గుజణించిన చర్చ వోేేషముగ జరిగి ఆ విషయమై 
అనేక (గ్రంథములు వెలువడినవి. మహాభారతమువంటి ధర్మగ్రంథము 
ప్రపంచమున లేదని గొప్పపండితు లందజు అంగీకరించి యున్నారు, 
ఏమైనను ధర్మాధర్మముల స్వరూప మిట్టిదని అందజరకును సమ్మతమైన 
యొక నిర్ణయమునకు శాలేకపోయిరి యుధిస్టిరుడన్నట్టు "మహాజనో యేన 
గత న్స వంథా” మవాజనులు ఏ మార్గమున నడచిరో అదియే ధర్మమార్గము 
అని చెప్పబడెను. కాని అదియును తృప్తికరమైనది కాదు. ఏలయన 
దేవరాజగు ఇంద్రుడు అవాల్యాజారు డాయెను. కనుక మవోత్ముల నడవడి 
నాదర్శముగా గ్రైకొనక వారు చెప్పిన వాక్యములును, అంతరాత్మ 
ప్రబోధమును, పూర్వులనుండి పరంపరగ అనుష్టింపబడునట్టి 
యాచారమును, సమాజముయొక్క కల్యాణమునకు తోడ్పడునట్టిదియును 
నగు విధానమే ధర్మము. అందులకు విరుద్ధమైనది అధర్మము. 


ఇదిగాక మాతృ ధర్మము, పితృధర్మము, పుత్రధర్మము మొదలగు 
ధర్మము లనేకములు గలవు. (1) ధైర్యము (2) ఓర్పు (3) దమము (4) 
దొంగిలింపకుండుట' (5) శౌచము (6) ఇంద్రియ నిగ్రహము (7) ధీ (8) 
విద్యా (9) సత్యము (10) క్రోధరాహిత్యము -అనునవి ధర్మ లక్షణములని 
మనుస్కృతి చెప్పినది. (మను. 6-2) సమస్త మానవకోటికి వర్తించునట్టి 


148 బ్రహ్మాజిబ్హుస (మూడవ ప్రకరణమ్సు 


సర్వధర్మసార మగున్నది శ్రీ మదాంధ్ర మహాభారతమునం దిట్ట 
చెప్పబడినది. 


కం॥ "ఒరు లేయవి యొనరించిన 
నరవర! యప్రియము తన మనంబున కగుదా 
నొరులకు నవి సేయకునికి ॥ 
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్‌." 


అతరు లేవి తనకు చేసిన తన మనస్సునకు ప్రియము కాదో అట్టి 
వానిని తా నితరులకు చేయకున్న చాలును. ఇదియే యుత్రమ ధర్మమార్గముర్‌ 
కెల్లను శ్రేష్టమైనది. ఈ ధర్మనూత్రమును నర్వదా మనస్సున ననునంధించుకొని 
దని యర్థమును ఆచరణయం దుంచిన చాలును. 

ధర్మాచరణమువలన పుణ్యము, అధర్మాచరణము వలన పాపమును 
కలుగును. సామాన్యజనులు ధర్మాధర్మములను గుజించి నిర్వచనము 
చేయలేక పోయినను స్థూలముగా వాటిస్వరూపము నెజుగుదురు. పరధన, 
పరదారా పరిగ్రహ, పరపీడన, పరహింసా, అనృత భాషణాదులు అధర్మ 
(పాప) కృత్యములని అందబజు నెబుగుదురు.* 


పాపాత్ములును. కుచ్చితులును కర్మయోగులు కాజాలరు. ధర్మ, అర్థ 
కామ, మోక్షము లనునవి చతుర్విధ పురుషార్థములు. ఈ నాలుగింటినీ 
ఈ క్రమమున కూర్చియుండుట పూర్వుల గొప్పతనమును చాటుచున్నది 
మొదట ధర్మమును, చివర మోక్షమును, మధ్య అర్థకామములను చేర్చిరి 
ధర్మ వ్యతిరేకములగు అర్హకామములు త్యాజ్యములు. మోక్ష 
ప్రతిబంధకములగు తక్కిన ధర్మార్థ కామములు, ఫలరపితములు. మొదటి 
మూడును మోక్షధర్మమునకు తోడ్బేడునవిగా నుండవలెనను తలంపులో 
మోక్ష శబ్దమును కడపట చేర్చిరి. 


* ఈ ధర్మములు సర్వమానవ కోటికి సంబంధించినవి వీనుప్రభువు ధనవంతుడైన 
ఒక యువకునితో చేప్పిన మాటలివి : "నరహత్య చేయకుందువు గాక; వ్యభిచారము 
చేయకుందువు గాక; దొంగిలింపకుందువుగాక; అబద్ధసాక్ష్యము పలుకకుందువు 
గాక; నీ తండ్రిని నీతల్లిని గొరవించుదువు గాక యనెను” (బైబలు, అర్మ్యలూక్కాన 
వోషములు. 18) 


కర్మయోగము (5) ధర్మా ధర్మములు 149 


ధర్మశబ్దము మొదట ఏల చేర్చిరనగా. ధర్మమునందే సమాజము 
నిలిచియున్నది. ధర్మమెప్పుడు సంపూర్ణముగ నశించిపోవు కాలము వచ్చునో 
అప్పుడు భగవంతు డవతరించి ధేర్మము నుద్ధరించును ఏలయన, 
ధర్మము సంపూర్ణముగ నశించినచో సమాజము నిలువజాలదు మానవుడు 
ధర్మమునకు కట్టుబడి యుండవలెను. కాని ధర్మము లన్నిటికంకెను 
నుత్తమ ధర్మమణే మోక్షధర్మమునకు తక్కిన ధర్మములు అడ్డువచ్చినచో 
వాటిని వదలి వేయవచ్చును. ఇచ్చట నింకొక విషయము జ్ఞప్హియందుంచు 
కొనవలెను. ఒక కాలమునందు సమాజమున నొకానొక విధానీము ధర్మముగా 
నుండును. ఆకాలమున నది సమాజమునకు హితకారిమై యుండును. 
అవిధానమే యింకొక కాలమున సమాజమునకు వాని కలిగించునదైనచో 
అప్పుడది ధర్మము కాజాలదు. అప్పుడు దానిని అధర్మమని యెంచి 
త్యజింప వలయును. ధర్మ మెప్పుడును సమాజమునకు హిత మొనర్చునదిగా 
నుండవలెను. 

(6 స్వధర్మాచరణమననేమి? 


ప్రతివ్యక్తియు స్వధర్మము ననుష్టింప పవలయును. స్వధర్మమనగా నేమి? 
గీతయందు ఏయే వర్ణములవారి కుచీతమగు వ్యాపారము ఆయా వర్ణముల 
వారికి స్వధర్మ మగీనని చెప్పబడెను. 


"చాతుర్వర్హ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః” (గీత. 4-13) 


తా నాల్గు వర్ణములు స సత్త్వాది గుణములయొక్కయు, తపశ్శమాది 
కర్మలయొక్కయు కిభజనము ప్రకారము తనచేత సృజింపబడెనని 
భాగవానుడు చెప్పెను. 


"బ్రహ్మణో శ్వేతవర్లః, క్షత్రియో ర్తక్తవర్లః వైశ్యః పీతవర్ణః, శూద్రః 
కృష్ణవర్ణః అతి నియమాభొవాత్‌" అని వ్రజసౌచికోపనిషత్తు. 

వర్ణమనగా రంగు. ఈ రంగులు తెలుపు, ఎజుపు, పసుపు, నలుపు. 
ఈ నాల్గవర్ణములు కలవారు క్రమమున బ్రావ్మణ, క్షత్రియ, మో, శూద్రులని 
చెప్పబడిన. ఈ రంగులేవి? ఇవి దేహవర్ణమునుబట్టి నిర్ణయింప 


150 బ్రహ్మజిజ్ఞాస (మూడన ప్రకరణము) 


వలయునా? లేక గుణమును బట్టి నిర్ణయింప వలయునా? శరీరము 
(చర్మము) పైనున్న రంగునుబట్టి నర్ణయమే చేయుటకు వీలులేదు అట్స 
చేసిన యెడల యూరోపియన్‌? జాత్‌లవారు తెల్లని వర్ణమువారు గనుక 
బ్రావ్మాణులనియు, తామ్రవర్సులైన అరబ్బులు క్షత్రియలనీయ, పీతవరులెన 
చైనావారు వైశ్యలనియు, నీగ్రోలు శూద్రులనియు, భారతీయులు సంకకీలు 
(అన్ని వర్తములు కలసినవారు) అనియును చెప్పవలసివచ్చును. కనుక 
ఈ వర్ణవీపిలు చర్మమునకు చెందినవి కావనియు, ఇవి గుణముల 
(అంతీరణమున)కు సంబంధించిన వనియు అర్ధము చేసికొనవలయును. 
సత్యమగు తాత్పర్యము కూడ నదియే 


"గుణకర్మవిభాగశః' అనుటలో గుణమునుబట్టి కర్మనుబట్టి 
విభజింపబడెను అనుటవలన వర్తము (రంగు) గుణముదేకోని శరీరము పైనీ 
కనబడునది కాదు. ఇదియే వద్రిసూచికోపనిషత్తు చెప్పినది. ఈశ్వరసృష్టి 
ననునరించి యే మనుజు డేరంగునకు చెందినవాడో పరిశీలించి సమాజమునీ 
నాలుగు వర్గములుగా మహర్షులు విభజించిరి. ఎట్టనగా - తెల్లనివర్ణము 
సత్త్వగుణమేు. రాజసతామనీ గుణముల నణగద్రొక్కిన స సత్త్వగుణిము 
గలవారు (అనగా : సత త్త గుణము ప్రధానముగా గలవారు) బ్రావ్మాణులు. 
ఎజని రంగు రజోగుణము. సాత్విక తామస గుణముల నణగ ద్రొక్కినట్టి 
రజీీగుణ ప్రధానులు క్షత్రియులు. పచ్చనిరంగు తమోగుణము. సాత్ర్వికీ 
రాజసగుణముల నణగ దొక్కినట్టి తమోగుణము గలవారు వైశ్యులు. 
నలుపు మిక్కిలి తమోగుణము. అదొగలవారు శూద్రులు. శ్రీశంకరులవారు 
ఇంకొక విధముగ చెప్పిరి. సత్త్వగుణ ప్రధానులు బ్రావ్మాణులు. నత్త ముతో 
కూడిన రజోగుణము ప్రధానముగా గలవారు క్షత్రియులు. తమస్సు, కూడిన 
రజోగుణము ప్రధానముగా గలవారు వైశ్యులు. రజస్సుతో గూడిన 
తమోగుణము ప్రధానముగా గలవారు శూద్రులు. ఆయా గుణములు 
గలవారు అయా గుణములచేత (హ్రేపింపబడిన కర్మలనే చేయుచుందురు. 


లోకసంగ్రవార్థమై వర్ణాశ్రమ ధర్మముల నేర్చరచిన మహర్షులు 
సర్వజ్ఞాలు. సమాజము యొక్క్‌ ధారణ పోషణములే గాక మానవీనికి 
మోక్షప్రాప్తికి అడ్డురాని విధమున ధర్మముల నేర్పరచిరి. ఏయే వర్ణమునకు 
చెందినవా రెటి “వ్యాపారమునందు ప్రవర్తింపవలయునో, వారి "ధర్మము 
లెట్టివో ప్రాచీన్‌ (గ్రంథములయందు చెప్పిరి. అందు కొన్నింటిని ఇచ్చట 


కర్మయోగము (6) స్వధర్మాచరణ మననేమి? 151 


చెప్పెదను. గీతయొక్క 18-వ అధ్యాయమందు 41,42,43,44, శ్రోకములయొక్క 
తాత్పర్యమిట్లున్నది స్‌ 

అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము, దయ, తపస్సు, శచిత్వము, 
ఓర్పు, బుజుత్వము, జ్ఞానము, విజ్ఞానము, దేవుడు కలడని నమ్మకము, 
ఇతరులకు జ్ఞానబోధ - ఇవి బ్రావ్మాణులకు స్వాభావిక కర్మలై యున్నవి.* 
(గీత. 1842) 


శార్యము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు 
వెనుదిరుగకుండుట, దానము, దొరతనము - ఇవి క్షత్రియులకు స్వాభావికమైన 
కర్మలు. (గీత. 18-43). 


వ్యవసాయము, గోరక్షణము, వ్యాపారము - ఇవి వైశ్యులకు స్వాభావిక 
కర్మలు. "సేవ శూద్రులకు స్వాభావికమైన కర్మ (గీత. 1844) 


మహాభారతమునందలి శాంతిపర్వమున భృగు భరద్వాజ 
సంవాదమునం దిట్టున్నది ం 


సీ ఆగమ సత్య ధర్మాచార తపముల 


* మహాభారతమునందలి సనత్పుజాతీయమునందు బ్రాహ్మణులు తప్పక 
యాచరించవలసిన విధులు ఈ క్రింది విధమున చెప్పబడినది 

కే జ్ఞానం చ సత్యం చ దమః (శుతం చ 
హ్యమాత్సర్యం హ్రీ స్తితిక్షాఐ.నసూయా॥ 
యజ్ఞిశ్చ దానం చ ధృతిర్యమశ్చ 
మహావ్రతా ద్వాదశ బ్రాహ్మణస్య॥ (-20) 

తా జ్ఞానము (తత్త్వార్ధమును తెలిసికొనుట), యథార్థ భాషణము, మనోనిగ్రహము, 
అధ్యాత్మ శాస్త్రశ్రవణీము, సర్వభూతములయందు మత్సరము లేకుండుట, చేయరాని 
కార్యములు చేయుటకు సిగ్గుపడుట, సుఖదుఃఖాది ద్వంద్వములను సహించుట, 
పరుల దోషమును బయట పెట్టకుండుట, అగ్నిష్టోమాది యజ్ఞములు చేయుట, 
దానమిచ్చుట, విషయముల సాన్నీధ్యమున నింద్రియములను నిగ్రహించియుండుట, 
ఉపరతి - అనునవి పండ్రెండును బ్రాహ్మణ ధర్మములు శ్లోకమున 'మహావ్రతా' 
అని యున్నందున విడువక అచరింపవలెనని భావము 


152 బ్రహ్మజిజ్హాస (మూడవ ప్రకరణము) 


కునికిపట్టులుగాగ వనజ 'భవుడు 
గలిగించె మును బ్రాహ్మణుల మజి కల్పించె 

నృప వైశ్యశూద్రుల నిర్మలాత్మ 
బ్రా్మణాదికముగ బరగు నన్నాలుగు 

జాతుల యుజ్వ్వల చ్భాయలోలి 
సొంపార దెలుపును, గెంపును, బసుపుచా 

యయు, గప్పునయ్యు నండ్రార్య వర్యు 
లాత్మకర్మ మెడలి యనులోమవృత్తి నె 
జ్డాతి సొచ్చు నన్య జాతిపనికి 
దానికట్లి భంగి దలకొను బెక్కులు. 
పనులక్షీసి జారతనము వచ్చు. 
దీనివలన తొలుత గుణమునుబట్టి కులోచితమైన వృత్తి ఏర్పడెను. 
తర్వాత గుణము మారినను కులము మారలేదు. “వృత్తి మారినపుడు 
రంగును మారునని పై పద్యమునందలి తాత్సర్యము. మజియు 
శాంతిపర్వమునందలి వృత్తగీతయందు తెలుపు మొదలైన వర్ణములు 
జీవావస్థలు ఛాయలై యుండుననియు అవి ఆణని చెప్పుటెడెను. 
శాంతిపర్వమునందే మజియొక్కచోట భీష్ముడు ధర్మరాజునకు వర్థాశ్రమ 
ధర్మములను చెప్పినట్లు కలదు. అనుశాసనిక పర్వమునందలి ఉమామ హేశ్వర 
సంవాదమునందును నా వర్ణవ్యవస్థను గూర్చి చెప్పబడెను. (గ్రంథ విస్తరణ 
భీతిచే వాటిని ఇచ్చట వీదావారింప లేదు.) పర్యవసాన మేమనగా: 
పుట్టుకచేత వర్షమును నిర్దేశించుటకు వీలులేదనియు, గుణమే కులమును 
నిర్ణయించుచున్నదనియ, గుణము మారినప్పుడు కులము సహితము 
మోరినదనియు పూర్వుల నిశ్చయము. ఈ విధానము ననుసరించియే 
వసిష్ట వ్యాస, నారద, జాబాల, సత్యకామాదులు బ్రాహ్మణకులములో 


కయ ని 
* వర్ణవ్యవస్థను గుజించి ఈ గ్రంథముయొక్క ప్రథమభాగము మొదటి ప్రకరణమున 
చక్చేంపదీడెను. పూర్వ మొక కులమునుండి మణియొక కులమునకు మార్పు 
జరిగెనకథ ఇచ్చట వీవరించితిని. కనుక ఇచ్చట ఆ విషయము చర్చింపలేదు. 


కర్మయోగము (6) స్వధర్మాచరణ మననేమి? 153 


చేర్చుకొనబడిరి. మొదట చేసిన ఈ కట్టుబాటు సంఘశ్రేయమునకు 
తోడ్నడినది. ప్రస్తుతకాలమున ఈ పద్ధతి చేడిపోయినందున వర్ణవ్యవస్థ 
నామమాత్ర మ. పెద్ద లరిగికరించిరి. ఇ 


గీతయందు చెప్పినట్టు ఏ గుణము కలవాడు అట్టిగుణమునకు 
సవాజమగు కర్మలు చేయటి సులభమగును. గుణమునకు' విరుద్రమయిన 
కర్మలు చేయుట అస్వాభావికము ఉదాహరణమునకు - అధికమగు 
స సత్త్వగుణము ప్రకాశవంతమును, శుద్ధమును, జ్జాన జనకమును నయినది. 
ప్రవృత్తికలది కోదు. అట్టివారికి తవీస్సు, వేదాధ్యయనము, లోకులను 
జ్ఞానమార్గమునందుంచుటి మొదలగునవి వారికి సులభమగు కార్యములు. 
అట్టివారు లౌకిక వ్యాపారమునందు ప్రవృత్తులు కారు, వారు లౌకిక 
వ్యాపారములు చాల ప్రయాసతో చేయవలసియుండును రజోగుణాధిక్యము 
వలన ్రవృత్తియు, లోకవ్యవవారములందు సామర్ధ్యమును కలుగును. 
తమోగుణాధిక్యము కలవాడు జ్ఞానహీనుడు, స్తబ్ధుడు లౌకిక పారమార్థిక 
విషయముల రెండింటికిని అసమేర్దు డగుటవలనీ "పైవారిచేత ఆజ్జాపిరప 
బడుచుండుును. 


పూర్వులు ఎవడెట్టి గుణము కలవాడో వానిని తదనుగుణమైన 
వ్యాపారమునందు ప్రవేశపెట్టి అట్టివారి నందజిని ఒక సంఘముగచేసి 
నిర్ణయించిరీ వారి వారి కులోచిత వ్యాపారము 
వారిధర్మమని. కట్టుదిట్టము చేసిరి ఈ విధముగ ప్రతివ్యక్తికిని అత 
డేసంఘమునకు (కురిమనకు) చెందిన వాడో అట్టి ధర్మమెక్కటి యేర్చడెను. 
అదియే వానికి స్వధర్మము. దాని ననుసరించుటయే స్వధర్మపాలనము. 
స్వధర్మమును గుజించి శ్రీ వివేకానందస్వాములవారి వాక్యముల 
నుదాహరింతును. 


కు కులములో నొక్కొక్క దానికి విధింపబడియున్న జాతి ధర్మము 
- స్వధర్శము. అనగా: ఆయా మానవుని శక్త్యనుసారమును, దశూనుసారమును 
విధింపబడియున్న కర్తవ్య కర్మములను అనుసరించుట. ఇవియే 
వైదికమతమునకును వైదిక సంఘమునకు మూలాధారములు..... ఈ జాతి 


154 బ్రహ్మబిజ్జుస (మూడన ప్రకరణము) 


ధర్మము ఈ స్వధర్మము, పతిదేశమందలి (ప్రతిసంఘము బాగుపడు 
మార్గము-చివరకు ముక్తికి అధిరోహింపజేయు నిచ్చెన. ఈ జాతిధర్మము, 
ఈ ఫ్వీధర్మము క్షిణించిపోవుట చేతనే మనదేశమునకు పతనము కలిగినది. 
కాని ఈకాలమున అగ్రకులమువారు సామాన్యముగా కై 'కెకొను అర్థమున 
జాతిధర్మము లేక (స్వధర్మము) మనము తప్పించు "కోవలసిన క్రొత్త 
ఆపద యగుచున్న ది. జాతిధర్మమును గూర్చిన కూలంకష జ్ఞానము తమకు 
కలదని వారి న కాని నిజమునకు వారికి అది తెలియ్‌నేతెలియదు. 
తమ గ్రామమున అనుసరింపబడు ఆచారమే వేద(ప్రతిపాదిత 
సనాతనాచారమని తలచి, అధికారము లన్నియు తమవిగనే భావించు 
కొనువారు నాశమున కేగుచున్నారు. నామాటలు వంశపారంపర్య 
కులవ్యవస్థను గూర్చిగాని గుణభేదములచే నిర్ణయింపబడు కులవ్యవస్థను 
గూర్చికాడు. గుణనిర్లీత కులవ్యవస్థయే ప్రథమమున నుండినదని నేనీను 
అంగీకరింతును. కానీ రెండు మూడు పురుషాంతరములలో గుణములకు 
బదులు జన్మమునకు ప్రాధాన్య మియబడెను. అందుచే మన జాతీయ 
జీవనము యొక్క ఆయువుపట్టునకు దెబ్బతాకినది. లేనిచో మనమిట్టి 
పతనస్థితి 'కేలకూలితిమి?”* 


ప్రస్తుత కాలమున మనస్వధర్మ మననేమియో మనము పూర్వపు 
ధర్మశాస్త్రములనుండి తెలిసికొనలేము. ఏలయన అంబప్టుడే వైద్యము 
చేయవలయునని మనుస్కృతి చెప్పినది (మనువు. 1047 ప్రస్తుతము 
ఒక్క కులమునుండియే మనకు కావలసిన గొప్పవైద్యులను పొందలేము. 
ఇట్టిచిక్కు లనేకము లున్నవి. కనుక ప్రస్తుత పరిస్థితులకు మన్వాది 
స్ర్రతులు సరిపడవు. లేదా వాటినే కాలానుగుణముగా మార్పుచేసికొన 
వలెను. అటుగాక కొందజు చెప్పునట్లు పూర్తిగా ధర్మశాస్త్రములను 
అనుసరింతుకీని తినుటకు తిండిలేక స్టోతంత్ర్యము లేక పరజాతులకు 
బానిసలమై యుండవలసివచ్చును. 


గీతయందు చెప్పినరీతిగా నెవరు ఏవర్హమునకు (సత్త్వాది గుణములకు) 
* ఈ భాగము మద్రాసు శ్రీ రామకృష్ణ మఠాధ్యక్షునిచే ప్రకటింపబడిన శ్రీ 


వివేకానందస్వామివారి "కులము, నంన్క్రతి, సామ్యవాదము” అను గ్రంథమునుండి, 
అనువాదకులు శ్రీ కందుకూరు మల్లికార్డునం. 





కర్మయోగము (6) స్వధర్మాచరణ మననేమి? 155 


చెందినవారో ప్రపంచమునందంతటను అటివారు ఆయా వరోచిత 
(గుణోచితమైన వ్యాపారమునే చేయుచున్నారు. సత్త్వ గుణాధిక్యీము 
కలవారు రష్యాలో నున్నను, అమెరికాలో నున్నను, ఏ దేశములం దున్నను 
దైవారాధన, దయ, సత్యము మొదలగు ఉత్తమ గుణములు గలవారై 
బ్రాహ్మణోచిత కర్మములనే చేయుచున్నారు. అక్తే త్రమోగుణాధిక్యము 
కలవార లెచట నున్నను శూద్రోచితకర్మ (సేవ) చేయుచున్నారు. ఈవ్యవస్త 
ఈశ్వరసృష్టి ఈశ్వర నియామకము. మన మతము నందున్న కులతత్త్యములు 
సంఘముచేత కల్పింపబడినవి. 


పైన చెప్పినవిధముగ నేర్పడిన వర్ణవ్యవస్థ తారుమారైనది. దానినివ్చుడు 
సవరించుటకు సాధ్యపడదు. ఈ సాంఘిక నియములను ఈ నాడేగాక 
ప్రాచీన కాలము నందును బలవంతులైనవా రుల్లంఘించి యున్నారు. 
ఉదాహరణమునకు-పరకురాముడు బ్రాహ్మాణుడయ్యను క్షత్రియోచితీమైన 
కర్మలకు పాల్పడెను. బ్రాహ్మణకుల సంబజాతులగు ద్రోణ, కృష, 
అశ్వత్థామాదులు శస్టోపజీవులైరి. "క్షతియడాపద నొందినప్పుడు వైశ్యవృత్తితో 
జీవింపవచ్చునుగాని బ్రాహ్మణ వృత్తితో జీవింపరాదు." (మను. 10-95) 
అని మనువు కట్టెవిరిచినట్టు చెప్పి యున్నాడు. కాని పాండవులు 
ఏకచ[క్రపురమున బాహ్మణవృత్తితో కొంతకాలము జీవించిరి. 
పురాణములనుండి యిట్టి దృష్టాంతము లనేకములు చూపవచ్చును. 
దుర్చలులు సంఘనియమముల (వారివృత్తుల) నుల్లంఘించినపుడు 
ఇక్షింపబడిరి. అది యట్టుండనిండు, ఇవ్పుడు స్వధర్మానుష్టన మనగానేమి? 
అను ప్రశ్న సహజముగనే బయలుదేరు చున్నది. ఇందుకు సమాధానమిది: 

పూర్వజన్మ సంస్కారవశమున వర్తమాన జన్మమునందు వారి వారి 
కర్మానుసారమైన వ్యాపారమునందు (వృత్తి యందు) ఆసక్తి కలిగి అట్టి 
వృత్తులయందు ప్రవేశించి దానియందభివృద్ధి పొందుచున్నారు. 
ఎవరేవృత్తియం దున్నారో వారు దానినే చిత్త శుద్ధితో చేయవలయును. 
అదియే స్వధర్మ నిర్వహణము. 


న్వకులోచితమైన కర్మ (వ్యాపారము)గాని, కులధర్మము గాక పోయినను 


156 బ్రహ్మజిజ్ఞాస (మూడన ద్రకరణము) 


తండ్రితాత లవలంబించివడిగాని, ఆ రెండు విధములైన వ్యాపారములు 
గాక బుద్ధిపూర్వకముగ తానవలంబించి నట్టిదిగొని, యెవరెట్టి వ్యాపారమును 
చేయచున్నారో వారి కదియే న్వధర్మము. ష్‌కు కష్టమని తోచినవ్పుడుగావి, 
దానియందు దోషమున్న దనిగాని దానిని "వదలరాదు. *“సమప్త 
కర్మములయందును నేదోయొక దోషముండును" (గిత. 18-49). 

మజియొకడు మణియొక కార్యము చేయటవలన లాభపడుచున్నాడని 
దానికొరకు పరుగిడరాదు. అది వానికి పరధర్మమగును. ఉదాహరణము 
నకు: ఒకడు సైనికుడుగా చేరి, కొంతకాల మా యుద్యోగమునందుండి, 
యుద్ధము వచ్చినపుడు అయ్యో! సోదర మానవుని నెట్టు చంపుదుననిగాని, 
యుద్ధే మున మృతిబొందుదునేమో యనిగాని ఫయపడి దానిని 
వదలీవేయరాదు. గీతయందు : 


క్లో శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వ నుష్టితాత్‌ | 
స్వధర్వే నిధనం శ్రేయః పరధర్మో భయావవః ॥ (గీత. ౩35 


తా స్వధర్మము గుణము లేనిదైనను, పరధర్మమునకంక శ్రేష్టము. 
తనధర్మమునందు మరణమైనను శ్రేష్టము. పరధర్మము భయమును 
కలిగించునది. అనగా మంచిదికాదు. కదని భావమేమనగా: యుద్ధము 
మంచిదికాదని 'సైనికులందణును యుద్ధమును మాని వారి యిరడ్డకు 
పోయిరేని వారిస్థానమున నిలుచువా రేవ్వరు? వారు సమాజమునకు 
ద్రోహము చేసినవో రగుదురు. న్వధర్మమును చిత్తశుద్ధితో పాలించుటయే 
ధర్మము. 

ఉదాహరణము : వ్యాపారి (వర్తకుడు) న్యాయమైన లాభములకు 
సొమ్మును విశ్రయింపవలయును. తనవద్ద క్రయ విక్రయములు చేయుటకు 
వచ్చినవాడు బాలుడుగాని, ఎట్టివాడుగానీ, రాజ్యపాలకుడుగాని అందణిని 
సమదృష్టితో చూచీ యొక విధమగు లాభమునకే క్రయ విక్రయములు 
చేయవలను. మవాభారతమునందలి తులాధారుడను వైళ్యశిభామణికథ 
యిందుకు దృష్టాంతము. 


కర్మయోగము (6) స్వధర్మాచరణ మననేమి? 157 


ప్రభుత్వోద్యోగియు, ధర్మమును తప్పక తన విధాయక కృత్యమును 
నెరవేర్భవలెను. ఒకగృహస్థుని యింటి సొమ్మును దొంగిలించిన చోరుని 
పట్టుకొని న్యాయాధిపతి యెదుట పెట్టవలసిన ధర్మము పోలీసు ఉద్యోగిదై 
యున్నది. అ యుద్యోగి దొంగవల్‌న కొంత సొమ్మును లంచముగా 
తీసికొని దొంగను వదలివేయుట స్వధర్మహాని, అదేవిధముగనే 
న్యాయాధిపతియు లంచము తీసుకొని ఉద్యోగిగా తనధర్మమును 
తప్పినవాడగుచున్నాడు. అందులకు కారణమతడు ప్రతిఫలము 
నపేక్షించుటరే. ఫలాపేక్ష లేకయే స్వధర్మమును నిర్వహింప వలయును. 
ఇచ్చట "ఫలాపేక్షోయను మాటకు జీతము తీసికొనకయే ఉద్యోగము 
చేయుమని యర్థముకాదు. జీతమును ఉద్యోగి ప్రత్యేకముగా కోరవలసిన 
పనిలేదు. దానంతటనదియే ప్రభుత్వమునుండి లభించును. కృషీవలుడు 
భూమిని దున్ని 'పైరుపెట్టిన యెడల అతడు ఫలమును కాంక్షింపక పోయినను 
ఫలము లభించుచునే యున్నది. 


ఫలాపేక్ష రహితముగా స్వధర్మ నిర్వహణము చేయుట యనగా : 
జీతబత్తెములను తప్ప యుద్యోగి మజటెట్టి ఫలమును నపేక్షింపరాదు. 
అతడు చేయుచున్న యుద్యోగము ఈశ్వర ధర్మమనియు, ఈశ్వరాజ్ఞను 
పాలించుచున్నాడనియు భగవంతుడే తనకు జీతము నిచ్చుచున్నాడనియు 
భావించిన చాలును. అదియే అతనిని కర్మయోగమునకు కొనిపోవును. 
కొందజుద్యోగులు అ'శ్రమార్దనముతో లక్షలకొలది ద్రవ్య మార్దించుచున్నారు. 
వారు శ్రీమంతులగుట చూచి యితరులును 'మే మేల లంచము 
తీసికొనరాద"ని అధర్మపరులైనచో నప్పుడు సమాజ మెట్టుండునో 
యోచింపుడు. అపుడీదేశము, పురాణములయందు చెప్పబడిన 
నరకమునకంటను భయంకరముగ నుండును. స్వార్ధరహితులై 


లపపపపపలతతతతతతతతతతతతావడాడాయ 

* సృహాభారతహుసందు, కొౌశికునకు ఉపదేశమిచ్చిన పతిత, 
ధర్మవ్యాధులయొక్కయు జాజలికి నుపదేశమిచ్చిన తులాధారునియొక్కయు 
కథలు స్వధర్మ నిర్వహణకు దృష్టాంతములుగ చెప్పబడినవి 


15కి బ్రహ్మజిజ్హుస (మూడన ప్రకరణము) 


స్వధర్మాచరణము చేసిన మహనీయులకు ఉద్యోగ విరమణ కాలమున 
ఉపకార వేతనము తప్ప మటేమియు మిగులక పోయినను అట్టివారు 
భగవంతునికి ప్రీతిపాత్రులైన అయనబిడ్డ లగుచున్నారు. అంతకంమెను 
వారికి కావలసిన మవాభాగ్య మేమున్నది 


(7) కర్మయోగము సులభ మగుకెట్టు? 


కర్మయోగము సులభముగా లభ్యము కావలయునన్న ముఖ్యముగా 
రెండంశములను దృఢముగా నమ్మినవాడై యుండవలయును. (1) 
దేవుడున్నాడు. అతడు సర్వజీవులను పోషించువాడు. అతని యనుగ్రహము 
'పైననే సర్వజీవులయొక్క శుభాశభఫలము లాధారపడియున్నవని నిశ్చయ 
ముండవలిను. లేదా, హిందూ బౌద్ధ సిద్ధాంతముల యందు చెప్పిన 
కర్మసిద్ధాంతము ననుసరించి జీవులు వారిహిరి కర్మానుసారముగ సుఖ 
దుఃఖఖముల ననుభవించుచుందురని నమ్మవలయును. అందులో నే యొక్కటి 
సంపూర్ణముగ నమ్మినను "నేను ద్రవ్యమార్షించి ెట్టకపోయినచో 
వృద్దాప్థమందు నా గతి యేమికావలయును? నా యనంతరము నాఆలుబిడ్డ 
లెట్టు జీవింతురు?" అని భయముండదు. పె పై రెండు సిద్ధాంతములలో 
దేనినేనియను పూర్తిగా నమ్మనివారును, కొంతనమ్మి కొంత నేమ్మనివారును 
పి భయమునకు లోనగుచున్నారు. అందువలన వారు స్వార్ధమును 
త్యజింపలేకయున్నారు. 


పై రెండు సిద్దాంతములలో రెండింటినిగాని, ఏదేని ఒక దానినిగాని 
నమ్మినవానికి కర్మయాగము అత్యంత సులభము. తక్కినవారికీ కష్టతరము. 
కనుకనే గీతయందు "నాభక్తుడవు కమ్ము (గీత. 934). నన్నే శరణుపోందుము. 
నీ యోగక్షేమములను నేను విచారింతును" (గీత18-66). అని భగవానుడు 
పలుమారులు బోధించుట కనబడుచున్నది. పైరెండు సిద్ధాంతములను 
నమ్మనివాడైనను, దేవుడు లేడను నాస్తికులైనను 'శర్మయోగులే కావచ్చునని 
వివేకానంద స్వాములవారు చెప్పిరి. కాని ) ఎట్టివారైనను కాలానుగుణమైన 
ధర్మమార్గమును తప్పినవారికిని, కపటచిత్తులకును కర్మయోగ మలవడదు. 


కర్మయోగము (7) కర్మయోగము సులభమగుచెట్లు? _ 159 


ధర్మార్థకామములు మూడును ధర్మమునకు వ్యతిరేకము కాకూడదు 
పరమ పురుషార్ధమైన మోక్షమునకు ప్రతిబంధక మైనపుడు తప్ప ఇతరత్ర 
ధర్మమును వదలరాదు. ధర్మమెప్పుడును సమాజమునకు మేలును 
కూర్చునదిగా నుండవలెను ఒకవేళ నాస్తికుడైనను అయా కాలానుగుణమైన 
ధర్మమునకు లోబడినవాడై, లోకకల్యాణమే తన ధర్మమని భావించిన 
వాడు కర్మయోగి యగును శ్రీ వివేకానందస్వాములవారు కర్మయోగమను 
వారి ఉపన్యాసమున అట్టు చెప్పియున్నారు 

*ర్రర్మయోగి యగువా డేసిద్ధాంతమును విశ్వసించ నక్కరలేదు. 
భగవంతుని యస్తిత్వమును గూడ నాతడు నమ్మనక్కరలేదు 
స్వార్థరాహిత్యమును సాధించుటయే అతని ముఖ్యాశయము అతడు దానిని 
స్వయముగా సాధింపవలయును. అతని జీవితమందలి ప్రతి క్షణమును 
ఆదర్శానుభవమై యుండవలయును. ఏలయన జ్జాని దేనిని తన 
వివేకముచేతను, భక్తుడు తన (ప్రేమచేతను సాధింపజూచునో, ఆ 
పరతత్త్వమునే ఎట్టివాదములను సిద్ధాంతములను అ పేక్తింపక కర్మయోగి 
తన కర్మాచరణముచేతనే సాధింపవలసియున్నది " 


'కర్మయోగము' నందే మజీయొకచోట ఇట్టు చెప్పిరి 


+... భక్తుడు తన ప్రార్థనమువలనను, జ్ఞాని తన విజ్ఞానమువలనను 
'ప్రాప్తించునట్టి పరమావధినే ప్రాపించుచున్నాడు కావున స్వార్ధరాహిత్య 
మనునది జ్ఞానికిని, కర్మికిని, భక్తునకు గూడ సమావేశ నిలయమగు 
గమ్యస్థానమై యున్నది." 
(9) కర్మయోగమువలన మోక్షమెట్టు సిద్ధించును? 


నిష్కామకర్మమను విషయమును పరిశీలించినచో జ్ఞానమువలన 

మమకారములు విడువవలయునని చెప్పుదురు అవి విడువనిదే జ్ఞానము 

సిదింపదు. జానము లేక మోక్షము సిద్ధింపదు అహంకార మమకారముల 
ఉద గ 


"అనువాదము శ్రీ చిరంతనానందస్వామి 


శ 


160 బ్రహ్మజిజ్ఞాస (మూరు ప్రకరణము) 


విడువనిదే ముక్తి సిద్ధింపదు అహాంకొక మమకారములు విడువనిదే 
మృుక్తి సిద్ధింపదని అన్నీ సంప్రదాయములవారును నంగీకరింతురు. ఈ 
యహంకోరమే కర్మను ేరేపించుచున్నది. కర్మ చేయుటకుముందు 
ఫలాపేక్ష కలుగుచున్నది ఫలాపేక్ష లేనిదే యే కర్మమును ప్రారంభింవ 
బడుటలేదు. ఒక్కసారి ఫలాపేక్షతో కర్మ చేసినంతనే ఆ కర్మఫలమును 
తప్పక యనుభవించవలసియున్నది. నిష్కామకర్మాచరణ మనునది 
యహంకారమును వదలుకొన్నపుడే సాధ్యమగుచున్నది. 'నా కొటకు', 
'నా వారికొజకు' అను భావము లేకపోవుటయే దీని యర్థము. 


అహంకారముతో కూడిన కర్మాచరణమే ప్రవృత్తి, అదియే కర్మత్వమ 
గల వ్యాపారము అహంకార మమకారములను వదలుకొనుటయే నివృత్తి 
ఇందు కర్మకు కర్మత్వము లేదు ప్రవృత్తివలన సంసారము, నివృత్తి వలన 
మోక్షము సిద్ధించును. తామరాకుపైన నీటిబిందువు నిలిచియుండినను 
అది తామరాకు నంటలేదు ఇదియే యిందులోని సూక్ష్మము. ఇట్టి 
కర్మయోగి రాజదండమును చేబూని భూమినంతయు పరిపాలించు 
చుండినను, భయంకర రణరంగ మధ్యమున నిలిచి సేనలను శత్రువుల పైకి 
పురికొల్పుచు యుద్ధము చేయుచుండినను, ఏ కర్మను చేయనివాడే 
యగును. కోర్కెలను జయించనివాడు సన్న్యసించి కొండ గుహలో 
కూర్చుండి యేకర్మను చేయకుండినను సమస్తకర్మలు చేసినవాడే 
యగుచున్నాడు. 


జి : ఇచ్చట నొక సంశయము కలుగుచున్నది. సాధన చతుష్టయమ 
సాధించిన అధికారి శ్రవణాదులు చేయుటవలన అవిద్య నశియించి 
తత్త్వజ్ఞానము కలుగునని జానయోగమున చెప్పితిరి. అవిద్య నశింపనిదే 
జా జో 
దాని కార్యములగు అహంకార మమకారము లెట్లు నశించును? 


వే ; అహంకార మమకారములు వదలుకొనుటకు జ్ఞానయోగ 
మొక్కటియే మార్గము కాదు. జ్ఞానయోగులకు సహితము వైరాగ్యమ 
ప్రధానము కదా? అట్టే కర్మయోగులియందు సహితము కోర్కెలు లేనివారీ 


కర్మయోగము (8) కర్మయోగమునలన మోకమెట్టు సిద్దించుఎ? 161 


పరమేశ్వరానుగ్రహమున హృదయ గ్రంథ శ్టీభించుచున్నది. దానితో 
అహంకార మమకారములు క్షిణించుచు మఅందువలన ; జననమరణ 
ఢూవచైన నంసార ప్రవావము ఇంకిపొ న్నది. ఇది సరికాదని మటియక 
పక్షమునందుండి చూచినను కర్మయోగమువలన చిత్తశుద్ధియును, 
చిత్రశద్ధిలన తత్త్వజ్ఞానమును, తత్త్వజ్ఞానమువలన మృుక్తియు కలుగుచున్నది 
గదా? "త త్త్వజ్ఞానము కలిగినపిమ్మట లోక సంగ్రహార్థమ్టై (లోకులను 
బుద్ధిమంతులనుగా జేయుటకొజకు) ఫ ఫలాపేక్ష లేక కర్మలాచరించినను, 
విద్వత్సన్న్యానము స్వీకరించినను, నీ రెండు నాకటియే యైనను కర్కయోగమే 
మంచిదని గీత చెప్పుచున్నది ఈ యిరువురకున. గమ్మస్తా సాన 
మొక్కటియేయని గీత యీ క్రింది విధమున చెప్పినది 

జ్ఞానముతో కూడిన కర్మసన్న్యాసమును (సాంఖ్యమును), కర్మ 
యోగమును, భిన్నమైన ఫలముల నిచ్చునని మూఢులు మాత్రమే చెప్పుగుకు 
పండితులు (జ్ఞానుల్లు అట్లు చెప్పరు. _కర్మసన్న్వాస రర్మయోగములలో 
ఏయొక దానిని లెస్సగా అభ్యసించినను అట్టివానికి ఆ రెంటియొక్క 
ఫలము కలుగుచున్నది (గీత. 54) 


సాంఖ్యులు (జ్ఞాన నిష్టలు) ఏస్థానమును పొందుదురో కర్మయోగు 
లును అస్తానమునే బొందుచున్నారు. జ్ఞా జొనయౌగ కర్మయోగములు రెండును 
సమానమైన ఫలము కలవని ఎవడు "చూచుచున్నాడో అతడు లెస్సగా 
తెలిసినవాడు (జ్ఞాని) (గీత. 54). 


ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయుటయను కర్మయోగముయొక్క 
మభియొక రూపమునకు గూడ ఫలమిదియే యగుచున్నది. ఎట్టన:- యజమాని 
సేవయందు నియక్తుడ్రైన మానవుడు తాను, చేయ కర్మలయెక్క ఫలమును 
తానెట్లు పొందలేడో అప్తే "నేను పరమేశ్వరుని జంటను. ఆయనసేవ 
చెయట్టై నేనీలోకమున బన్మించితిని. నేను చేయు సమస్త కర్మపలమ..ను 
యజమానికే చెందోనను అచంచలబుద్దితో చేయట. దీనిని . 


162 బ్రహ్మజిజ్హుస (మూడవ ప్రకరణము) 


దాసభావమని యందురు 


జ్ఞానయోగ, రాజయోగ. కర్మయోగ, భక్తియోగములను నీ నాలుగు 
సంప్రదాయములును నొకదానితో మరియొకటీ అప్పుడప్పుడు 
కలియుచుండును. అయినను నీ నాలుగింటిలో నేది సొధకునిచేత 
ప్రాముఖ్యముగా గైకొని యాచరణలో పెట్టబడునో అతడట్టి నంప్రదాయమునకు 
చెందిన వాడని పిలువబడును. 
కో ్టో॥ తస్మాదసక్త సృతతం కార్యం కర్మ సమాచార | 

అసక్తో హ్యాచరన్‌ కర్మ పరమాప్పోతి పూరుషః _ (గిత. 3-13) 

తా అ కారణమువలన అసక్తుడవై చేయదగిన కర్మలను చేయుము 
ఏలయన ఫలాపేక్షారహితముగ కర్మలు చేయు పురుషుడు మోక్షమును 
పొందుచున్నాడు. 

ఇట్టి కర్మయోగము ననుష్టించిన మహనీయులకు నమస్కరించు 
చున్నాను. వారి ఆశీర్వాదములు మాకు లభించుగాక! 


అ శోక = 


"వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌, 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!” 


అది పరమేశ్వరానుగ్రమువలన మజ్జిబోయిన రామసుబ్బయ్యచే 
రచియింపబడిన 'బ్రహ్మజిజ్ఞాస' ద్వితీయ భాగమునందలి 'కర్మయోగ' 
మను మూడవ ప్రకరణము సంపూర్ణము. 


ఓమ్‌ కాంతి శ్ళాంతి శృాంతిః 


స 


ఓమ్‌ 
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 


నే 
బ్రహ్మజిజాస 
ఠా 
(ద్వితీయ భాగము) 
నాలుగవ ప్రకరణము - భృక్రియోగము 
శ “వేదాంతనాథం స్వకృతైకదానం 
హతాభిమానం త్రిదశ ప్రధానమ్‌ | 


గబేంద్రయానం విగతావసానం 
శ్రీ రామచంద్రం సతతం నమామి''॥ 


(1) భక్తి మార్గము 


భక్తి మార్గము అనాదిర్వైనది. ఇది యే కాలమునందుండి 
ప్రారంభింపబడీనో చెప్పలేము. కనుక అనాదియని చెప్పవలసివచ్చెను. 
వేదకాలమునం దొకవంక వేదపఠనమును, బహుదేవతా ప్రీత్యర్థమై 
జరుగుచుండు వేదచోదిత యజ్ఞయాగాది కర్మకాండమును సాగిపోవుచున్న 
కాలము నందే ఏకేశ్వరోపానేనా రూపమగు భక్తియును ప్రచారము 
నందుండినట్టు తెలియుచున్నది. ఒకొక్కప్పు డఉీరెండింటికిని స ౦ఘర్హణ 
కలిగినట్లు నపొతము కనబడుచున్నది. భాగవతము నందలి దక్షాధ్వరధ్వంస 
కథనమును పరిశీలించితి మేని యీ విషయము బోధపడగలదు. అందు 
బ్రాహ్మణ ధర్మప్రచారకుడగు దక్షప్రజాపతి యీశ్వరధిక్కారము చేసినపుడు 
భగవదృ్భక్తుడగు నందికేశ్వరు డిచ్చిన యుపన్యాసమును, భగవద్భక్తులును, 
బ్రాహ్మణులును నొకరినొకరు శపించుకొనుటయును గమనింపదగినది. 
వేదములయందలి కర్మకాండమును, ఉపనిషత్తు లయందలి జ్ఞానమును 
అందరికిని అందుబాటులో లేనివి కనుక సర్వజన స సులభమగు భక్తీమార్గము 
అధికముగ ప్రచారములోనికి తెచ్చిన మహనీయుడు నారద మపర్షి. 


164 బ్రహ్మజిజ్హుస (నాకర ప్రకరణము) 


ఈ మహర్షి శూద్ర కులదొడుగా పుట్టి దేవబుషి యయ్యెను. 
దశోపనిషత్తుల “తరువాత పుట్టిన శ్వేతాశ్వత “రోపనిషత్తు నందు భక్తిని 
గుజించి స్వల్పముగ చెప్పబడేనది. భగవద్గీతయందు భక్తితత్త్వము 
పరిపూర్ణత నొందెను. రామాయణ, మవాభారతీములయందును భకి సక్తి తత్వ 
మనేకి విధముల చెప్పబడెను. భక్తి మార్గ ముపనిషత్తులనుండి 
పురాణములలోనికి గైకొనబడెనో, 'లేక, ఉపనిషిత్తులకున్న గౌరవమును 
జూచితమ తమ భక్తి మార్గము లుపనిషతృ్సమ్మృతములని తెలుపుటకు 
పురాణములనుండి యుపనషత్తు లలోనికి గైకొనబడెనో చెప్పుట కష్టము. 
అష్టోత్తర శతోపనిషత్తుల కూర్చునందు "మొదట శైవోపనిషత్తులును, 
పిమ్మట వైప్ణవోపనిషత్తు' లును, అ తరువాత శక్ష్యుపనిషత్తు లును "కనబడు 
చున్నందున ఆ క్రమమును అనుసరించియే శైవ, వైష్ణవ, శ్ఞార్హ రాధాకృష్ణ 
(గౌరాంగు మతములు వోోష ప్రచారములోనికి సల్చన ట్లూహించే 
కొనవచ్చును. 


భక్తితత్త్వమునందు వాసుదేవ భక్తియు సనాతన కాలమునుండి 
ప్రచారము నందున్నట్టు తెలియుచున్నది. మహాభారత శాంతిపర్వమునం 
దీవిషయము గలదు అందు భాగవత ధర్మము లనబడు నారాయణీయ 
ధర్మములు ఎచ్చట నుండి యెట్టు ప్రచారమునకు వచ్చినదియు 
చెప్పబడెను. లోకానుగ్రహముకొజకు శ్రీమన్నారాయణుడు, ధర్ముడను 
మహర్దికి నరుడు, నారాయణుడు నను పుత్రద్వయముగా బదరికాశమమున 
తపంటు సేయుచుండగా నారద మహర్షి అచ్చటికేగి నారాయణ దేవుని 
భక్తితో సేవించి 'ఆరాధనీయమైన దేదీేయో ఆనతి'మ్మన ఆ దేవుడు 
నారద మహర్డికి జ్ఞానముతో చేరిన ఈ భక్తి మార్గము నుపదేశించెను. 
నారదమపర్తి 'సెరామ్‌ణదేవుని మూలరూపమును మ్రూపుమని ప్రార్థింపగా 
"నీవు పరమైకొంతి వగుదువేని నీ కట్టి యనుగ్రవహము కలుగు"నని యానతిచ్చి 
యత్యాదరంబున వీడుకొలిపెను నారదమహర్షి వియద్వీథి మేరు' 
పర్వతమునకుం జని యందు నియతాత్ముడై యుండ నా మహర్షికి, 
మేరుపర్వతము కడనున్న క్షీరసాగరమును, దాని కుత్తరమున నున్న 
శ్వతద్వీపంబును, అందు నిరాహారులు నింద్రియ "వృత్తి రహితులు, 
నస్వేదులు, సుగంధి్వేతారగులు నగు పురుషులు మనోవిథిలో తోచిన 


భక్తియోగము (1) భక్తి మార్గము 165 


శ్వతద్వీపంబునకు పోయి యచ్చటనున్న వారలచే నాదరింపబడి దుష్కర 
తపోనిష్టతో విష్ణుదేవుని స్తుతిచేయుచుండ నారాయణుండు మవాద్భుతం 
లైన దివ్యరూపంబుతో ప్రత్యక్షమై నారదమహర్షికి భాగవత ధర్మముల 
నుపదేశించెనని చెప్పబడినది. 


ఇట్లు నారదమవర్డి శ్వేతద్వీపంబున పరమపురుషుని యనుగ్రహము 
బడసి, మరల బదరికాశ్రమంబునకు పోయి నరనారాయణుల దర్శించి 
వారికి జరిగిన సంగతి నివేదించి, అచ్చట కొంతకాల మేకాంతికుడై 
యుండి హిమవన్నగంబున నున్న యాశ్రమంబునకు పోయినట్టు గలదు 
*నారాయణునివలన చెప్పబడినందున నారాయణీయములనియు, ఏకాంతిక 
ధర్మములనియు, సాత్వతములనియు, **భాగవత ధర్మము లనియు, 
పాంచరాత్రములనియు నీ భాగవత ధర్మములకు "పేరు గలిగినవి. 


భక్తితత్త్యము మొదట భారతీయు లెజుగరనియు, విదేశముల నుండి (శ్వేత 
ద్వీపమునుండి) కొనిరాబడినదని చెప్పుటవలన క్రైస్తవుల బైబిల్‌ నుండి 
గైకొనబడెననియు, కొందటు పాళ్చాత్యపండితులు తలచిరట నారదమహర్షి 
బదరికాశ్రమమున తొలుత నారాయణదేవుని దర్శించి నప్పుడే యీ భక్తిమార్గ 
ముపదేశించెను అయినను నారదమహర్షి 
కం లోకేశ! నీవు ధర్మ 

శ్రీ కావలిగాగ నవతరించుట విద్వ 

ల్లోకంబు "సెప్పు నమ్మూ 

లాకృతి యెట్టుండునో దయాత్మకమూర్తీ! (ఆం మ భాశాంతి 6-354) 
అని ప్రార్థించుటవల్ల భగవంతుడు ఏకాంతివగుమని చెప్పుటయు మహర్షి 
శ్వతద్వీపమునకు జనుటయు జరిగినది కాని నారాయణదేవుడు నారద మహర్షికి 
బదరికాశ్రమమునందే యీతత్త్వ ముపదేశించెను దానినే భగవంతునివలన 
శ్వతద్వీపమున మపర్డి మరల వినెను భారతవర్ష మనునది యిప్పటి మన 
భారతఖండము మాత్రమేకాదు దాని సరిహద్దులెంత వణకు వ్యాపించియుండెనో 
యిప్పుడు చెప్పలేము 

*కృష్ణభగవానునకు సాత్వతుడను పేరు గలదు ఆయనచే బోధింపబడిన 

మక్‌మగుటవలన భాగవత ధర్మములకు సాత్వతములని పేరు గలిగినది 
విషసహస్రనామ స్తోత్రమునందు 512వ నామము "సాత్వతాం సతి; అని 
యన్నది. అనగా సోత్వతులకు యోగ క్షేమములను చేయువాడు' సాత్వతుడు. 
నందాదులగు గోపకులో, లేక వసుదేవాదులో యైయుందురు 


166 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


నారదమహర్షి సామాన్యవ్యక్తి కాడు. భాగవతపురాణమునందు 
శ్రీమన్నారాయణుని యేకవింశతి అవతారములలో నారదావతార 
మొక్కటియని చెప్పబడినది. ఈమహర్తి వేదములను, వేదాంగములను 
ఉపనిషత్తులను, అందలి సగుణ నిర్గ్ణణోపాసనలను, బ్రవ్మతత్త్వజ్ఞానము 
నెజిగియు మవోయోగిలై, తపన్విదై, వీయద్గమనాది శక్తులు కలిగియుండెను 
ఇట్టి మహర్షిని నారాయణదేవుడు "పరవ్దేకాంతి వగుము, నీకట్టి వె పెంపు 
సంపాదించేదను" అని చెప్పుటవలన భగవంతుని సగుణ, సాకారమూర్తిని 
దర్శించుటకు వేదవిహిత కర్మానుష్థానము, ఉపాసనలు, (బ్రహ్మజ్ఞానము 
మొదలగు అర్హతలు చాలవనియు, పరమైకాంతభక్తి కావలసియున్నదనియ, 
ఇట్టి యేకాంతభక్తి కర్మ-జ్ఞాన-ఉపాసనల కంక భిన్నమైనదనియు 
తెలియుచున్నది 


నారదమపర్తి యీ భాగవత ధర్మములను బ్రహ్మసభయందున్న 
సిద్ధసాధ్యాదులకు వినిపించెను క్రమముగ వాబ్బ్యయరూపమగు నీ 
యమృతము లోకమున వ్యాపించెను దీనిని శంతను డెజిగి భీష్మునకును. 
భీష్ముడు యుధిష్టిరునకును చెప్పినట్టు గలదు. మజియు, నారదమహర్షి 
యీభక్తిసుధను యోగ్యత గలవారికెల్ల జాతిలింగభేదము లేక లోకమున 
ప్రసరింపజేసెను ప్రవ్లాదునకు ఈ ధర్మమునే యుపదేశించినట్లు గలదు 
ప్రవ్హోదుడు దైత్యబాలుర కీబ్రహ్మతత్ర్త్వజ్ఞానయుత మగు వాసుదేవభక్తిన 
జెప్పగా వారాశ్చర్యపడి నీ కెవ్వరిట్టి హోధ నొసంగిరని ప్రశ్నించిరి 
వారికి ప్రహ్లాదుడు "తొల్లి నేను దివ్యదృష్టిగల నారదమహామునివలన 
సవోషంబైన యీజ్ఞానంబును, పరమ భాగవత ధర్మంబును వింటి" 
ననియును 


"నరుడుం దానును మైత్రితో మెలగుచున్‌ నారాయణుం డింతయున్‌ 
వరుసన్నారద సంయమిాశ్వరునకున్‌ వ్యాఖ్యానముం జేసె మున్‌" 
(ఆంధ్రభాగవతమ) 


అనియును వచించెను 


భక్తియోగము (1) భక్తి మార్గము 167 


జ్ఞానపూర్వకమగు నీభక్తి మార్గము మహాభారత శాంతిపర్వమునందే 
గాక భగవద్గీతయందును సవీస స్తరముగ చెప్పబడినది పరమేశ్వరార్చణ 
బుద్ధితో చేయబడిన కర్మయోగమును, వాసుదేవభక్తియు అను నీ 
మోక్షధర్మమును మొదట భగవంతుడు సూర్యునకును, సూర్యుడు వైవస్వత 
మనువునకును, మనువు ఇక్ష్వాకునకు నుపదేశింప ఇట్టు పరంపరగా 
వచ్చిన యీ విద్యను రాజర్లులు తెలిసికొనిరఠి కొంతకాలమున కీవిద్య 
నశించెను (గీత. 4-1,2) శ్రీకృష్ణావతారమున మరల భగవంతుడు గీతల 
రూపమున దానిని పునరుద్ధరించెను 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం 
శరణం వ్రజ' -అన్ని ధర్మములు వదలి నన్నాక్కనినే శరణుపొందుము 
అను వాక్యముతో గీత నుపసంహరించి యున్నందున గీతయొక్క 
ముఖో (దేశము ప్రవృత్తిపరమును, జ్ఞానయుతమును నగు వాసుదేవభక్తియే 
యని తెలియుచున్నది 


వాసుదేవభక్తి "పైన చెప్పిన విధమున శాంతిపర్వమునను, గీత 
యందును, విష్ణు, భాగవత, పురాణములయందును, నారద పాంచ 
రాత్రములు, నారదభ్ధక్తిసూత్రములు, శాండిల్యభక్తి సూత్రములు మొదలగు 
గంథములయందును గలదు ఇట్టు మొదట మహాభారతమునందు 
గల ప్రవృత్తి పరమైనదియు, జ్ఞానపూర్వకమునగు నీ భాగవత ధర్మము 
పురాణములోనికి గైకొనబడినది. దక్షిణదేశమున నీ భాగవత ధర్మములు 
ఆళ్వారులవలన ప్రచారమునకు తేబడెను కడపటి యాళ్వారుల నుండి 
నాథమునులును, వారినుండి పరంపరగా శ్రీ రామానుజాచార్యులవారును 
ల్సి మార్పులతో ప్రచారములోనికి తెచ్చిరి ఈ ధర్మము వై వైష్ణవమను 

పేర ప్రసిద్ధిచెందెను. శ్రీరామానుజులవారు విశిషాదై ాద్వైతముతో “ర్చి రీ 
వైష్ణపమను 'పేరను, ఇతరులు వైష్ణవమను 'పేరను వ్యాప్తి నొందించిరి 


"పూూణములు శివ, కేశవ, దేవీసంబంధమగు భక్తిని కొలదిమార్చ్పులతో 
ప్రచారము చేసినవి. అందులో ఏ పురాణము ఏ దేవుని గుణించి 
చెప్పునో, ఆ దేవునకు తక్కిన దేవతలందణు భక్తులైనట్టు చెప్పబడినది. 


168 (బ్రహ్మజిజ్ఞూస (నాలుగవ ప్రకరణము) 


పురాణములు" 18 ఇవన్నియును వేదవ్యాసుడను కృష్ణద్వైపాయన మునీంద్ర 
విరచితములని ప్రతీతి. కాని, యివి భిన్న భిన్న వ్యక్తు లచే రచియింపబడి 
యుండవలెను. ఏలయన పరస్పర విరోధము గల పురాణగాథలను, 
పరస్పర భిన్నములగు మతవిషయములను ఒకదానితో మజియొక దానికి 
విరోధము రాకుండ సమన్వయ పజచుట సాధ్యము కానిపని. దశోపనిషత్తుల 
యందలి ఆధ్యాత్మిక విషయములు సామాన్యులకు దురవగాహములు 
గనుక వాటిలో కొన్నింటిని కథారూపమున రచించుటచేతను, ఐతిహాసిక 
పురుషులగు భీష్మాదులచేత యుధిష్టిరాదులకు చెప్పించు నెపమునను, 
ఆ యాధ్యాత్మిక తత్త్వమును, భక్తితతృమును పురాణములు లోకమునకు 
చాటి మేలుచేసినవి ఐతే, కొన్ని పూూణములందు అర్థవాదము వోషముగా 
నున్నది. కొన్నింటియందు ధర్మశాస్తములయందు చెప్పిన కులతత్త్వములు 
మితిమాజి చెప్పబడినవి. వాటిని త్రోసివేసి భక్తితత్త్వ్యమును మాత్రము 
మనము గెకొను టుచితము. 


(2) భక్తి యనగా నెట్టిది? 


భక్తి యనగా నెట్టిది? శ్రీ శంకరులవారు భక్తియొక్క నిర్వచన మా 
విధముగ చేసియున్నారు. 


శ్ఞో॥ అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా 
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుస్సరి ద్వల్లభమ్‌ | 
ప్రొప్పోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం 
చేతోవృత్తిరు పేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే ॥ 
] (శివానందలహరి. 16 జ్జ 





* ఈ క్రింద కనబజచినవి పదునెనిమిది పురాణములు : 
(1) బ్రహ్మ (2) పొద్మ (3) విష్ణు (4) శివ (5) భాగవత (6) భవిష్య (౮) నారద 
(8) మార్కండేయ (9) అగ్ని (10) బ్రహ్మవైవర్త (11) లింగ (12) వామన 
(13) స్కాంద (14) మత్స్య (15) కూర్మ (16వరాహ (17 గరుడ (18) 
బ్రహ్మాండ పురాణములు 
ఉపపురాణములు ! (1) బారసీలపా (2) నందీశ్వర (3) సాంబపురాణములు, 


భక్తియోగము (2) భక్తియనగా నెట్టిది? 169 


తా ఊడుగ చెట్టునుండి విత్తనములు క్రింద రాలి తిరిగి 
(ఉరుమురిమినపుడు) ఆ చెట్టునకే పోయి. యంటుకొనుటయు, 
అయస్కాంతపు రాతియొద్దకు మ్‌ది పోవుటయు, పతివ్రతీ తనపతి 
ననుసరించుటయు, తీగ (ప్రాకుటకు నేల యెంతయున్నను) సమాపము 
నందలి చెట్టునకే ప్రాకుటయును, నది సముద్రమునే చేరుటయును 
నెట్టు సహజమా, యప్రే చిత్తము పరమేశ్వరుని పాదారవిందముల కడకు 
సపొజముగనే యేలపోవుచుండునో దానినే భక్తియని చెప్పుచున్నారు. 


నారదభక్తి సూత్రములయందు "సా తసి స్మిన్‌ పర (మ) (ప్రేమరూపా" 
(నా. భసూ తా] ఆ భక్తి పరమేశ్వరుని యెడల పరమ(ప్రేమరూపముగా 
నున్నది. అనగా ఈశ్వరుని యెడల గల యుత్ర్త్రమమగు (ప్రేమ యేదియో 
అదియే భక్తి యనబడును పేమ అనగా నేమి? యను ప్ర్శ్నకు సమాధానము 
అనుభవైక వేద్యమేకాని యిట్టిదని నిర్వచించుటకు వీలుకానిది సూ॥ 
అనిర్వచనీయం ప్రేమస్వరూవీమ్‌. (నాభమా 51) అని చెప్పబడినది. 


మం|| ...... భక్తి రస్యభజనం తదివహాముత్రోపాధి నైరా 
శ్యేనాముష్మిన్‌ మనః కల్పనమ్‌. 
(గోపాలపూర్వతాపిన్యుపనిషత్తు) 
ఇహపరసంబంధమైన యెట్టి ఫలమును కోరక భగవంతుని సేవ 
చేయుటయే భక్తి ఇందుకొక దృృష్టాంతమును చెప్పెదను ఒక వ్యక్తి 
ధనమును కోరి భగవంతుని భజించిన “యెడల ఆ వ్యక్తి భగవంతునికంకొను, 
ధనమునే యెక్కువగ (ప్రేమించియున్నాడనుట నిర్వివాదమేకదా? 
ధనమునందు గల (ప్రేమచేతనే గదా భగవంతుని భజించినది? భగవంతుని 
యెడల గల పరమ(ప్రేమయే గదా భక్తియని చెప్పిరి. 


నారద పాంచరాత్రమునందు భగవంతుడు నావాడనెడి మమకారమే 
భ్తక్తియని భీష్మ, ప్రవ్లాద, ఉద్ధవ, నారదులు నుడివినట్టు కలదు మజియు 
అవిచ్చిన్న తై తెలధారవ్‌లె భక్తుని చిత్తము భగవంతునివీంకకు నిరంతరము 
పోవుటయే భక్తియనికూడ చెప్పబడినది. “స్వస్వరూపానుసంధానం 
భక్తిః' అని శ్రీ శంకరులవారు వేజొకచో చెప్పిరి. (వి.చూ 32 


170 బ్రహ్మజిజ్లాస (నాలుగవ ప్రకరణము) 


సూ॥ సా హూనుర్తక్తి రీశ్వరే (శాంభ.సూ. 2 భగవంతునియెడ గల 
పరమప్రీతి (గాఢానురాగము) భక్తియని శాండిల్య భక్తి సూత్రములయందు 
చెప్పబడినది. 


దార, పుత్ర, మిత్ర, బంధు, గృహ, క్షేత్ర ధన, కనక, వస్తు, 
వావానాదులందలి యనురాగము (ప్రీతి) భక్తి కానేరదు. భక్తి ప్రధానముగా 
నెవరియెడల నుండవలయునో వారియెడల పూజ్యభావ ముండవలయును. 
భగవంతుని యెడల నున్నంతటి పూజ్యభావము ప్రపంచమునం 
దెవ్వరియందుగాని, ఎట్టివస్తువు నందుగాని యుండరాదు. భగవంతుని 
యెడల గల యట్టి పూద్యాభావమే భక్తి యనిపించుకొనును. పరమేశ్వరుని 
గుణించిన జ్జాన మీన్నంతమాత్రమున అది భక్తి యనిపించుకొన జాలదని 
శాండిల్యమపార్తి (శాంభ.సూ. 4) చెప్పిరి. భక్తిని గుజించి యనేకులు 
అనేక విధములుగా నిర్వచించియున్నారు. "భగవానుని గూర్చి నిక్కము, 
నిష్కళంకమునగు నన్వేషణమే భక్తి" యని శ్రీ వివేకానంద స్వాములవారు 
నుడివిరి. 


భక్తిని గుజించి శ్రీ రామానుజాచార్యులవారు శ్రీభాష్యము 1-1-] 
సూత్రమునకు వ్రాసిన భాష్యము లఘుసిద్ధాంతమున ఇట్టు చెప్పిరి. 
*ధ్రువమైన స్కృతియే (ఉపాసనమే) భక్తి యనియును పిలువబడుచున్నది. 
ఉపాసన, భక్తి శబ్దములు పర్యాయ శబ్దములు కదా? శ్రుతిస్కృతులు 
గూడ నిటులనే చెప్పుచున్నవి" (శ్రీమదాంధ్ర శ్రీ భాష్యము) 


(ధ్రువస్కృతి యనగా వేజొక చింతలేక తదేక చింతతో నుండుట. 
ఎడతెగని స్కృరణము ఉపాసన యనగా" ధ్యానము ఎవరెట్ట్లు చెప్పినను 
భక్తి యిట్టిదని పూర్ణముగ నిర్వచనము చేయుట కష్టేము. అది 
వాబ్మానసముల కతీతమ్ట్‌నదని చెప్పవచ్చును. భక్తిని గుజించి చెప్పబడిన 
నిర్వచనములు భిన్నభిన్నములుగ కనబడినను అనుభవమునుబట్టి వాటి 
తాత్పర్య మొక్కటియేయని చెప్పవచ్చును. ఒకచోట స్వల్పభేద వపీన్నను 
నది గణీింపదగినది కాదు. అన్యచింతనములేక భగవంతునియందు 
నిరంతరము చింతనము కలిగియుండుట యనుదానిలో తక్కినవన్నియును 
జేరుచున్నవి. 


భక్తియోగము (2) భక్తియనగా నెట్టిది? 171 


ఎట్లన : ఈశ్వరునియెడల పరమ్మప్రేమయు, పరానుర్తక్తియు లేనియెడల 
నిరంతర్‌ స్మరణము జరుగదు. మన నిత్యానుభవమున చూచుచున్న 
విషయమొక్కటి గమనింతము. ఒక జవుళివ్యాపారిని (బట్టల వర్తకుని) 
దృష్టాంతముగ గై గెకొందము. అత డుదయమున నిద్రలేచి, కాల్యకృత్యములు 
తీర్చుకొని కొట్టును (అంగడిని) తెచి రాత్రి యగువజరకు ఆ 
వ్యాపారమునందే'! నిమగ్నుడై యుండును. భోజనకాలమునందైనను అతనికి 
వ్యాపారచింతనమే. రాత్ర కొట్టును మూసివేసి యిల్టు చేరినను అతని 
కాచింతనమే యుండును అదే తుదకు సంస్కారరోపమై సూక్ష్మముగ 
మనస్సున చేరియుండి కొంతకాలమైన పిమ్మట వ్యాపారసంబంధమైన 
స్వప్పములే కలుగును. ఇఅతందయు ధనమునం దాతనికి గల 
(ప్రేమవలననేగదా కలిగినది. అస్థిరమగు అర్ధమును ేమించి, 
దానికొజకింత తపస్సు చేయవలసి యండగా పరమేశ్వరుని యనుగ్రహాము 
సంపాదింపవలయునన్న ఆయన నెంతగా (ప్రేమింపవలయును? భగవానుని 
రొజరు రేయింబవళ్ళ ఎంత తపింపవలయును? ప్రపంచము నందలి 
పరమేశ్వరు నొక్కనినే (పేమించినప్పుడుగదా మన కాయన లభించును? 


భగవంతుని యెడల నెడతెగని స్మరణము కలిగియుండవలెను 
అట్టుండిన "భగవంతుడు నావాడు, 'నేను భగవంతునివాడను' అను 
నిశ్చయము కలిగియుండును. కనుక యెడ తెగని స్మరణము, పరమ(ప్రేమ, 
హానుర్తక్తి, భగవానుడు నావాడను నిశ్చయము, భగవంతు డెక్కడున్నాడు? 
ఆయన నెట్లు దర్శింతునను అన్వేషణము- ఇవియన్నియు నొక్క విధమైన 
అనుభవమును గురించిన నిర్వ్చచనములే భగవంతుని యెడల ఎడతెగని 
న్మరణమును గుణించి శ్రీమదాంధ్రభాగ వతమునందలి ప్రవ్షాదోపాఖ్యానమున 
నిట్లు చెప్పబడినది : 
ఛా పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్‌ భాషించుచున్‌ వాస లీ 

లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత 

శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం 


ధానుండై మజచెన్‌ సురారిసుతు డేతద్విశ్వమున్‌ భూవరా! 
(భాగ 7-123) 


172 బ్రహ్మజిజ్హాన (నాలుగవ ప్రకరణము) 


ఈ విదముగ ప్రవ్లోదుడః ఏ కార్యము చేయుచుండినను భగవత్పాద 
పద్మ చింతనామృతీము "గోలుచుండేనని తాత్పర్యము. గోపికల చరిత్రయు 
సిటదె 


త; కలవరించియు గృప్పాఖ్య తెలివినున్న 
యపుడు గృష్టాఖ్య, యేమరినట్టివేళ 
యందు గృహ్షాఖ్య దక్క నయ్యంగనలకు 
రాదు వేణొకవాక్యంబు రసనతుదకు. (హరి.పూ. 8-20) 
నట్టుండినవారికి అప్రయత్నముగనే మనస్సు భగవంతుని వైపునకు 
పుచుడును. దానినే 'శివానందలహరి' యందలి 'అంకోలం 
నిజటీజసంతతి' అన్ను జమున తెలియజేసియున్నారు. కనుక భక్తిని గుణించి 
పెద్దలు చేసిన వివిధములగు నిర్వ్చచనములయందున్న తాత్సర్యమొక్కటే 
జి : భక్తికిని ఉపాసనకును భేదము లేదా? 


వేదా : శ్రీరామానుజాచార్యులవారి మతమున రెండును నొక్కటియే 
ద్వైతాద్వైత మతస్థాపకులగ్గు శ్రీ . నింబార్కాచార్యులవారు భక్తిని గుణించి 
"అవిచ్చిన్న ధారోరూపమగు' 'దైవ వోేషణ స్వభావ 'శ్రమానుభూతియే 
వక్తి" యనియును, "భక్తియనగా. నుపొసనకాదు, (ప్రేమయే"” అనియును 
చెప్పియన్నట్లు శ్రీయతుల్టు డా|సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గౌరు వ్రాసి యున్నారు 
(భాత 5భా 10-15 ఉపనిషత్తులయందు చెప్పబడిన పంచాగ్నివిద్య 
మొదలగు విద్యలే-(ఉపొసనలేే-భ్త్తీయచి-యంగీకరించి నచో, అది 
నారదభక్తి సూత్రములయందును, శాండిల్య భక్తి సూత్రముల యందును 
చెప్పబడిన భక్తియొక్క నిర్వచనమునకు సరిపడదు. అదియునుగాక 
వురాణములయందును, ఇతీవాసముల యందును చెప్పబడిన భగవద్భక్తుల 
చరిత్రలతోను సరిపడదు. 


భక్తియోగము (3) భక్తికి అధికారులు 173 


(3) భక్తికి అధికారులు 


భక్తియోగమునకు సమస్త ప్రాణులకును అధికారము గలదు ద్విజులకు 
మాత్రమే భక్రియందధికారము. గలదని శ్రీరామానుజాచార్యుల వారిమతము 


జి : శూద్రాదులు భక్తికి సహిత మనధికారులని చెప్పుటలో వారియద్దేశ 
మేమి? శ్రీ రామానుజాచార్యులవారు అబ్బానుల నుద్దరించుటకై 
యవతరించిరనియు, కరుణామూరు ర్తులనియు విందుము గదా? వేదాధికారము 
లీని వారికి జ్జాన కర్మలయం దధికారము లేదని బ్రహ్మ సూత్రములకు 
వారు రచియించిన రీ భాష్యమున వ్రాసిరి అ విషయ మిదివజణలో 
చేప్పితిరి. భక్తికి సహితము శూద్రాదు లనధికారులనుట అశ్చర్యమును 
గలిగించుచున్నది. 


వే ; నీవన్నట్టు శ్రీ శ్రీ భాష్యకారులు (శ్రీ రామానుజుల వారు) 
మహనీయులే. శ్రీ శంకేర, శ్రీరామానుజ, శ్రీమధ్వాచార్యులు లోకోద్ధరణర్రై 
జన్మించిన వారే. బ్రహ్మజ్ఞానమునకు శూద్రాదు లధికారులని నేనిదీవజకే 
యజుర్వేదము మొదలు పురాణాదుల వజకును అనేక శాస్త్రములనుండి 
ప్రమాణములను చూపియుంటిని.* భక్తికి మానవులకేగాక, సమస్త 
ప్రాణులకును నధికారము కలదు. శ్రీ భాష్యకారులు శూద్రాదులు భక్తి 
కధికారులు కారనుటకు కారణ మా క్రింది విధమున నుండును -- 


వేదములయందు చెప్పబడిన యజ్ఞకర్మలను ఈశ్వరార్ప్చణ బుద్ధితో 
చేసినవారికి వారి పూర్వజన్మ కృతమైన పాపము నశించును" అట్టు 
పాపము నశించిన వారికి చిత్తశుద్ధి కలుగును చిత్తశుద్ధి కలిగినవారికి 
జీవేశ్వర స్వరూపజ్ఞానము కలుగును అట్టి జ్ఞానములవలన జీవుడు 
ఈశ్వరునకు శేషభూటీడనియ, ఈశ్వరుడు శేషిథేనియే నిశ్చయము కలుగును. 
అటి ట్టి జ్ఞానసంపన్నునకు భగవంతునియందు భక్తి కలుగును కనుక భక్తికి 
సాఫ్‌నము జ్ఞానము. జ్ఞానమునకు సాధనము పరమేశ్వరార్పణ బుద్ధితో 
చేయబడిన య్‌జ్డాది కర్క్‌లు యజ్ఞాది కర్మలకు శూద్రాదు లర్లులు ళౌరు 
కనుక వారికి కర్మొనుష్టానము లేడు. అందువలన చిత్త శుద్ధి “కలుగదు. 


* ఈ గ్రంథముయొక్క ప్రథమ భాగమునందలి మొదటి ప్రకరణమును చిత్రగింపుడు 





174 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


చిత్త శుద్ధి లేకపోవుటవలన జ్ఞానమున కర్తులు కారు. అ కారణమువలన 
జ్ఞానకర్శలపై పెన ఆధారపడిన భక్తిని శూద్రాదులు సాధింపలేరు. కనుక 
జౌద్రాదులకు జ్ఞానకర్క్మలయందు అధికారము లేని యట్ల భక్తియందును 
అధికారము లేమ్‌. భక్తి మార్గము చాలకష్ట మగుట వ్‌లన శూద్రాదు 
లర్హులు కారని కూడ వారిభోవమై యుండును. 


ఇట్టి యభిప్రాయము ననుసరించి చూచిన శూద్రాదులేగాక 
బ్రావ్మణ్‌ది త్రై త్రైవర్ణికులయందును వేదములు చదువనివారును, యజ్ఞమును 
చేయనివారునే కి యోగమున కర్షులు కారని చెప్పవలసివస్సును. 
ఒకవేళ యజ్ఞయాగాది కర్మలు చేసిన ద్విజులైనను వారు జ్ఞానము కలిగి 
యుండవలెసీ జ్ఞానమనగా. అద్వైత (వేదాంత) జ్ఞానముగాని, ద్వైత 
వేదాంత జ్ఞానముగౌని, మజెట్టి వేదాంత జానముగానీ కలిగియుండినను 
ప్రయోజన ముండదని, అత్మ థీగవంతునికి శీషభూతు డను నిశ్చయబ్ఞానమే 
కలిగియుండవలయునని, అట్టుండిననే భక్తికలుగుట కవకాశ మున్చేదని 
తెలియుచున్నది కనుక అట్టిపారే భక్తిమతమున కర్షులు, తక్కినవార 
నర్హులని శ్రీరామానుజులవారీ భావము. 


భాష్యకారులు బ్రహ్మసూత్రములకు రచియించిన శ్రీ భాష్యము 
జ (బ్రసూ. 1-1-1) ఇట్టు వ్రాసిరి ; 


క్ష పురుష స్స పరః పార్థ! భక్త్యా లభ్యస్త్వనన్యయా॥ (గీత. 8-22) 
ఓయి అర్జునుడా! అట్టి పురుషోత్త ముడు భక్తితో పొందదగినవాడు. 


ఇట్టు ద్రువానుస్పృతి యనంబడు భక్తికి హేతువులు యజ్ఞాది కర్మలని 
"యజ్ఞాది" శ్రుతేరశ్వత్‌, (బ.సూ. 3అ. 4పా. 26 సూ.) అను సీత్రమచే 
బ్రవ్మిః; సూత్రకారులు సహిత మంగీకరించియున్నారు.” (అంధ్ర శ్రీ భాష్యము.) 


అనగా : యజ్ఞాదికర్మలు బ్రహ్మజ్ఞానమునందు ఇచ్చను కలుగజేయు 
చున్నవని యా సూద్రతాత్పర్యము. శ్రీ భాష్యశారుల మతము ననుసరించి 
పరమాత్మోపాననకు కర్మ అంగభూత మైనదనియు, మనుజుడు యావజ్జీవము 
వర్గాశ్రమోచితకర్మ నాచరించుచు అజ్ఞాన కర్మలు చేయవలయీనని 
యేర్చేడినది. 


భక్తియోగము (3) భక్తికి అధికారులు 175 


చిత్త శుద్ధికొజకు యజ్ఞాదికర్మలే చేయవలెననియు, లేనియెడల 
పూర్వజన్మకృత్‌ పాపరాశి నశింపదనియు చెప్పుట శాస్తసమ్మతము కాదు 
వేదమంత్రములతో చేయు యజ్ఞాది కర్మలతో నిమిత్తము లేకయే మానవుడు 
చిత్త శుద్దిని పొందుట కనేకసాఢ్‌నములు శాస్తములయందు చెప్పబడినవి 
"సర్వాప పేక చ యజ్ఞాది శ్రుతే రశ్వవడే” అను పై సూత్రము 
బ్రహ్మసూత్రములయందీలి సర్వాపేక్షాధికరణములోనిది జ్ఞానము 
కలుగుటకు శమాదు లంతరంగ సాధనములని తదనంతర సూత్రమీనందు 
(అనగా బసూ 3-4-27 చెప్పబడినది శమాదులనగా శమము, 
దమము, ఉపరతి, తితిక్త శ్రద్ధ సమాధానము చిత్తశద్ద శమాదులవలనేగాక 
జపమువలనగూడ పాతకము నశించి చిత్త శుద్ధి కలుగునని శాస్త్రముల 
యందు చెప్పిన విషయము ప్రసిద్దమే తిదిగాక యజ్ఞములలో 
జపయజ్ఞమును బ్రహ్మయజ్ఞమును చేరియే యున్నవి "మోన్టాషే పేక్ష్‌ గలవారు 
వేదములియందు చెప్పబిడిన యజ్ఞాది కర్మలను చేయరాదని శ్రుతి 
నిషేధించియున్నది "(ముండక 1-2-7 ఈ విషయ మిదివజుకే చెప్పి 
యుంటిని,* కనుక చిత్త శుద్ధికి వేదములయందు చెప్పిన యజ్హాది కర్మలు 
మాత్రమే సాధనములు "కావు భక్తి కలుగుటకు భక క్తులయొక్క 
సావచర్యము, జపము ముఖ్యసాధనములు అంతకు మించిన సాధనములు 
లేవు మహాభారతమున యుధిష్టిరుడు భీష్మునిట్టు ప్రన్నించినట్టున్నది 


శ్జ॥ కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః | 
కిం జపన్ముచ్యతే జను న్తుర్దన్మ సంసారబంధనాత్‌ ॥ 
(విష్ణు సహస్రనామ స్తోత్రము -3) 
తా అన్ని ధర్మములలోను ఏ ధర్మము నీకు ్రేష్టమైనదిగ నిశ్చయమై 
యున్నది? పుట్టుకగల ప్రాణిలోకము దేనిని ల జన్మ 
సంసారబంధముసుండి విముక్తి నొందుచున్నది? అని ప్రశ్నించెను ఇచ్చట 
పైశ్టోకమున "జన్తుః అని యున్నది శ్రీశంకరాచార్యులవారు వారి భాష్యమున 
"జస్తుః జననధర్మా, అనేన జన్తుశబ్దేన జపార్చన స్తవనాదిషు యథాయోగ్యం 


న 
(1) ఈ గ్రంథమునందలి జ్ఞానయోగ ప్రకరణము, (2) యజ్ఞదానతపములు 
అను విషయము నిట ననునీంబంధింపవలయును 
8 


176 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


సర్వ ప్రాణినా మధికారం ఘాచయతి'” అని (వ్రాసిరి అనగా 
జన్తుశబ్బము చేత జపము, అర్భనము, స్తోత్రము మొదలగు వానియందు 
పుట్టుకగల సమస్తప్రాణులకును యోగ్యతానుసారముగ నధికారము 
కలడీనుటను తెలుపుచున్నది అని తాత్పర్యము. 


కనుక భక్తికి మానవులేగాక సమస్త 'స్తప్రాణులును అధికారులేయని 
మహాభారత తాత్పర్యమై యున్నది 'పై వాక్యములవలనను శూద్రులు 
పురాణములు పఠింపవచ్చునని బ్రహ్మసూత్ర భాష్యమున (అపశూద్రాధి 
కరణమున) వ్రాసి యున్నందునను, భక్తికి శూద్రాదు లధికారులని 
శ్రీశంకరుల వారంగీకరించిరి. 


ఆళ్వారులలో ద్విజులేగాక ఒక వారిజనుడును, పెక్కండ్రు శూద్రులు, 
ఒక స్త్రీయును నున్నారు. వారు యజ్ఞకర్మలను చేసినవారు కారు. వారు 
భర్తు లెట్టయిరి? వారు భక్తు లగుటికు వారి పూర్వజన్మ సుకృతమో, 
భగవంటేని యనుగ్రహమో కారణమై యుండవచ్చు ననిన ఆ రెండును 
లేక బ్రాహ్మణుడైనను భక్తుడు కాగలడా? భక్తుడు సర్వ వర్గాతీతుడని 
విశిషాద్రె సాద్వైతు లంగికరించిరి- 


జి * భక్తి పరమ (ప్రేమరూప మనిగదా చెప్పితిరి. (ప్రేమకు యజ్ఞముల 
సంబంధ మేమున్నది? 


వే : నీవన్నది వాస్తవమే. భగవంతునియెడల (ప్రేమ జనించుటకు 
కారణము లనేకములు శోవచ్చును. అట్టిపేమను పోషించు సాధనములు 
సహిత మనేకములు. అద్వైతమతమునేు ఖండీంచి విశిష్టాద్వైతమతము 
ప్రస్తానత్రయమునకు సమ్మతమైన మతమని నిరూపించవలసీనే బాధ్యతను 
శ్రీభాష్యకారులు, (శ్రీరామానుజాచార్యులు) వహించిరి. శ్రీభాప్యమున 
అద్వైతమతము వేదబాహ్యమనియు; సాధనచతుష్టయము. కలవారు 
శవీణాదుల కర్షులని అద్వైతులు చెప్పిరి. , 


రనుక సాధనచతుష్టయ మలవరచుకొనుటకు వేదకర్మతోగాని. 
యుపాసనతో గాని సంబంధము లేదనియు; ఆ కారణమున శూద్రాదులు 
అద్వైతవిచారము చేయవచ్చుననియు చెప్పియున్నందునను అద్వైత 


భక్తియోగము (3) భక్తికి అధికారులు 177 


మతమునకు విరుద్ధమైన విశిష్టాద్వైతమతము ననుసరించి భక్తి, కర్మ, 
జ్ఞానముల పై నాధారపడియున్నదని చెప్పియున్నందునను, శూద్రాదులు 
భక్తికి అధికారులు కారని శ్రీభాష్యకారులు చెప్పవలసివచ్చినది మజియు 
విరి భక్తిధ్యానము ప్రధానముగా గలది యగుటవలన (ప్రేమరూపమగు 
భక్తికంకె కొంత- వేటైనదని చెప్పవలసివచ్చును విరి భక్తిని గుణించి 
శ్రీయుతులు డా| సర్వేపల్లి రాధాకృష్ణపండితులు చెప్పిన వాక్యముల 
నిచట నుదాహరింతును 

"రామానుజుని భక్తి తత్పూర్వుల భక్తికంటును, ననంతర కాలికుల 
భక్తికంటెను నధికముగా దాత్త్వికము, నియమబద్ధము నైనది" (భాత5 
భాగము 9-5) మజియు, 


"రామానుజు ననుసరించి భక్తియనగా బ్రశాంతధ్యానమూలమున 
నీశ్వర సాన్నిధ్యమును గాంచుపే"(భాత 5 భా 9-15) రాజయోగము 
నందు ధ్యానమునకు ఆలంబనము (ధ్యేయము) ఏదియైన కావచ్చును. 
శ్రీ రామానుజులవారి మతమునందు శ్రీమన్నారాయణుడే ధ్యేయము 
రెండింటికిని గల భేదమిది 


శ్రీ భాష్యకారులు ఆళ్వారులయొక్క భక్తిమతమునకు జైమిన్యా 
చార్యులవారి పూర్వమామాంసామతమును జతపజచి విశిష్టాద్వైతమును 
రూపొందించిరి 


పూర్వమిమాంసామతము వేదములయందు చెప్పబడిన యజ్ఞాదికర్మ 
మతమును స్టాపించినది శ్రీభాష్యకారుల కాలమునకే యజ్ఞాదులయందు 
ప్రజలకు ప్రీతి తగ్గిపోయి యజ్ఞముల స్థానమున దేవాలయములు, 
విగ్రహారాధనమును ్రీబలినవి. అగ్నివోత్రమునకు మారుగా దేవాలయముల 
యందు అఖండ జ్యోతి (దీపారాధనము) ప్రబలినది. జైమిని మిమాంసా 
తమును పునరుద్ధరించుటయు, దేవాలయములయందు దేవతాపూజను 
ఫెంపొందించుటయు నను పరస్పర విరుద్ధములగు నీ రెండు 
+. ధ్యానమును 'సుజించి 152, 153 పుటలలో చెప్పియుంటిని దాని నిచ్చట 
*" అనుసంధించుకొనవలయును 


178 బ్రహ్మజిజ్ఞోన (నాలుగన ప్రకరణము) 


విధానములును శ్రీభాష్యకారులకు ఇష్టమైనవే. అ కారణమున సహితము 
భక్తుడు కాగోరు ద్విజుడు యజ్ఞకర్మను చేయవలయునని నియమించి 
యుందురు. ఇది ఎట్టున్నదనగా: పూర్వము భారతయుద్ధానంతరము 
యుధిష్టిరుడు రాజ్యపాలనము చేయుచున్న కాలమున, ధర్మరాజు తన 
దర్శనముగోరు రాజులు మొదట ధృతరాష్ట్రుని దర్శనము చేసికొనిననే 
తన దర్శనము లభించునని (యధిప్టిరుడు) నియమ మేర్ప్చరచెనట, 
అట్టి యేర్పాటు లేకుండిన ధృతరాష్ట్రుని నెవ్వరును గౌరవించరని అందలి 
ఆరతర్యము. అదేవిధముగ శ్రీభాష్యకారులును యజ్ఞాది కర్మల 
నాచరించినవారే జ్ఞాన, భక్తి యోగముల కధికారు లనేటలో గల 
ఆంతర్యమును మన “మూహింపవచ్చును. 


పూర్వమామాంసామతమును గుజించి శ్రీయుతులు సర్వేపల్లి 
రాధాకృష్ణ పండితులు అట్టు చెప్పిరి. "మొోమాంస ప్రత్యక్షముగా బహు 
దేవతారాధనాపరమును, పరోక్షముగా నాస్తికమునై యున్నది."(భా. త 
4-6-1) మజియు నిట్టనిరి. "పూర్వమామాంసలో నీలోప మసంతృప్తి 
హేతువగుటచే ననంతర రచయితలు రహస్యముగా దేవునందు జేర్చిరి." 
(భా. త. 4-6-17) శ్రీభాష్యకారులు పూర్వ మిమాంసకు భక్తి మార్గముతో 
లంకె కలుపుటచే దానిని దోషరహితముగ జేసితిమని తలంచియుందురు 


ఇతర భక్తి ప్రస్థానములయందు భక్తిమతమునకు జాతి, లింగ, 
భేదములను పాటింపక అందణును భక్తి కధికారులే యని చెప్పబడెను. 
భాగవత పురాణమువంటి భకి (క్తి'ప్రస్థానము పూర్వమిోమాంసకుల 
యజ్దకర్మలను తోసివేసి కేవల భక్తిని “మాత్రమే ప్రచారము చేసినది. 
భాగవతమునందలి చతుర్థ స్కంధమున ప్రాచీనబర్షి యను రాజునకు 
నారదమహారి రి పురంజనోపాఖ్యానము మొదలగు తత్ర్యోపదేశములు చేసిన 
పిమ్మట ఇట్టు చెప్పిరి : 
మ ఘనవిస్తార మపార మద్వయ్‌ మనంగా నొప్పు వేదంబు దా 

మనువర్తించు మంత్రయ్యక్తి వివిధంబైనట్టి దేవాఖ్య శో 


భక్తియోగము (3) భక్తికి అధికారులు 179 


భన సామర్థ్యముచేత నింద్రముఖరూపం బిష్టదైవంబుగా 
గని వేడ్కల్‌ భజియించువారలు గనంగా నేర్తురే యీశ్వరున్‌! 
(ఆం.భాగ.చి. 334) 


గొప్పగా విస్త, రించినదియు, పారము లేనిదియు, సాటిలేనిదియు 
అని చెప్పబడు వేదము ననువర్తించుచు వేదమంత్రములచేత ఇంద్రాది 
దేవతలను ఇష్టదైవములుగా కోరికతో భజియించువారు ఈశ్వరుని 
గుర్తైరుగలేరని కాత్పర్యము. 


భాగవత దశమస్కంధమునందలి ఒక ఘట్టము నిచ్చట 
సంగ్రహముగా వివరించుటావశ్యకము. శ్రీ కృష్ణభగవానుడు గోపకులతో 
గోవులు మేపుచున్న కాలమున గోపకులు జీకనాడాకలిగొని అన్నము 
నర్థింప భగవానుడు 'భక్తురాండ్రగు విప్రభార్యలవలన ప్రసన్నుడై డె గోపకులతో 
"అచ్చటికి సమిపమున కాలిందీతీరమున బ్రహ్మవాదులైన బ్రాహ్మణులు 
యజ్ఞము చేయుచున్నారు. వారి నడుగుడు, అన్నమును పెప్టెదరు' అని 
పంపను. గోపకులు బ్రావ్మాణుల నన్నమర్ణింప వారు "దుర్మతులై లేదులేదు 
పొమ్మ'నిరి. అంత గోపకులు నిరాశులై ప్పి ఆ సంగతి హరి కెజిగింప 
వరి లౌకికానుసారి యగుచు "మా రయ్యార్యుల నడుగక వారి భార్యలకు 
మా రాక జెప్పుం డన్నంబు బెప్టెదరని పంచిన వారలు సని 
బ్రావ్మాణనతులకు వారి నందేశ మెబిగింప 'నంభ్రమానందంబులు డెందంబుల 
సందడింప భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయ భేదంబులు గలిగిన 
అన్నంబు గై గెకొని బిడ్డలు, మగలు భభ్రాతలు అడ్డము వచ్చి వలదన్నను 
వినక చని “గోవిందుసే గని హరి లలితరూపమును లోగొని మనమున 
బరిరంభణంబులు గావించుకొని దయజనిత తాపమును పోగొట్టుకొని 
భగవానుని గోపకులను వారు తెచ్చిన అన్నము ఆరగింపబేసి కృతార్జ్‌లైరి 
బ్రాహ్మణు లాసంగతి యెజణింగి తమలో నిట్లనుకొనిరి 


చం "కటకట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధిలేదు" 
అని దుఃఖించి తమ్మ తాము నిందించుకొనిరి. అది కాక 


వారిట్లనుకొనిరి: 


180 బ్రహ్మజిజ్ఞుస (నాలుగవ ప్రకరణము) 


కం॥ జపహోమాధ్యయనంబులు 
దపములు వ్రతములును లేని తరుణులు హరిస 
తృప బడసి, రన్ని గలిగియు 
జపలత బొందితిమి భక్తి సలుపమి నకటా! 
(భాగ 10. పూ. 872-873) 


అని విచారమును బొందిరి జపము, హోమము, వేదపఠనము, 
తపము, వ్రతము- ఇవి కలిగియుండిన బ్రా్మాణులకు భగవంతుని కృప 
లభింపకపోవుటవలన నివి యేవియు భగవదను[గగ్రహమును 
సంపాదింపజాలవని, భక్తియొక్కటియే భగవత్కృపను సాధింపగలదని 
విదితమైనది. బ్రాహ్మణులకు భక్తి కలుగక పోవుటకును వారి పత్ప్నులకు 
భక్తి కలుగుటకు కారణమేమియో యోచింపుడు పూతన, శకటాసుర, 
తృణావర్త, వత్సక, బక, గార్హభ ధేనుకాదులగు రాక్షసుల సంహరించు 
టయు, కాళియనాగుని మదమడంచుటయు, యమళార్దునభంజనము 
మొదలగు శ్రీకృష్ణలీలలు అప్పటికే జరిగియున్నవి. కనుక బ్రాహ్మణులు 
వినియుందురు. అయినను శ్రీకృష్ణుడు భగవంతుడని యెఖుగుటకు 
ఆభిజాత్యము, విద్యాగర్వము వారి కడ్డుపడినవి. వారి భార్యల కారెండును 
లేవు. కనుక వారు సులభముగనే శ్రీకృష్ణుడు భగవంతుడని యెజిగిరి 


దీనిని బట్టియును, భాగవత పురాణమునందలి ఈ క్రింది 
వాక్యములవల్లను శూద్రాదులు భక్తికధికారులని స్పష్టమగుచున్నది 


కం॥ దానవ దైత్య భుజంగమ 
మౌనవ గంధర్వ సుర సమాజములో ల 
క్షీనాథు చరణకమల 
ధ్యానంబున నెవ్వడయిన ధన్యతనొందున్‌. 


దనుజ భుజగ యక్ష ద్వైత మృగాభీర 

సుందరీ విహంగ శూద్ర శబరు 

లైన బాపజీవులైన ముక్తిని బోదు 

రఖిల జగము విష్ణు డనుచు దలచి. (అం.భా.సప్త. 2 


భక్తియోగము (3) భక్తికి అధికారులు 181 


ఈ సందర్భమున శ్రీ కాళహసీ స్తీ శ్వర శతకమునందలి యీ (క్రింది 
పద్యము అచట స్మరింపబడుచున్నది 


ఛా ఏ వేదంబు బఠించె లూత, భుజగం బేశాసము ల్ఫూచె, దా 
నేవిద్యాభ్యసనం బొనర్చె గరి, చెంచేమంగ్రే మూహించె, బో 
ధావిర్భావ నిదానముల్‌ చదువులయ్యా? కావు. మాపాద సం 
నేవనాసక్తి, యె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా! (ధూర్జటికవి) 


తొ శ్రీ నాళహస్తీశ్వరుని "సేవించిన సాలెపురుగు ఏ వేదమును 
పఠించినది? సర్ప మే శాస్త్రములు చూచినది? హస్తి యేవిద్యల 
నభ్యసించినది? తిన్న డేమంత్రమును జపించెను? నీ పాదపద్మముల 
యందలి 'సేవానుర క్రితప్ప చదువులతో బోధ కలుగునా? కలుగదు. 


మనలో భాగవతమునందలి గజేంద్రమోక్షణ కథను వినని 
వారుండరు. "దంతి యూధపు చందంబున భక్తి సేయవలయున్‌" అని 
భాగవతమే చెప్పినదికదా? 


మహాకాళమందు శివు నర్చించిన శ్రీకరుడను గోపబాలుడును, 
వేణుగానముచే శివుని మెప్పించిన ఆనాయనార్‌ అను గోపబాలుడును, 
ఘంటాకరుడను పిశాచమును (కృష్ణభక్తు డు) వేదము చదివి యజ్ఞములు 
చేసిరా? వీరికి భక్తి అలవడుటకు హేతువేమి? 


సుప్రసిద్ధ వైష్ణవాచార్యులగు చైతన్యుడు (గౌరాంగ దేవుడు) 
ముసల్మానులను తనీ మతములో "స్వేచ్చగా కలుపుకొనెను ఆ ముస్టిమ్‌ 
భక్తుడే తరువాత హరిదాసను పేర ప్రసిద్ధి నొందెను. వైష్ణవగురువగు 
శ్రీ రామానందస్వామి వర్ణభేదమును నిపేధించిను నారద భక్తసూత్రములు, 
శాండిల్య భక్తిసూత్రములు భక్తికి మానవులందఖు అధికారులే యని 
వచించినవి. 


(4) భక్తిమహిమ 


జి; కర్మ, జ్జాన, పాతంజల యోగములకు శాస్త్రవిధి యున్నట్టు 
భక్తిని విధించునట్టి'? శాస్త్ర మేదైన కలదా? 


182 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


వే : నాకు తెలిసినంత వళుకు అట్టి శాస్త్ర మేదియును లేదు. కాని 
భక్తుల అనుభవములనుబట్టి భక్తి పలువిధములని తెలిసికొని వాటి 
భేదములు వివరించుచు కొందజు మహాత్ములు కొన్ని గ్రంథములను 
రచియించిరి. పరమేశ్వరుని యెడల గల పరమ్యపేమయే భక్తియని 
నారదమహర్షియు, పరమేశ్వరుని యెడల గల పరమానుర్తక్తియే భక్తియని 
శాండిల్య మేహర్షియు చెప్పిన వాక్యములు వింటివికదా? అట్టి.పేమ, 
అట్టి పరమానుర్తక్తి ఈ విధముగా కలుగునని చెప్పు శాస్త్రమేదీయును 
లేదు. అది పరులు చెప్పినగాని, యజథేచ్భగగాని, యేమేచ్చినగాని, 
అరణ్యమున కేగి తపము చేసినగాని కలుగదనియే గదా 'పెద్దలవాక్యము 
"సూ న క్రియా. కృత్యనపేక్షణాత్‌, జ్ఞానవత్‌” 'ఈ భక్తిజ్హానమువలె 
అనుష్టానక్తర్తయొక్క అధీనమున లేదు' అని శాండిల్య భక్తిసూత్రము 
అయిజే భక్తులకు భక్తి యెట్టు కలిగినదనగా దానంతట అదియే కలిగినదని 
చెప్పవలయును. లేదా పూర్వేజన్మ సంస్కారము వలననో, యీశ్వరాను 
(గ్రహముననో కలిగినదని చెప్పవలయును 

''ప్రాక్సుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్న శ్శివః” 
(శివానందలహరి) పూర్వజన్మమున పురుషు డార్జించిన పుణ్యరాశియను 
నుదయాచలము మాదుగా తనయమృత శరీరమును భక్తలోకమునకు 
కనబజచునట్టి చంద్రుని వంటి న్వచ్చమగు ఆనందరూవుడా! అని శంకరుల 
వారన్నారు మొదట భక్తిబీజ ముండెనేని దానిని భక్తు లయొక్క 
సాంగత్యమువలనను, భగవత్కథా శ్రవణములవలనను పోషించుకొనవచ్చును 
భగవంతడు భరక్తునినుండి కోరునది భక్తి మాత్రమే శౌచము, కర్మానుష్థానము 
(యజ్ఞములు) జపమాలలు త్రిప్పుట, ఊర్థ్వపుండ్ర త్రిపుండ్ర ధారణమీలు, 
నైవేద్యము, బ్రావ్మాణత్వము - ఇవి యేవియును భగవంతుని మెప్పింపజాలవు 
ఆయనను (ప్రేమించినపుడే ఆయనకృపకు పాత్రడగును. అట్టివాడే భక్తుడు. 


శ్రీకాళవాస్తీశ్వరుని సేవించిన తిన్నని చరిత్ర భక్తియొక్క శాస్త్రమునే 
మార్చి వేసినది. అతని శివపూజా విధానమెట్టిదో చూడుడు : నదిజలమును 
నోటిలో నుంచుకొని, రెండు చేతులలో రీండు దొప్పల నిండ అడవి 
మృగముల మాంసమును పట్టుకొని, శివలింగమును సమిపించును. అతనికి 


భక్తియోగము (4) భక్తిమహిమ 183 


పూర్వము శ్రైవబ్రాహ్మణుడు శివుని పూజించి శివలింగముపై 
సమర్పించియుండిన పుష్పమును పత్రిని చెప్పుకాలితో శ్రోసివేయును. 
నోటనున్న నీటిని శివలింగముపై ఉమియును అది యభిషేక మనుకొనువాడు 
అతడు తెచ్చిన కరకుట్టను (ాల్బబడిన మాంసపుముక్కలు) శివుడు 
భుజియించు నంతవజకును వదలు వాడు కాడు శివుడామాంసమును 
భుజించిన తరువాత తిన్నడు యధేచ్భగ చనుచుండును ఇటుండ 
ఇివపూజచేయు శ్రైవబ్రాహ్మణుడు శివలింగముపైనున్న రోతను చూచి 
దుఃఖపడగా శివుడతని నోదార్చి తిన్నని విధమును చెప్పి వెనుక దాగియుండి 
తిన్నని భక్తిని ప్రత్యక్తముగ చూడు మనెను ఆ సందర్భమున శివుడానతిచ్చిన 
వాక్యములివి 
కం॥ ఠవఠవ పడనేటికి మది 

వివగోచర! నీకు? నన్ను జెంచొకడు శ్రుతి 

వ్యవహారేతర మతమున 

దవిలి మవాభ్గక్తి గొలువ దయ పుట్టుటయున్‌. 

(శ్రీకాళహస్తి మాహాత్మ్యము, తృ-103) 

అనంతరము తిన్నడచ్చటికి వచ్చి శివుని దర్శింప మహాదేవుని 
కంటినుండి నీరు గారుటయు, తిన్నడు తనకంటిని తీసి దేవునకు 
సమర్పించుటయు, దేవుని రెండవ కంటినుండి నీరుగారిన తిన్నడు 
తన రెండవ కనుగ్రుడ్డును తీసి సమర్చించుటయును అందటెజీంగిన 
కథయే. ఇది పురాణ ప్రసిద్ధమైన గాథ కేవల కల్పితగాథ కాదు. 
శంకరాచార్యులవారు శివానందలహరియందు ఈ విషయమిట్లు వాసిరి - 
ళ్ట మార్గావర్తి తపాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే 

గండూషాంబునిషేచనం పురరిపో ర్హివ్యాభిషేకాయతే | 

కించిద్భక్తిత మాంసోషకబళం నవ్యోపవారాయతే 

భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తా వతంసాయతే | 


తా హే! పశపతే! పలుమారు దారి నడచిన చెప్పు నిను శుభ్రపజచు 


184 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


కుంచె యయ్యెను. పుక్కిలింవిన నీ రుమియుటయే గంగాజలముతో 
నిన్ను అభిషేకించి నట్టాయెను. కొంచెము తినగా మిగిలిన మాంసపు 
తునక నీకు నైవేద్య మాయెను. అ కిరాతకుడే భక్తా క్హావతంసుడయ్యెను. 
అహో! యేమి చిత్రము! భక్తి ఏమిచేయదు? 


ఇట్టిదే హరివంశమునను, ఉత్తర వారివంశమునను ఒక కథ గలదు. 
కృష్ణభగవానుడు బదరికాశ్రమమున శివుని గుజించి తపమాచరించు చుండగా 
శ్రీ కృష్ణభక్తుండగు ఘంటాకర్ణుండను నొక హిచము, అతని సోదరుడగు 
కాలాంతకుని, పిశాచగణములను వెంటనిడుకొని కోలావాలము చేయుచు 
భగవానుని కడకు వచ్చెను. భగవాను డాఘంటాకర్ణుని సద్దుచేయక దూరముగా 
తొలగిపొమ్మనెను. ఘంటాకర్ణు డచ్చటనుండి కొంత తొలగిపోయి 

ధ్యాననిష్టయందుండి ధ్యానమునీందు నిత్యమును చూచు భగవన్మూర్తికిని, 

తానింతకుముందు నంభాషించిన వ్యక్తి (శ్రీకృష్ణ భగవానుని) ఆకారమునకును 
భేదము లేకుండుటను జూచి, తన యిష్టదైవమగు శ్రీకృష్ణుడే యెదుట 
నున్నాడని భగవానుని జేరి సాష్టాంగదండ 'ప్రణామ మాచరించి, బ్రావ్మాణ 
కళేబరమునుండి తెచ్చిన మాంసము నొక కపాలమునం దుంచి 
కృష్ణభగవానునికి నైవేద్యముగ సమర్పించెను. ఆ సందర్భమున ఘంటాకర్లుడన్న 
వాక్యము లివి;- 
గీ ఆరగింపవె దేవ! మాయందు విందు 

వేలుపన్న బాటింతురు విప్రమాంస, 

మిచట మత్చీతి సేసి నన్నేలుకొనుము, 

భక్తిగాని నీకేమియు బ్రాతి గాదు. 


(ఉత్తర హరివంశము 2-149) 


జి : నరవాంతకుడును, పాపకర్ముడును, అశుచియు నగు హిొిచమును 
భక్తుడనుట యెట్లు సరిపడును? 


వే : ఘంటాకర్ణుడు మహాత్ముడు. అతనిని గుజించి ఎజాప్రగడ 
ణ ఆ+* ౧ 


భక్తియోగము (4) భక్తిమహిమ 185 


'హరివంశము' నందు గల శ్రీకృష్ణభగవానుని వాక్యములనే యిచ్చట 
ఉదాహరిలిత్తును 


"వీడు ధననాథునకు ననుంగు బంటగుట నమ్మవాదేవ సఖువలనం 
బరమజ్ఞానంబు వడసి పూర్వపుణ్య వాసనానురూపంబుగా బొడమిన 
భక్తికిం బ్రోదిగా ననవరతంబును గృష్ట కేశవ, వాసుదేవ, జనార్దనాది 
నామంబులను గీర్తించుచు మృగంబుల వధియించుతజి దన్మాంసభఖాదనం 
బొనరించునెడ దదీయరుధిరపానంబు సేయునప్పుడు న్వూవస్థల యందును 
సమస్తకరణంబులు నాయందు నర్చితంబు గావించు గావున 
నవ్విశిష్టకర్మంబు పక్వంబై యిట్టి పదం బొదవె వీనిం గృతార్జు జేయుదు" 
అని నిశ్చయించి భగవంతు డాతని దేహమున తన హస్తము నుంప 
ఘంటాకర్ణుండు పిశాచ దేహంబు వదలి దివ్యదేహంబు ధరియించి 
భగవంతుని స్తుతించెను భగవాను డాతనికి ఇంద్రాధిపత్య తుల్యంబగు 
స్వర్గమును, కల్పాంతమున సాయుజ్యమృుక్తియు కలుగున ట్లనుగ్రహించెను 


భక్తి గలిగి నిరంతరము భగవంతుని స్మరించు పురుషుడేకార్యము 
చేసినను భగవదర్పితముగనే చేయును భక్తి లేనివాడు భగవంతునికి 
చక్కెరపొంగలి, ఫులివోర, పెరుగన్నము, ఫలములు, పారిజాత పుష్పములు 
సమర్పించినను వ్యర్థమే. భక్తుడు దేనిని ప్రీతితో భుజించునో దానిని 
భక్తితో సమర్సించినచో నదియే భగవంతునకు ప్రీతిని కలిగించును 
పదార్థము ప్రధానము గాదు, భక్తి ప్రధానము. 

భక్తి యీవిధముగా అనుష్టింపవలయునని శాస్త్రవిధి యేదియును 
లేదు కాని భక్తి మార్గము అగాస్తీయము కాదు చాల పూజ్యమైనట్టిది. 
సర్వశాస్త్రములకు సమ్మత మగునట్టీది భగవంతుని మహిమ యిట్టిదని 
చెప్పుటకు సాధ్యము కానియ్లే భక్తిమహిమయు నింతటిదని చెప్పుటకు 
సాధ్యము కాదు ఏ ప్రాణియైనను భక్తి యను ధనముతో భగవంతుని 
ధాసునిగా కొనవచ్చుననియు, భక్తులకొజకు భగవంతుడు దాసుడై 
నీచకార్యములు చేసి యుండెననియు భక్తుల చరిత్ర చెప్పుచున్నది. ఆ 
కథలన్నియు నూవాకల్పితములని త్రోసివేయటకు మనకధికారము లేదు. 


186 (బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


భగవంతునకును భక్తునకును భేదము లేనప్పుడు భక్తున కసాధ్య 
మేమిగలదు? అయినను భగవదృ్భక్తు లలో కొందజీలోకమున మరణ 
పర్యంతము అనేక కష్టముల ననుభవించి యుండిరని చరిత్రలు 
చెప్పుచున్నవి. వారట్టి కష్టములను కష్టములుగా భావించిరో, లేదో చెప్పలేము. 


గీతయందలి 9, 12 అధ్యాయములయందు భక్తిమార్గము చెప్పబడినది. 
అందు 9వ అధ్యాయమునకు "రాజ విద్యా రాజగువ్యుమ"ని నామకరణము 
చేయబడినది. అచట భగవంతుడు భక్తిమార్గమునే యర్హునున కుపదేశించెను. 


"నీవు అసూయ లేనివాడవు కావున గువ్యుములలో గువ్యమయినది 
(మిక్కిలి గోప్యమయినదియును, విజ్ఞాన సహితము నగు జ్ఞానము నీకు 
చెప్పుచున్నాను దానిని తెలిసికొనుటవలన పాపములనుండి ముక్తుడ 
వగుదువు. ఇది విద్యలన్నింటిలోను శ్రేష్టమైనది. (రాజు) కనుక రాజవిద్య. 
రాజ విద్య యనగా' పూర్వము రాజులచేత తెలిసికొనబడి యితరులకు 
చెప్పక గోప్యముగా నుంచబడి, పిమ్మట వారినుండి తక్కిన వర్ణముల 
వారికి తెలుపబడినదనియు, అందువలన రాజవిద్యయను నామకరణము 
కలిగినదనియు కొందణు చెప్పుదురు. గువ్యూము లన్నింటిలోను శ్రేష్టమైనది 
(రాజు) కనుక రాజగుహ్యమని మజికొందజందురు. మణియు, అది 
పవిత్రమును, ఉత్తమమును, ప్రత్యక్షముగా తెలియదగినదియు, 
ఆచరించుటయందు సుఖకరమును, అవ్యయమును నగు ధర్మమై యున్నది. 
కనుక ఓ పరంతపా! ఈ ధర్మమునందు శ్రద్ధ లేనివాడు మృత్యువుతోకూడిన 
సంసారములో తిరుగుచు నన్ను పొందలేకయున్నాడు." (గీత,9-12, 3,) 


అని చెప్పి, కడపట "ఓ అర్జునా! నీవు నాయందే మనస్సును 
చేర్చుము. నాభక్తుడవు కమ్ము. నన్ను పూజింపుము. నోకీ నమన్కరింపుము. 
ఇట్లు మత్పరాయణుడవై నాయొక్క యోగము నవలంబించిన యెడల 
నన్న పొందుచున్నావు." (గీత. 19-34) అని చెప్పెను. అర్జునునికి భగవానుడు 
విశ్వరూపము చూపినపుడు : 


భక్తియోగము (4) భక్తిమహిమ 187 


"ఈ విశ్వరూపమును భక్తులు తప్ప అన్యు లెవ్వరును చూడజాలరు." 
(గీత. 11-53,54) అని చెప్పెను. 


గీతయొక్క 12వ అధ్యాయమునకు భక్తియోగమని పేరు పెట్టబడెను. 
ఈ అధ్యాయము నుపసంహరించుచు భగవంతు డిట్టుచెప్పెను.. యే తు 
ధర్మామృత మిదం" "ఎవరు, పైన చెప్పిన అమృతత్యుల్యమైన యీ 
ధర్మమును అనగా భక్తి యోగమును మత్పరులగుచు శ్రద్ధతో నాచరింతురో 
అట్టి నాభక్తులు నాకు మిక్కిలి ఇష్ట లగుచున్నారు."(గీత 12-20) 

ఈ విధముగా చెప్పుటవలన భక్తిమార్గముయొక్క గొప్పతనము 
మనకు విశదమగుచున్నది. మజియు, భక్తికి వేజొక సాధన మవసరము 
లేదు. భక్తి తనకు తానే ప్రమాణము. భక్తియే ఫలస్వరూప మగుటవలన 
ఇతర మార్గములకంకొ నీ మార్గము (్రేష్టమని చెప్పుదురు ప్రపంచము 
నందలి మానవకోటిలో అత్యధికసంఖ్యాకు లీమార్గమునే యనుసరించు 
చున్నారు. ఇది వరమ శ్రేయః ప్రద మైనదియ, అత్యంత దుఃఖ నివారకమును, 
పరమానంద దాయినియునై యున్నది. అదియునుగాక భక్తి మార్గము 
సులభ్రమును సహజమునునై యున్నది. 'భక్తిని విడిచి మృుక్తిలేద'ని సామెత 
కలదు. బ్ఞానియైనను. యోగియైనను భగవద్భక్తి లేనిదే ముందునకు సాగిపోలేడు. 
భాగవతమునందు వ్యాసభగవానునితో నారద మహర్షి ఈ విధముగా 
చెప్పినట్టు కలదు. 

"మునీంద్రా! నిర్ణతకర్మంబై, నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తి 
లేకున్న వోోషంబుగా ఖిభితంబు గాదు. ఫలంబు గోరక! కర్మంబీశ్వరునకు 
సమర్పణంబు 'సేయకున్న నది ప్రశస్తంబై యుండదు. భక్తి హినంబులైన 
జ్ఞాన వాచా కర్మ కౌశలంబులు నిరర్ధకంబులు." 

(ఆంధ్రభాగవతము- ప్రథమస్కంధము) 

"పక్షికి రెండు రెక్కలును, ఒకతోకయు నెట్ట్పవసరమో యప్లే 
ముముక్షువునకు భక్తిజ్హానములు రెండును రెండు రెక్కలనియు, యోగము 


188 బ్రహ్మజిజ్హాస (నాలుగన ప్రకరణము) 


చుక్కానివంటి తోక' యనియు శ్రీ వివేకానంద స్వామివారు చెప్పియుస్నారు. 
కనుక భక్తిలేక జ్ఞానముమాత్రమే యుండిన యెడల నొక రెక్కలేని పక్షి 
పైకి ఎగురలేనట్లు మానవుడు మృుక్తి పొందలేడని యర్థము. 


కం శ్రేయములు గురియు భక్తిని 
జేయక, కేవలము బోధ సిద్దికి దపముం 
జేయుట విఫలము, పొల్దున 
నాయము సేకుబునె తలప నధికంబైనన్‌? 
(ఆంధ్రభాగవతము-దశమ స్కంధము) 


పొట్టు ఎంత యధికమైనను దానియందు ఆయము లభించనియట్టు 
మోక్షప్రదమగు భక్తిని చేయక కేవల బోధసిద్ధికి (బ్రవ్మతత్ర్త్వజ్ఞాన మిట్టిదని 
తెలిసికొనుటకు) చేసిన తపము విఫల మగునని యీ పద్యమందలి 
తాత్పర్యము. 

ఇవ్చట జ్ఞానమనగా - కేవలము వేదాంతశాస్త్రములను చదువుటవలన 
కలిగిన జ్జానమే యనియు, బ్ర్మోత్తెక్య జ్ఞాననిష్ట గల (బ్రాహ్మీస్థితి గల) 
జ్ఞానియొక్క (అనుభవపూర్వక) జ్ఞానమును గుజించి (యిచ్చట) చెప్పబడ 
లేదనియు బ్రహ్మవాదులు చెప్పుదురు 

(5) జ్ఞానము - భక్తి 

సాధనావస్థలో భక్తి ఉపాసనములయందు పూజించు వానికి 
(ఉపాసకునకును) పూజింపబడు వస్తువునకును (ఉపాస్యమునకును) 
భేదముండును. సాధన ముగిసిన సిద్ధావస్థయందు భేదముండదు. 

భక్తునకు కావలసినవి శ్రద్ధ ప్రేమ, భావబలము - ఇవి యుండిన 


చాలును. ఇవన్నియును మనస్సునకు సంబంధించినవేగాని, బుద్ధికి 
సంబంధించినవి గావు. బుద్దికి సారాసార విచారము చేసి నిశ్చయించుట 


భక్తియోగము (5) జ్ఞానము-భక్తి 189 


యొక్కటియే వ్యాపారము తక్కిన కార్యములయందు బుద్ధికి ప్రవేశము 
లేదు. తక్కిన వన్నియు మనో వ్యాపారములే కనుక భర్తు స్‌కు బుద్ధితో 
పని లేకపోయినను బుద్ధి శుద్ధమై యుండిన యెడల సాత్ర్వికముగా 
నుండును. సాతి తికబుద్ధో జ్ఞానీజనకము సాతి 'త్త్వికబుద్ధి గల భక్తునకు 
సాతి 'తాకశ్రద్ధయు, స్వార్ధరహిత ప్రేమయు భగవంతునియెడ కలుగును. 
అట్టివారికి పరమేశ్వర సంబంధమైన జ్ఞానము లేదని చెప్పలేము 
ఒకొనొకనియందు బుద్ధి శుద్ధముగా లేకుండినో అతనికి భగవంతునియందు 
శ్రద్ధాభక్తు లుండినను పరమేశ్వర సంబంధమగు జ్ఞానము (పరమేశ్వరు 
డిట్టీవా డను జ్ఞానము) కలుగుటకు వీలులేదు అట్టివారు కొందజు 
యక్షరాక్షసాది క్షద్రదేవతల నారాధింతురు 


మజికొందణు మూఢబుద్దులై పరులను పీడించి లోకమున 
కుపద్రవకారులైరి. ఉదాహరణమునకు = * కాళహసీ స్టీశ్వరుని, ఒక సర్పము 
మణులతోను, ఒక యేనుగు పద్మములతోను పూజించుచుండినవి 
విటికి పరమేశ్వరుని సత్యస్వరూప మిట్టిదని తెలిసికొను బుద్ధిలేదు. 
మనస్సుమాత్రమే కలదు కనుక నొకదోనియొక్క పూజావిధానీమును 
మణియొకటి సహించలేకపోయినవి. భగవంతుని నెవరెట్టు 'సేవించినను 
ఆయనకు కావలసినది వారి భక్తియే యను భావము, నా రెంటికి 
నుండియున్న నవి పోదరభావమున ననో (న్యప్రేమతో కలసి భగవంతుని 
"సీవించి యుండియుండును. అదేవిధముగనే విక్షణావిరహిత బుద్ధులగు 
కొందణజు ముసల్‌మానులు హిందువుల దేవతావిగ్రహముల ధ్వంసము 
చేసిరి. అట్టి వారిని భగవదృక్తులుగా కొందజఖు ముసల్‌మానులు 
భావించుచున్నారు. వారనుకొన్న ట్ట ట్లట్టివా లొకవిధమగు భగవదృక్తులే 
యని మనమంగీకరించినను, దేవణోవి గ్రహములను పడగొట్టినవారికి 
భగవంతుడు సర్వవ్యాపియనియు, సర్వమునందును నుండువోడనియు 
తెలిసికొనజాలు పరమేశ్వర సంబంధమగు జ్ఞానము లేకపోవుటచే అట్టి 
జ్ఞానము కల్గియుండు విగ్రవారాధకుల భావమును తెలిసికొనలేక, తమ 
సిద్ధాంతమే 'సరిదైనదని మూఢమగు నమ్మకముతో అట్టి యకృత్యమును 
జేసిం. ముసల్‌మానులేగాక పరమతమును ద్వేషించువా రందజును 


190 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


అట్టివారే 

జి: అయ్యా! ఏనుక్రిస్తుగారును, మవామ్మదుగారును దేవుని ఆదేశమును 
లోకమునకు బోధించిరని ఆయా మతములవారు చెప్పుదురు గదా! దీని 
భావమేమి? 


వే : ఎవరికి స్వార్ధము లేదో, ఎవరహంకార రహితులో, అట్టివారు 
చేయు ప్రతికార్యమును వారిచేత భగవంతుడే చేయించుచున్నాడు 
సామాన్యు లగువారి విషయమునను నిట్టులే, నీ వొక దరిద్రునకు 
ప్రతిఫలమును కోరక కొంత ధనమును సహాయము చేసితివేని ఆ 
బీదవానికి నీ ద్వారమున భగవంతుడు సహాయము చేసినట్టు తలంపుము 
ఈ సూత్రము ననుసరించి ప్రతి మంచికార్యమును, ప్రతివ్యక్తియు, 
వాని వృదయాంతర్వర్తియగు నీశ్వరుని (ప్రేరణమువలననే చేయుచున్నాడు 
ఏసుక్రీస్తుగారు యూదులకు భక్తిపరమగు ధర్మమును బోధించిరి గాని, 
తత్త్వజ్ఞానపరమగు భక్తిని బోధింపలేదు కారణమేమనగా ఆ కాలమునం 
దాదేశమునందుండు ప్రజలలో (యూదులలో) ధర్మవర్తనము కొజవడి 
యున్నందున ధర్మానుష్టానము లేనివారికి త త్వ్వజ్ఞానపరమగు భక్తిని 
బోధించినయెడల వారు దానిని చక్కగా అర్థముచేసికొనలేరు కనుక 
అట్టివారి కది హితకారి కాదని భగవంతుని సేంకల్పము 


ఎట్లనగా వారము దినముల క్రిందట పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు 
మంచి యౌావోరమగును, జీర్ణముకాని ఆవీరము విపరీత ఫలము నిచ్చును 
అరబ్బుల విషయమునను మ్పేవామ్మదుగారి విషయమునను నిట్ట అర్ధము 
చేసికొనవలయును. అయా కాలములయం దాయా సమాజములయేండున్న 
వారి యోగ్యత ననుసరించి భగవంతుడు తన ప్రవక్తలచేత ఆయా 
బోధలు చేయించెనని మనము భావింపవచ్చును. భారతదేశము నందన్ననో 
వేలకొలది సంవత్సరములకు పూర్వమే ప్రాచీనోపనిషత్తులయందు 
చెప్పబడిన నిర్గుణ బ్రహ్మతత్త్వమును, సగుణబ్రహ్మోపాసనలును. 
తదనంతరోపనిషత్తులయందు చెప్పబడిన సాంఖ్య యోగ దర్శనములును, 
వేదచోదిత కర్మానుష్టానమును, నిష్కామ కర్మాచరణమును, విరివిగా 


భక్తియోగము (5) జ్ఞానము-భ్తి 19] 


ప్రచారమునం దుండియుండ్శినవి వాటితో కూడ వైదికభక్తి అనగా 
జ్ఞానపరమగు (జ్ఞానయుతమగు) వాసుదేవ భక్తిని భగవద్గిత అనేక 
వీధముల బోధించియున్నది ఈభక్తి విధానముయొక్క "విశిష్టతను 
తెలిసికొనలేని హిందువులయందు సహితము కొందజు ఇివేశవులయందు 
"మా దేవుడధికుడు, మా దేవుడధికు" డని యుద్ధములు చేసియుండిరి 
వారికి పరమతసహనము లేకపోవుటకు కారణము అట్టివారి బుద్ది 
శుద్ధము కాకపోవుటయే అనగా తామస బుద్ధులగుటయు పరబ్రహ్మ 
సంబంధమగు సత్యజ్ఞానము లేక పోవృటయునే కనుక కొంతవజకైనను 
భక్తునకు బ్రహ్మజ్ఞాన ముండవలయును అట్టి జ్ఞానముతో చేరియుండు 
భక్తియే శ్రేష్టమగు భక్తి, దానిని వైదికభక్తి యని చెప్పవలెను గీతయొక్క 
17వ అధ్యాయమునందు శ్రద్దాస్వరూపము వివరింపబడినది 


ప్రతిమనుజునకు వానివాని పూర్వజన్మ వాసన, ననుసరించి శ్రద్ధ 
సాత్ర్వికముగనో, రాజసముగనో, తామసముగనో యుండును శ్రద్ధ్దయనగా 
వ్వూసము అనగా ఈ విధముగా చేసిన మన యభీష్టము నెరవేరునను 
నమ్మకము మానవుడు చేయుకర్మకు తగిన ఫలము వానికి కలుగుటకు 
వాని శ్రద్దయే ప్రధానము మానవున కుండు సాత్మ్వికాది గుణ భేదములనుబట్టి 
శ్రద్ధయు సాత్త్వికాది త్రివిధ భేదములు కలిగి యుండును కనుక భక్తుడు 
సత్త్వగుణపోషణమును, నుపనిషత్తులయందు చెప్పబడిన బ్రవ్మజ్ఞానమును 
తెలిసికొని యుండిన నది యుత్తమభ్దక్తి యనబడును భగవద్గీత జ్ఞానముతో 
రూడిన భక్తి మార్గమునే బోధించినది కనుకనే గీత యిట్లు చెప్పినది 
"అర్హుడు, బిజ్జాసువు, అర్గార్థి, జ్జాని - అను నలుగురు 'భక్తులలోను 
నిత్యయోగియై ముఖ్యభక్తి గలిగినట్టి గ జ్ఞానియే అధికుడగుచున్నాడు జ్ఞా జానికి 
నేను మిక్కిలి ప్రియుడను, ఆజ్ఞానీయు నాకు మిక్కిలి యిష్టడైనపాడు 
గదా!" (గీత 7-17, 18) అది. ముందు చెప్పబోవు 'పరాభక్తి', 'ముఖ్యభక్తి 
అను భక్తి విధానములలో చేరును. 


భక్తి, జ్ఞానములయం దేది (శ్రేష్టమగు మార్గము? అను వివాదము 
సహితము కలిదు ఈ రెండును రెరడు భిన్న మార్గములైనను తుదకు 


19 బ్రహ్మజిజ్ఞాస (నేతాన్‌ ప్రకరణము) 


వీటి గమ్యస్థాన మొక్కటియే యనునది సంశయరపితమగు విషయము 
జ్ఞాని సాధనవతుష్టయమును సాధించి శ్రకీణ, మనన, నిదిధ్యాసలు చేసి, 
తీత్త్వజ్ఞానమును “పొందుచున్నాడు. నిదిధ్యాస దృఢమై సమాధియగు 
చున్నదీ. సమాధియందు జగత్తు తోచదు తోచుట లేదనగా 
బ్రహ్మాపరో క్షబ్ఞానము కలిగినదని యర్థము అక భకి సక్తి యొక్క ఉన్నతావస్థ 
(ఉన్నత భూమిక; యందలి యనీభవమును ప్రవ్దాదుని గుజించీ 
యిదివజలో చెప్పినట్టు భాగవతము నందలి “పానీయంబులు....." అను 
పద్యమును స్మరించుకొనుము * _ శ్రీనారాయణ పాదపద్మయుగళీ 
చింతామృతాస్వాద సంధానుండై మజచెన్‌ సురారిసుతు డేతద్విశ్వమున్‌ 
భూవరా”, "మరచెన్‌ సురారిసుతు డేతద్విశ్వమున్‌" జగత్తును మజచెను 
"జగత్తు తోచలేదు" అనగా జ్ఞానుల నిర్వికల్ప సమాధియే భక్తునకు 
సిద్ధించెనని తాత్పర్యము. జ్ఞానమే, భక్తి విటియందొకటి యెక్కువనిగాని, 
మజియొకటి తక్కువని గొని చెప్ప వలనుపడదు. 


(6 భగవంతుడు 


భగవంతుని యెడగల పరమ(్రేమయే భక్తియని చెప్పబడెను 
పరమేశ్వరు నేవిధముగా భజింపవలయును? మనోవాక్కుల కందని 
పరమేశ్వరు నెట్టు సేవింపవలయును? దేశకాల వస్తువులచేత 
నపరిచ్చిన్నమై, నీజాతీయ విజాతీయ స్వగత భేదరహితమై, ఆది 
మధ్యాంతములు లేనిదగు పరత త్శమును భక్తుడు మనమున నిలుపు 
"పెట్టు? ఇదివజణలో పరతత్త్వము గుణ ప్రధానమగు మాయతో చేరి 
ఈశ్వరుడాయె ననియు, ఆయనయే సగుణబ్రహ్మమనియు చెప్పియుంటిని 
(ఈ గ్రంథము 1-27 ఆ ఈశ్వరుడే జగదుత్పత్తి స్ధితి లయములకు 
కారణమై జగన్నియామకుడునై యున్నాడు. *భక్తులు వివిధరూపముల 
తోను వివిధ పద్ధతులతోను భజించునది యీ యీశ్వరునే. శుద్ధబ్రవ్మము 
కేవల బుద్ధి, లీ జ్ఞానమునకు మాత్రమే గమ్యుడు. 


శ వళ్చద్షుటు పరమేశ్వరుని సగుణుడని చెప్పుదురు. నిర్ణణుడని చెప్పు 
శ్రతివాక్యములకు ప్రకృతి గుణములకు అతీతమైన అనంత కల్యాణిగుణ విశిష్టుడని 
యర్థము చెప్పుదురు అందువలన వారికి పరమేశ్వరుడు సగుణుడనియ. 
నిరుణయుడనియు భేదము లేదు 


భక్తియోగము (6) భగవంతుడు 193 


నిర్గుణ బ్రహ్మము నెజుంగుటకు మహాసూక్ష్మబుద్ధి కావలయును 
బ్రహ్మో నుభవమును పొందుట చాల దుర్లభము ఉపాసన మనస్సునకు 
సంబంధించినది ఉపాసనకు కావలసీన్‌ది ప్రేమ, శ్రద్ధ, శ్రద్ధయు, 
జ్ఞానమును, మనస్సును, బుద్ధియును విటి కెప్పుడును "సంబంధము 
కలదు మిగుల సూక్ష్మమై యన్నతమైన మనస్సే బుద్ధి కనుక జ్ఞానమును 
భక్తియును 'ప్రారంభమున వేజువేజుగా కనబడినను షోను పోను? రెండును 
ఒకటియే యగుచున్నవి మనస్సుచేత మొదట సగుణబ్రహ్మము 
నుపాస్యముగా నుంచుకొనినను, పిమ్మట ఉపాస్య-ఉపాసక భేదము 
నశించి అద్వితీయమగు నిర్గుణ బ్రహ్మమే, సవికల్ప సమాధియే యున్నత 
స్టితిని చెందినపుడు నిర్వికల్ప సమాధి యగుచున్నదని చెప్పియుంటిని 
సగుణ బ్రహ్మమునుండియే నిర్దుణబ్రహ్మప్రాప్తి కలుగును. 
ఉ॥ "కారణకార్య "హీతువగు కంజదళాక్షునకంకొ నన్యులె 

వ్వారును లేరు, తండ్రి భగవంతు ననంతుని విశ్వభావనో 

దారుని సద్దుణావళు నుదాత్తమతిం గొనియాడకుండినం 

జేరవు చిత్తముల్‌ ప్రకృతిజెందని నిర్గణమైన బ్రహ్మమున్‌.” 

(శ్రీమదాంధ్ర భాగవతము 2-211) 


కనుక జ్ఞానము, భక్తియు, బుద్ధియు, (ప్రేమయును ఒక దానియం 

దొకటి గుంభితమై యున్నవని పెద్దలు చెప్పిరి భగమనగా షడ్లుణైశ్వర్యము 
భగము గలవాడు భగవంతుడు. 
శ్లో “ఐశ్వర్యస్య సమగ్రస్య విర్యస్య *యశసగ్రియః | 

వైరాగ్యస్యాథ మోక్షస్య, షణ్లాం భగ ఇతీరణా ॥' 

తా॥(1) ఐశ్వర్యము (మాహాత్మ్యము) (2) సమగ్రత (3) విర్యము 
(ధైర్యము) (4) యశస్సు (5 వైూగ్యము (జ్ఞానము) (6) మోక్షము- ఈ యారు 
న ల ల పావన 
+ ఈ శ్లోకమున “ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య” అని విష్తసహస్రనామ స్తోత్రమున 


శాంకీర్త భాష్యమున గలదు. (శ్రీ 73) (1) సంపూర్డె శ్వర్యోము. (2) ధర్మము, (3) 
యశము, (4) సంపద, (5) వైరాగ్యము, (6) మోక్షమ్‌ అని అచ్చట చెప్పబడినవి 


194. బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


భగమనబడును. ఇట్టీ షడ్డుణైశ్వర్య సంపన్నుడు భగవంతుడు. 
భకా క్రానుగ్రహముకొజకు. నివ శవ, శక్తిరూపమున వెలయుచుండును 
నివకేశవులయందు భేదభావ ముంచరాదు. భేదబుద్దు లగువారు ఈ క్రింది 
(శ్రుతివాక్యములను వినియుండ రేమో. 


మం॥ శివాయ విష్ణురూపాయ సివరూపాయ విష్ణవే 

వివస్య హృదయం విష్ణు ర్విష్టోశ్చ హృదయం శివః 

యథా నివమయో విష్ణు రేవం విష్ణమయ వ్ళివః। 

యథాంతరం న హ్యూమి తథా మే స్వస్తి రాయుషి 

యథాంతరం న భేదాఃస్యు శ్శివకేశవయో స్తథా॥ (స్కందోపనిషత్తు) 

కనుక శివకేశవుల మధ్య భేదమును పాటించరాదు 

శివకేశవుల కభేదమును చెప్పు స్కందోవనిషత్తువంటి యుపనిషద్వాక్య 

ములేగాక శ్రీమద్భాగవతము, మహాభారతము, హరివంశము మున్నగు 
నుత్తమ [గ్రంథములు శివకేశవ భక్తులను సమానముగ (ప్రచారము 
చేసియున్నవి నివుడ్తు విష్ణువును స్తుతించినట్టు భాగవతమునందలి 
రుద్రగీతలయందును, శ్రీకృష్ణటేగవానుడు 1 శివునిగుజించి తపమాచరించినట్టు 
వరివంశమునను గలదు వొటిననునరించియే వరివారమూర్తి యారాధనమ 
ప్రచారమునకు వచ్చియుండును. తిక్కనసోమయాజిగారు మవాభారతమును 
హరిహర దేవున కంకిత మిచ్చియండుట లోక విదితమే. కేవల వారిహరుల 
ఐక్యభావనతో మాత్రమేగాక, వరి వర హిరణ్యగర్భుల ననేక రూపముల 
"సేవించుట (ఉపాసించుట) సహితము (శుతులకు సమ్మతమే. 
అత్రిమహామునికి ప్లుత్రుడై యవతరించిన దత్తాత్రేయ మహాముని 
త్రిమూర్మ్యాత్మక స్వరూపుడు (మూడు శిరములు అజుబాహువులు కలిగి 
ముగ్గురు మూర్తుల యేక్రైక మూర్తి) ఈ మహాత్ముని శాండిల్యోపనిషత్తు 
స్తుతించినది. 


శ్రీమద్భాగవతము నందలి శ్రీ మన్నారాయణ కవచము నందు 
'యోగభ్రంశంబువలన యోగనాథుండయిన దత్తాత్రేయుండు రక్షించునని 


భక్తియోగము (6) భగవంతుడు 195 


చెప్పబడినది. మరియు వీరిని విష్ణువుయొక్క అవతారమని భాగవతము 
పేర్కొన్నది. 

భగవంతుని పురుషమూర్తిగా భావించి 'సేవించుకే గాక స్త్రీమూర్తిగ 
నుపాసించియు నున్నారు. ఆమెయే దేవి, శక్తియని చెప్పబడెను "అష్టోత్తర 
శతోపనిషత్తులయందు శక్త్యుపనిషత్తులు ఎనిమిది గలవు * వటి 
ననుసరించిన దేవీ సంబంధమగు పురాణములు, తంత్రములు 
వెలువడినవి. శ్రీకాళిదాస, శ్రీశంకరాచార్యులవంటి మహాత్ములు దేవిని 
పరదేవతగా స్తుతించియున్నారు ఈమెయే మోక్ష ప్రదాత్రి యనిరి. 


తిరుపతి తిరుమలయందు వేంచేసియున్న శ్రీ వేంకకేశ్వరస్వామి 
వారు నర్వదేవతా, స్వరూపులని అన్ని (వైదిక) మతములవారు 'సేవింతురు. 
శ్రీస్వామివారు జటాధారియు, నాగభూషణులును నగుటవలన శివుడని 
శైవులును; చతుర్భుజములు, శంఖచ(క్రములు, వక్షస్థలమున లక్ష్మీదేవియు 
నుండుట వలన విష్ణుదేవుడని వైష్ణవులును; పద్మీముపై శ్రీపాదముల 
నుంచి నిలిచియుండుటవలన బ్రవ్మాదేవుడని హైరణ్యగర్భులును, స్వామివారి 
దేవాలయ ప్రాకారమునకు నాలుగు మూలలయందును సింహవి[గ్రహము 
లుండుట వలనను, స్వామి వారికి 'బాలాజీ'** అను నామధేయ 
ముండుటయు కారణములుగా 'దేవి' యని శాక్తేయులును - తమతమ 
యిష్టదేవతగా "సేవించుచున్నారు. నిజమునకు స్వామివారు సర్వదేవతా 
స్వరూపులే గదా! 

శివ కేశవ శక్తులయందు భేదము పాటింపకుండుటయందు శ్రీ 
శంకరాచార్యులవా రాదర్శప్రాయులు. వీరు 'శ్రీ లక్ష్మీనరసింవా స్తోత్రము'చే 
విష్ణువును, 'కనక ధారాస్త్రవము'చే లక్ష్మీదేవిని, 'శివానందలహరి'చే శివుని, 
'సోరిదర్యలహరి'చే దేనిని (పార్వతిని) స్తుతించియున్నారు. భక్తిభావము 


+ శక్ష్యుపనిషత్తులివి .(1) సీతా (2) త్రిపురతాపినీ (3) దేవీ (4) త్రిపుర (5) 
భావనా (6) సొభాగ్యలక్ష్మీ (7) సరస్వతీరహస్య (8) బహ్వచములు 

*+ బాలాజీ అనగ్గా 'బాలా' అనునామము దేవికి కలదు గౌరవార్థము 'బాలాజీ' 
అనుటవలన దేవీనామము 


196 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


నుద్దీపింపజేయు నీ స్తోత్ర రత్నములతో పరితూగునట్టి స్తోత్రములు 
దుర్లభములు. 

జగన్నియామకుండగు పరమేశ్వరు డధర్మముచేత ధర్మము 
నశించునపుడును, అసాధువులచేత సాధువులు బాధపడునపుడును, 
ధర్మసంస్థాపనార్థము, సాధు సంరక్షణార్ధము యుగ యుగములయందును 
ఆత్మమాయచే నవతరించుచుండును (గీత 4-79 అట్టి భగవ 
దవతారములను సేవించినను పరమేశ్వరుని 'సేవించినప్లే యగును 


(7) శ్రీరామకృష్ణావతారములు 


భగవంతుడగు శ్రీ మన్నారాయణు డనేకావతారములను ధరించి 
యున్నను అందు ముఖ్యములు శ్రీనరసింవా, శ్రీరామ, శ్రీకృష్ణావతారములు 
అందును శ్రీరామ శ్రీకృష్ణావతారములు ముఖ్యములు. కొందేజు శ్రీరామ, 
శ్రీకృష్ణులు వీర పురుషులు మాత్రమేయనియు, దుష్ష ష్టసంహారము 
చేయుపీవలన లోకులు సంతసించి వారిని పూజించిరనియు, అది వీర 
పురుషారాధనమనియు (1౪0 ౪051), తరువాత కొంతకాలమునకు 
వారిపై మూఢభక్తి కలిగి వారిని దేవుని యవతారముగ భావించి 
ఆరాధించిరనియు చెప్పుదురు. ఈ మాటలు వైదికమతమునకు 
“సమ్మతమైనవి కావు ఏలయన. దుర్మార్గుడును, లోకకంటకుడును నైన 
వలం మాంధాత జయింపగలిగెను. వాలి రావణుని చంకలో నిడుకొని 
సప్త్రసముద్రములు త్రిప్పెను. కార్త ర్త వీర్యార్డునుడు రావణుని యుద్ధమున 
జయించి చెజసాలయందు బంధించెను. భీమార్జునులు దుర్మార్గుల 
ననేకులను సంహరించిరి. ఇట్టు దుర్మార్గులను జయించిన మాంధాత, 
వాలి మొదలగు వీరులను భగవరతుని యవీతార ఫురుషులని చెప్పుటలేదు 
శ్రీరామకృష్ణులు ఈశ్వరుని అవతారమని చెప్పుటలో నెంతో యర్ధమున్నది 
దానినంతయు నిర్మల చిత్త ముతో నవగాహన చేసికొనవలయును 


రామకృష్ణులను పాకృత జనులవలె జనన జరా మరణములు 
కలవారినిగా తీలపరాదు. ప్రాకృత జీవులు వారివారి కర్మానుసారము 
అవిద్యకు లోబడి జనన మరణములను పొందుచుందురు. ఆ యవతార 


భక్తియోగము (7) శ్రీరామక్చష్ణావతారములు 197 


పురుషు లట్లుకాదు. సూ "తచ్చ దివ్యం స్వశక్తి మౌత్రోద్భవాత్‌ “శాభసూ. 
48) ఆ శరీరము దివ్యము, స్వశ్తక్తివలన కలిగినది 
రామకృష్ణులు ప్రాకృతులవలె కర్మబద్గులు కారు. వారికి కర్మయే 
లేదు కౌసల్యా దేవకీ దేవుల గర్భములంిదు వారు జన్మింపలేదా? 
యనిన, భగవంతుడు స్వసంకల్పము చేతనే స్వకీయమాయచే 
నట్టవతరించెను. శ్రీరాముడు పరబ్ర్మ మనుటను శ్రుతులిట్టు చెప్పుచున్నవి 
మ! బ్‌ 
మం॥ రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరంతపః | 
రామ ఏవ పరం తత్త్వం శ్రీరామో బ్రహ్మతారకం ॥ 
(రామ రహస్యోపనిషత్తు) 
శ్రీరాము. డొక్కడే పరబ్రహ్మము. ఆయనయే పరంతపుడు, 
పరతత్ర్త్వము, బ్రహ్మము, తరింపబేయువాడు 
మం॥ అకారాక్షర సంభూత స్సౌమిత్రి ర్విశ్వభావనః | 
ఉకారాక్షర సంభూత శ్శత్రుషఘ్న 'స్టిజసాత్మకః ॥ 
ప్రాజ్ఞాత్మకస్తు భరతో మకారాక్షర సంభవః | 
అర్ధమాత్రాత్మకో రామో బ్రహ్మానందైక విగ్రహః ॥ 
శ్రీరామ సాన్నిధ్య వశా జ్ఞగదాధారకారిణీ | 
ఉత్పత్తిస్థితి సంహారకారిణీ సర్వదేహినామ్‌ ॥ 
సా సీతా భవతి జ్జేయా మూల ప్రకృతి సంజ్రికా | 
ప్రణవత్వా త్త్‌కృతి రితి వదంతి బ్రహ్మవాదినః ॥ 
(రామతాపన్యుపనిషత్తు) 
తా॥ లక్ష్మణుడు అకారాక్షరమందు కలిగిన విశ్వుడు, శత్రుఘ్నుడు 
ఉకారాక్టర సంభూతుడగు తైబసుడు, భరతుడు మకారాక్షర సంభూతుడగు 
ప్రాజ్ఞుడు. శ్రీరాముడు అర్ధమాత్రయగు ఆనందైక స్వరూపుడగు బ్రహ్మము; 
శ్రీరామసాన్నిధ్యమాత్రమున జగత్తును ధరించునట్టిదియు, జగదుత్పత్తి 
సంహార కారిణీయు, సర్వదేహములయందును గ్‌ మూలప్రకృతియే 
సీతాదేవియని బ్రహ్మవాదులు ప్రణవముతో పోల్చి చెప్పిరి. 


19 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


మం.,॥ "%శ్రీరామసాన్నిధ్య మాబ్దగదానందకారిణీ' | 

ఉత్పత్తి స్థితి సంహారకారీలీ సర్వదేపొనాం | 

సీతా భగవతీ జ్జేయా మూలప్రకృతి సంజ్జితా"'॥ (సీతోషనిషత్తు) 
మం॥ కలాతీతా భగవతీ స్వయం సీతేతి సంజ్ధితా | 

తత్పరః పరమాత్మా చ శ్రీరామః వురుషోత్తమః॥ (సారసారోపనిషత్తు 


శ్రీ కృష్ణభగవానుని గుణించి శ్రుతులిట్లు చెప్పుచున్నవి. 


మం॥ ఏకమే వాద్వయం బ్రహ్మ మాయయా చ చతుష్టయమ్‌ | 
రోహిణీతనయో విశ్వః అకారాక్షర సంభవః | 
త్రెజ సాత్మకః ప్రద్యుమ్న ఉకారాక్షర సంభవః | 
ప్రాజ్ఞాత్మకో ఒ.నిరుద్దో సొ మకారాక్షర సంభవః ॥ 
అర్హ మాత్రాత్మకః కృష్ణో యస్మి న్విశ్వం ప్రతిష్టితమ్‌ | 
కృష్ణాత్మికా జగత్కర్రీ మోలప్రకృతి రుక్కిణీ ॥ 
వ్రజస్త్ర జనసంఘాత శ్రుతిభ్యో బ్రహ్మసంగతః | 
ప్రణవత్వేన ప్రకృతిత్వం వదంతి బ్రహ్మవాదినః ॥ 
(గోపాలతాపన్యుపనిషత్తు) 
తా బలరాముడు అకారాక్షర సంభూతుడగు విశ్వడు, ప్రద్యుమ్నుడు 
ఉకారక్రర సంభూతుండగు తైజసుడు, అనిరుద్ధుడు మకారారక్షర 
సంభూతుడగు ప్రాజ్ఞుడు. రుక్మిణీదేవి జగత్కర్రియగు మూలప్రకృతి 
వజస్త్రీలు శుతుల్‌ ఎవనియం న్‌ ప్రతిష్టింపబడినదో అట్టి 
అర్ధమాత్రాత్మక స్వరూపుడు శ్రీ కృష్ణభగవానునీ ఈ విధముగ 
(బ్రహ్మవాదులు ప్రణవముతో పోల్చి చెప్పీరి. 
మం॥ గోప రూప హరి స్సాక్షాల్‌ మౌయావిగ్రహధారణః | 
'శేషో నాగో భవే ద్రామః కృష్ణో బ్రహ్హైవ శాశ్వతమ్‌ ॥ 
తా గోపరూపధరుడైన వరి మాయామానుష విగ్రవుడు. ఆదొశేషడే 
బలరాముడు. శాశ్వతుడగు పరబ్రహ్మమే .శ్రీకృష్ణభగవానుడని 
శ్రీకృష్ణోపనిషత్తు చెప్పినది. 


భక్తియోగము (8) పరాభక్తి (పరభక్తి) 199 
శ్రీరామ శ్రీకృష్ణులు వీరపురుషులేగాక వారు జీవులను సంసార 
పొరావారమునుండి తరింపజేయగల శక్తిగలవారు. ఈ యవతారముల 
కాలములయందు ముక్తులు కావలసిన పుణ్యజీవు లందందు జన్మించి 
యీ యవతార పురుషులతో మాతృ, పితృ, భ్రాతృ, కళత్ర, పుత్ర, 
మిత్రాది సంబంధములు కలిగి జీవితములు ధన్యము చేసికొని పరమపదము 
చెందుచుందురు. అందులకే యీ యవతారములు కలుగుచుండును. 
ఈ యవతార పురుషుల జన్మము నొక వెల్లువతో పోల్చి "వెలువ 
వచ్చినపుడు కుంటలు, చెరువులు, బావులు, నదులు, సమస్తమును 
నిండిపోవునట్టు సమస్త జనులును ముక్తులై"రని శ్రీరామకృష్ణ 
పరమహంసగారు చెప్పియున్నారు. 


శ్రీకృష్ణుడు తాను పరమేశ్వరుడనని గీతయందు చెప్పిన వాక్యములలో 
కొన్నింటి నిచట నుదాహరించుచున్నాను. "సమస్తలోక నియామకుడను." 
(గీత 5-29), "నా ప్రకృతులు రెండు గలవు ఒకటి అపర. రెండవది పర" 
(గీత 745, "నన్నాశ్రయించుకొనియుండు నీ రెండు ప్రకృతులద్వారా 
సమస్త జగత్తుయొక్క సృష్టిస్థి సితి లయములకు నేను కారణ భూతుడ 
నగుచున్నాను." (గీత 76), "న సత్ర్వరజస్తమో గుణాత్మకమగు నా మాయచేత 
సర్వజగత్తు మోహింపబడినందున పరుడను, అవ్యయుడను నగు నన్ను 
తెలిసికొనలేరు" (గీత. 7-13)- ఈవిధముగ గీత 7-14;7-15;94, 5, 9-11; 12, 
15-17;18 శ్ఞోకములయందును మజికొన్ని శ్ఞోకములయందును. భగవానుడు 
తాను పరబ్రహ్మ మని స్వయముగ చెప్పియున్నాడు, 


(9) హాభక్తి (పరభక్తి) 


భక్తి రెండువిధములై యున్నది. (1) పరాభక్తి (2) అపరాభక్తి. ఈ 
అపరాభక్తినే గౌణభక్తియని యందురు. అపరాభక్తి పూర్తియై పరాభక్తి 
స్థితిని చెందుటకు ముందు ఈ మధ్య స్థితిని ముఖ్యభక్తియని యందురు. 
షి విధముగ చూచినచో భక్తి మూడువిధములని చెప్పవచ్చును. శ్రీ 
వైష్ణవులు పరమభక్తి యని మణియొక విధమును చెప్పుదురు. 


200 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


భక్తియొక్క సిద్ధావస్థను పరాభక్తి యందురు. నారద భీక్తిసూత్రముల 
(మతము) ననుసరించి "'పరాభక్తి యనునడి ముక్తికి సాధనము కాదు. 
అదియే మృుక్తి కైవల్యమునకును పరూభ్తికిని భేదము లేదు. జీవన్ముక్తుడును, 
పరాభక్తుడును నొక్కటియే గీతయందు చెప్పబడిన భక్తునకును (గీత 
12అ 13 శోకము నుండి 19 వణకు), సాంఖ్యయోగాధ్యాయమున (61 
నుండి 71వ "హేకము వణకు) చెప్పబడిన స్థితప్రజ్ఞానకును భేదము లేదు. 
సంపూర్ణవైరాగ్య్‌ (పరవైరాగ్య)ము కలిగి భక్తి మార్గమునం దనేకావస్థలను 
గడచినీనేగాని పరాభక్తి సిద్ధింపదు అది సెధన క్రమములినెల్ల 
నతిక్రమించిన సిద్ద్ధావస్ట. సాధకుడగు భక్తుడు సాధనావస్థయందు ధ్యేయముగొ 
నేదైన విగ్రహమును గాని, ప్రతీకమునుగాని యుంచేకొని (ఆలంబనము 
చేసికొని) సాధన ప్రారంభించినను తుదకు అహంకారాదు లకు నధిష్థాన 
మగు ఆత్మను దర్శించి అనగా ఆత్మానుసంధానము చేసి జీవబ్ర హైక్యస్థితీని 
పొందినపుడే పరాభక్తి యగు ననియు, అంతకు తక్కువైన సి సితి పేరొభక్తి 
కానేరదనియు చెప్పిరి | 


పాతంజల యోగసూత్రములయందు చెప్పినట్టు ఈశ్వర ప్రణిధానము 
వలన యోగము (సమాధి) సిద్ధించును. ఆయీశ్వర ప్రణిధానము 
గౌణభక్తియనియు, దానివలన సేమాధి సిద్ధించిన పిదప పరాభక్తి 
సిద్ధించుచున్న దనియు శాండిల్యమహర్డి చేప్పిం. సూ॥ గొణ్యా తు 
సమాధి సిద్ధి శాం.భ.సూ. 20). జ్ఞానులు ఎట్టి సమాధివలన బ్రహ్మజ్ఞానము 
దృఢథమగునని చెప్పిరో ఆ సమౌధినే భక్తీమార్గీయులు, పరాభక్షీయని 
చెప్పిరని తెలియుచున్నది. "స్వస్వరూపానుసంధోనం భక్తి రిత్యభిధీయతే'' 
స్వస్వరూపాను సంధానమే భక్తియని చెప్పిన శ్రీ శంకరులవారి 
వాక్యమునందలి భావ మిచ్చట సరిపడును. 


ఈ పరాభక్తి స్థితియందు సంకల్పము లుదయింపక నిర్వికల్పముగా 
నుండును. ఇచ్చట అవాంకారము నశించి జ్ఞానేచ్చాక్రియాశక్తులకు నై్య్యము 
కఠిగియుండును. అట్టిస్థితియందున్న భక్తు లహంకార మమకారములు 
నశించినవారై యుందురు. వారీశ్వర (పేరితులై యీశ్వరేచ్భానుసారము 
కర్మల నాచరింతురు. ఈ స్థితియందు భగవంతుడు భక్తుడన్న భేదభావము 


భక్తియోగము (9) ముఖ్యభక్తి 20] 


నశించి యుండును ఈభక్తిమార్గమునకును, జ్ఞానమార్గమునకును ఆరంభమున 
ఆచరణయందు స్వల్పభేద మండునేగాని తీదర్శమునందు భేదముండదు 
"జీవాత్మయే పరమాత్మయను భావము దృఢమై చిత్క్మళామాత్ర బ్రహ్మమే 
యెప్పు డనుభవసిద్య మగునో యప్పుడది పరాభ్గక్తి యగును తత్పూర్వస్థితి 
ఎన్నడును పరాభ్ధక్తి కాజాల"దని నారదభ్ధక్తి సూత్రముల వ్యాఖ్యానమునందు 
చెప్పబడినది ఇట్టి పరాభక్తి పురుషుని ప్రయత్నమువలనను పరమేశ్వరుని 
యనుగ్రహమువలనను కలుగును కొ ందజిట్టిస్థితిని పొందినను నచటినుండి 
క్రింది. మెట్టునకు దిగివచ్చి ధ్యాసమాత్ర" భేదభావమున ఆనందము 
ననుభవించు చుందురు విశిష్ట్రా ద్వైతులు చెప్పు 'పరమభక్తి' యీ 
పరాభక్తికంటు భిన్నము 
(9 ముఖ్యభక్తి 

ముఖ్యభక్తి యనునది భక్తియందలి సాధనము లన్నియు దాటిన 
పిమ్మట సిద్ధించుచున్నది అనగా. ఇది సాధనము లన్నింటికిని 
పర్యవసానమనీ తాత్పర్యము ఇదియును పరాభక్తియందు భగవంతునరకును, 
భక్తునకును నభేదమై యుండగా ఇచ్చట నామమాత్ర భేదముండును. ఆ 
భేదము సహితము కల్పితమే బ్రహ్మానందానుభవము కొజ కాభర్తుడే 
యట్టి భేదమును కల్పించుకొని యుండును. ముఖ్యభక్తికిని, పరాభక్తికిని 
గల భేదమును నారదమహర్షివంటి మహనీయులేగాని అన్యు లెఖుగరని 
చెప్పిరి ఇది అనిర్వచనీయమగు (ప్రేమరూప మైనదనియు, "సూ 
అనిర్వచనీయం (ప్రేమ స్వరూపమ్‌” (నా.భ.సూ. 51). పరాభక్తి 
పరమ్యప్రేమరూప మనియు (నా.భ.సూ 2 నారదభక్తి సూత్రములయందు 
చెప్పబడినది దీనిని గీత యేకభక్తియని చెప్పినది. 
ళ్టో ॥ తేషాం జ్డానీ నిత్యయ్యుక్త ఏకభక్తి ర్విశిష్యతే | 

పియోహి జ్ఞానినో 2. త్యర్ధమహంస చ మమ ప్రియః॥(గీత.?-17 

ఈశ్టోకమునకు పూర్వశ్టోకమునందు (1) అర్హుడు, (0) జిజ్ఞాసువు, (0) 
అర్గార్థి, థి జ్జాని యని నలుగురు నా భక్తులని ని భగవంతుడ చెప్పెను. 
నలుస్‌రిలో కేడపటివాడగు జ్ఞాని యీ శ్ఞోకమునందు ముఖ్యభక్తుడుగాను 


202 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


భగవంతున కత్యంత ప్రియుడుగాను వర్ణింపబడెను. ఈ శ్లోకముయొక్క 
భావ మేమన నలుగురిలో ముందు చెప్పబడిన ముగ్గురు తమ కోరికలు 
తీరినంతనే భగవంతుని మజచుచున్నారని, జ్ఞానియన్ననో భగవంతునికిని 
తనకును అభేద మగుటవలనను, కోరికలు లేనిపడగుటవలనను నిరంతరము 
అవిచ్చిన్న తైలధారవలె పరమేశ్వరుని నారాధించుచున్నాడు. కనుకనే 
అతడు నా కత్యంత ప్రియడని భగవంతుడు చెప్పెను. జ్ఞాని భక్తులకంక 
పై వాడనియు, జ్ఞానిని భక్తులలో చేర్చుట భక్తిని గౌరవించుటకీ యనియు 
జ్ఞాననిష్టులు చెప్పుదురు 

ఈ ముఖ్యభక్తి గౌణభక్తికంటె నతీతమైనది. నారద ప్రహ్లాదులవలె 
ఫలాపేళక్టా రహితముగ చిత్తము భగవంతు ననుసరించుటయే దీని “లక్ష్యమని 
చెప్పవచ్చును ఇదియును  పరాభక్తివలె నిర్వచించుటకు సాధ్యము కాదనియే 
నుడివిరి. అయినను భక్తులు వారి యనుభవములను ఈ క్రింది విధముగ 
చెప్పిరి 
కే హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః 

కోకః కోఠనద ప్రియం ప్రతిదినం, చంద్రం చకోరస్తథా | 

చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో 

గౌరీనాథ భవత్పదాబ్బ్దయుగళం కైవల్యసొఖ్యప్రదమ్‌ ॥ 

(ివానందలహరి 59) 


తా ఓ పరమేశ్వరా! హంస పద్మవనమును, చాతకపక్షి మేఘమును, 
చక్రవాకపక్షి సూర్యుని, చకోరపక్షి చంద్రుని కోరునట్టు, నిర్గుణ బ్రహ్మ 
ప్రాప్తిని 'ప్రసాదించునట్టి నీపాద పద్మములను నాచీత్త మెప్పుడును 
కోరుచున్నది 


తే]! ఇనుమయస్కాంత సన్నిధి నెట్టు భ్రాంత 
మగు, హృపీకేశు సన్నిధి నా వేధమున 
గరగుచున్నది దైవయోగమున జేసి 
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు. 


భక్తియోగము (10) ఏకాంతికభక్తి 203 


అనుము అయస్కాంతముకడకు ఎట్టు పోవునో అట్లే భగవంతుని 
సన్నిధిని తన చిత్తము కరగిపోవుచున్నదన్‌ ప్రహ్హదుడు వచించెను 


(10) ఏకాంతికభక్తి 


దీనినే యేకాంతిక భక్తియనియు ఏకాంత భక్తియనియు పిలుతురు 
ఏకాంతభక్తిని గుణించి నారదభక్తి సూత్ర వ్యాఖ్యానమం దిట్టున్నది 
"ఎప్పుడు వృత్తి స్తంభనంబగునో అప్పుడది ఏకాంతభక్తి యగును 
ఆస్థితిని పరాభక్తి యనికొందణును, జ్ఞానంబని కొందజును వచియింతురు 
ఇట్టీ నామభఖేదంబునజేసి స్థితిభేదంటు నూహింపరాదు ఆస్థితిలోనున్న 
వానీని జ్ఞానియన్నను భక్తుడన్నను నొక్కకే యగును " (నోభసూ 6) 


సూ॥ భక్తా ఏకాంతినో ముఖ్యాః॥ (నాభసూ. 67) 


తా ఎవరు కేవల (ప్రేమార్ధము భగవంతుని (ప్రేమింతురో వారు 
ఏకాంత భక్తులు. 


మహాభారత శాంతిపర్వమునందు ఏకాంతికభక్తి, ఏకాంతిక 
ధర్మములను గుణించి చెప్పబడినది. అందు శ్వేతద్వీపవాసియగు 
నారాయణుడు నారదమపర్డికి ప్రత్యక్షమై తన మూలస్వరూపము చూపి 
భాగవత ధర్మముల నుపదేశించినట్టు చెప్పియుంటిని. ఆయుపదేశమునందు 
"వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న అస్‌రుద్ధములను చతుర్విధ వ్యూవాములుగా 
తా నుందుననియు, అందు వాసుదేవీడైన తానే ఆత్మయు, సాక్షియు, 
క్షేత్రబ్బాడును నని తెలిసికొనుటయే యేశాంతికభక్తి యగు ననియు 
నుపదేశించెను. నారదమవార్షి అవాంకార రహితుడును, నేకాంతిక భక్తుడును 
నగుటవలన నతనికి తన దర్శనము లభించినదని నారాయణుడు చెప్పెను 
మణియు, నిరావారులు, ఇంద్రియ వ్యాపారములు లేనివారు, నిస్వేదులు 
(చెమట లేనివారు), సుగంధ పరిమళ దేవులు, మౌనము ధరించినవారు, 
ధ్యాన నిమగ్నులు నగు శ్వేతద్వీప వాసులను నారదమహర్డికి చూపి 
"వీరు ఏకాంతికులు, వీరు నాకత్యంత ప్రియులు"నని వచించెను. 


204 . బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


నారద మపర్షి బదరికాశమమున నున్న నరనారాయణులను 
కలిసికొన్నప్పుడు ఏకాంతిక భక్తి ప్రసంగమే కలిగెను. ఈ విషయ మిదివజగే 
కొంత చెప్పియుంటిని ఏకాంత భరక్తులనగా. సత్త్వ గుణ ప్రధానులును, 
నిరపేక్టులును, నాత్మారాములును నయియుండు నట్టివారు. వీరు 
మృుక్తినిసైతము కోరరు. "ఏకాంతులెవ్వని నేమియు కోరక భద్రచరిత్రంబు 
బాడుచుందురు. " అని గజేంద్రుడు చెప్పెను ఇందు జ్జాన, జ్టేయములను 
వృత్తి స్తంభించును. ఇంతకంట తక్కువ ప్పి సితి గౌణథ్‌క్తి 


(11) గొణభక్తి (అహాభక్తి 


భక్తిని సాధనావస్థయందు గౌణభ్బక్తి యందురు. దీనినే అహూభక్తియని 
యందురు. లోక సామాన్యముచే భక్తియని పిలువబడుచున్న దిదియే 
భగవంతుని యెడలగల (ప్రేమరూపమైన భక్తియే ముక్తిరూపమనియు, 
అనుభవరూప మనియు, ఆనందరూపమనియు భక్తిశాస్తములు పఠించినట్టి 
వారును, భక్తులును మాత్రమే యెబజుగుదురు. తదితరు "అెబుగరు లోకమునీ 
సామాన్యులు భక్తియనగా భగవంతుని భజించుట యని మాత్రమే 
యెజుగుదురు. భజనమనగా వేణు, విణా, తంబుర, మృదంగ, తాళాది 
జంత్ర సాధనములతో శ్రుతి కలిపి భగవంతుని స్తోత్రరూపమగు కృతులను 
క్తీర్త నలను గానము చేయుట జంత్రవాద్యాదులేవియు లేక కేవలము 
వారే శామ హరే రామ రామ రామ హరే హరే" అని నామసంకీర్త నము 
చేయుట, భగవత్కథలను వినుట, వినిపించుట, భగవంతుడు 
అవతారములయందు జరిపిన దివ్యాద్భుత లీలలు స్మరించుట, ప్రార్థించుట 
మొదలగునవి భజనములో చేరును ఇవన్నియు పరాభక్తికి సాధనము 
లగుటచే నివి అపరాభ్గక్తి యనియు గౌణభక్తియనియు పిలువబడును 


గౌణభక్తి యనగా . గుణములకు సంబంధము గల భక్తియని 
యర్థము. గుణములనగా+* సత్త్వరజస్తమోగుణములు, ఈభక్తి 
గుణభేదములనుబట్టి మూడు విధములుగను, సంకల్పభేదములను బట్టి 
మూడు విధములుగనీ నున్నది. మొదట సాధన మనోగతమై యుండును 
మనస్సు వివిధ వాసనలతో చేరియుండును. కనుక మనస్సు సాత్వికము, 
రాజసము, తొమసము అని మూడు విధములు. భక్తి ఆయా పురుషుల 


భక్తియోగము (11) గౌణభక్తి (అపరాభక్తి 205 


వాసనలబట్టి యుండును. సాత్త్వికమగు మనస్సనగా' సత్త్వగుణ మధికముగా 
న ంపీర్థము. అట్లే రజస్తమోగుణముల నూహించు కొనవలయును 

అట్టి సాత్ర్వికొది గణయతమైన మనస్సునందు ప్రతిఫలించిన భక్తిభావములు 
సల్వొదిగుణ సంబంధమైనవిగా నుండును. తమోగుణ సంబంధమైన 
భక్తిని తొమనభక్తి యందురు. ఇది మూఢాచారములు, మూఢ వ్యాసములు 
కలదియై యుండును. సాధ్యసాధక జ్ఞానము సమగ్రముగా నుండదు. 
రాజసికభక్తి కేవలము స్వప్రయోజనము కొజకై యుండును. ఇచ్చట 
సాధ్యసాధక జ్ఞానము కొంతవజకు మాత్రమే యుండును. సాత్ర్వికభక్తికి 
సాధ్యసాధక జ్ఞానము పూర్ణముగా నుండును. ఇచ్చట స్వార్థమగు 
కోరికలేవియు నుండవు. భగవంతుని ప్రీతికొజ్టై భగవంతు నారాధీంచును. 


సంకల్ప భేదమునుబట్టి భక్తులు నాలుగు విధములుగ నున్నారు. 


ఖ్ట్య చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో ౬ర్జున! | 
ఆర్తో జిజ్ఞాసు రర్హార్థీ జ్జానీ చ భరతర్హభ!॥ (గీత 7-16 


తా అర్జునా! నన్నాశ్రయించు పుణ్యపురుషులు నాలుగువిధములుగ 
నున్నారు. ఎవరనిన' అర్హుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి జ్ఞాని.* 

(1) అర్హుడు : ప్రాణాపాయ సమయమునందును, తమ శరీరమునకు 
బాధ కలిగినపుడును, ప్రాణరక్షణమును, బాధానివారణమును 
కోరునట్టివాడును. ప్రాణముకంటెను (ప్రేమాస్పదమగు మానమునకు 
భంగము కలుగునప్పుడు మానభంగము కాకుండ కాపాడుమని 
మొజణయిడువాడును ఆర్హుడు. ఇట్టివారు గబేంద్రుడు, ద్రౌపది 
మొదలగువారు, చోర వ్యాఘాదులచే పీడింపబడిన వారును అర్హులే. 
అర్హుడు రజస్తమో గుణము లధికముగా గలవాడైన తనకును తన వారికిని 
కలిగిన కష్టమును మాత్రమే బాపుమని భగవంతుని కోరును. సత్త్వ 
గుణము గలివాడైన లోకమునకు కలిగిన కష్టములను బాపుమని భగవంతుని 
'ప్రార్థించును. 


* శ్రీ రామానుజాచార్యులవారి భాష్యమున (1) ఆర్హుడు (2) అర్ధార్థి (3) జిజ్ఞానువు 
(4) జ్ఞాని క్రమమును కూర్చి అందుత్తరోత్త, రుల అధికులని "ప్రాసి యున్నారు. 


206 బ్రహ్మజిజ్ఞూుస (నాలుగవ ప్రకరణము) 


(0) జిజ్బాసువు : భగవంతుని పొందవలెనను నిచ్చ లేదా భగవంతుని 
తెలిసికొనవలెయునను ఇచ్చ గలవాడు బిజ్ఞాసువు. ఈశ్వర దర్శనము 
రోరి అన్నపానాదులయందు అపేక్ష లేక యెప్టుడు భగవంతుని దర్శనము 
లభించునా? యని క్షణ మొక యుగముగా గడపుచు దీనునివలె 
విలపించువాడు. ఇట్టిది సత్త్వ గుణాధిక్యమువలనను, సాత్త్విక శ్రద్ధవలనను 
కలుగును గోపికలు, శ్రీపరాంకుశయోగి, శ్రీరామకృష్ణ పరమవంసగారును 
ఇట్టి జిజ్ఞాసువులలో చేరుదురు జిజ్ఞాస తామస భక్తి కలవానియం దుండదు 
రాజస భక్తికలవారి యందు కొలదిగా నుండును. సాత్త్వికభక్తి కలవారియందు 
మాత్రమే తనతో బాటు లోకు లందబును భగవంతుని తెలిసికొందురు 
గాక యను జిజ్ఞాస యుండును 


(3) ఆర్తార్థి : ఇతడు రజస్తమోగుణములతో కూడిన బుద్ధికలవాడై 
స్వలాభముకోరకై యర్థము నిమ్మని భగవంతుని కోరును. సాత్తి 'త్హ్వికభక్తి 
కలవాడు లోకుల క్రేమముకొజకై దేవుని ప్రార్థించును 


(4 జాని : ఆత్మ జానము కలవాడు. 
జా జా 


తామసభక్తి కంక రాజసభక్తియు. దానికంకొ సాత్త్విక భక్తియు 
శ్రేష్టము. సాత్త్వికభక్తివలన ఆనందమును, పరాభ్ధక్తివలన పరమానందమును 
కలుగును. సామాన్య జిజ్ఞాసువులు తీరిక కాలమునందు గ్రంథపఠనము 
చేయుచు, తెలియని విషయములను తెలిసినవారి నడిగి తెలిసికొనుచు, 
క్రమముగ జ్ఞానాభివృద్ధి చేసికొనుచుందురు. "పైన చెప్పిన నలుగురును 
భక్తులనుటవలన ఒక తండ్రియొక్క నలుగురు పుత్రులలో యోగ్యతయందు 
తారతమ్య మున్నను నలువురును తండ్రికి ప్రీతిపాత్రు లై లైనట్లు భగవంతునకు 
ప్రీతిపాత్రులే యైనను వారిలో జ్జాని శ్రేష్ణడగుటవలన భగవంతునకు 
మిక్కిలి ప్రీతిపొత్రుడు. అతడే ముఖ్యభక్తుడు. 

గీతయే దృష్టితో అర్హుడు, జిజ్ఞాసువు, అరార్థి జ్ఞానియని నలువురను 


భక్తులలో చేర్చి వానీయండు | న్యూనాధ్య్య్యములు కమీబరబీనదో, ఆ విధముగనే 
మజీయొక మెట్టు క్రిందికి దిగి చూచినచో, చదువురాని వాడును, అల్బవిద్య 


భక్తియోగము (11) గౌణభక్తి (అపరాభక్తి 207 


గలవాడును, నుత్తమ సంస్కారము లేనివాడును నగు నొకవ్యక్తి ఒకజాతిని 
మ దానిపై నొక చెంబెడునీళ్ళు చల్లి ఆజాతికి పసుపు రుంకుమ 

పెట్టి, అదియొక దేవతయని భావిరచి దానియెదుట నొక కోడినో 
టి నరికి, ఖండితశిరము నాదేవత ముందుంచి దేవత దానిని 
స్వీకరించినట్లు తృప్పిపడును విద్యావివేకములు గల మజియొకడు 
దేవాలయమును నిర్మించి అందు ఆగమ మంత్రములతో దేవి విగ్రూమును 
ప్రతిష్టించి (ప్రాణ ప్రతిష్టచేసి) ఆ దేవి యెదుట బలి సమర్పించును 
ఇంక కొందటు వారిగృపోములయందే విగ్రహమునో, సాలగ్రామమునో 
పటము (చిత్తరువు)నో పెట్టి ప్రతిదినమును కొంతసేపు పూజించుచున్నారు. 
ఆ మువ్వురును తదితర కాలమును దారపుత్రాది సేవయందు 
గడుపుచుందురు ఇట్టివా రందజును భక్తులు కారు. విరిని ఆస్తికులని 
మాత్రమే పిలువ వలయును భగవంతునియందు భక్తునకు నిరంతరము 
స్మరణ ముండవలయును ఆస్తికునకు, భక్తునకును తారతమ్యమును 
చూపుటకు వారిరువురను వేజు వేజు నామములతో (ఆస్తికుడు, భక్తుడు 
అని) పిలువవలయును 


భక్తి మార్గము అతినీచస్థానమగు క్రిందిమెట్టునుండి సాధకుడు 
భగవంతుని చేరువజకు అనేక *"సోపానక్రమమున నున్నది సోపానముల 
నన్నింటిని ఎక్కిన పిమ్మటనే నిజమైన భక్తికలిగి భక్తుడు భగవంతుని 
(్రేమించుచున్నాడు జ్ఞాన భూమికలవలెనే భక్తి భూమికల. 
భక్తిశాస్తములయందు చెప్పబడినవి నారదభక్తి సూత్రములవంటి 
గ్రంథములనుండి వాటిని తెలిసికొవలెను భారతదేశమున అన్నితరగతుల 
వారికి వారివారి యోగ్యతానుసారమగు భక్తిసాధన విధానమును బోధించిరి 
హరిజనులయందు శైవులు, వైష్ణవులు అను రెండు తెగలు గలరు శైవులు 
భగవంతుని భజించుట యన్న “దిందుత్రొక్కుట (చిందు= శివతాండవము) 
అందురు. దానితో వారికి ముక్తి కలుగునందురు ఈ విధముగ నెవరెవ 
రేయే స్థానమునం దున్నారో వా రాయా సానమునం దుండియే వారి 
వారి యోగ్యతానుసారము తమకు లభించిన సాధనయను కాలిబాటగుండ 
ధభక్తియను రాజమార్గమును జేరి అందుండి పయనించి ముక్తి క్తి సొధమును 
చెరుదురు. 


రి 


208 బ్రహ్మజిజ్ఞాస (వాలుగవ' ప్రకరణము) 


(12) సకామభక్తునకు ముక్తి . కలదా? 


భగవంతుని ఏదేని యొక కోరికతో భజియించువాడు రాజస 
తామసభక్తులలో చేరుచున్నాడు. ఇట్టి వానికి ముక్తి కలదా? యను 
సంశయము కలుగును. ఏలయన: వీరికి హృదయగ్రంథి  విచ్చేదము కాలేదు. 


అదిగాక, భక్తిశాస్తములయందు చెప్పిన విధమున భగవంతుని యెడల 
శ్రేష్టమగు (ప్రేమయే "గదా భక్తి. కాని యెవరైనను ధనమునో, భార్యనో, 
విద్యినో గోరి భగవంతుని భజించిన ఎడల నట్టివారికి ధనాదులలోనే 
యొకదానియందే (ప్రేమ కలదని భగవంతునియోడల (పేమ లేనేలేదని 
చెప్పుటకు వీలులేదు. అది లోకానుభవమునకు సరిపోవుట లేదు. ఎట్లన: 
బాలుడొకడు వాని తల్లిని మిఠాయి నిమ్మని కోరును. తల్లి మిఠోయి 
నివ్వకున్న వాడేడ్చును తల్లి వానికి మిఠాయి నొసగిన సంతేసించును. 
వానికి (ప్రేమ మిఠాయియెడలి మాత్రమే కలదని తల్రియెడల (ప్రేమలేదని 
చెప్పవచ్చునా? అక్లు భగవంతుని ధనము నిమ్మని కోరినవాడు ధనమును 
(ప్రేమించినవాడైననేు, భగవంతుని సహితము (ప్రేమించియే యున్నాడు. 


మన యభీష్ట వస్తువు నెవరినుండి పొందుచున్నామో, వారు మనము 
(ప్రేమించిన దానినీ మనకు లభింపజేయుటకు సాధనభూతు లగుటవలన 
వారినికూడ (ప్రేమింతుము. అభీష్ట పదార్థమునందున్న (పేమ దానిని 
సాధించు సాధనములయందును నీండునూ భార్య సుఖసాధనము గనుక 
సుఖమునే (ప్రేమించినను సుఖసాధనమగు భార్యనుకూడ (ప్రేమింతుము. 
అందువలననే గీతయందు (గిత. 7-16) అర్గార్థి సహితము భక్తులలో 
చేర్చి చెప్పబడెను కాని సకాము డుత్రమభక్తుడుి కాడు. ఏలయన: వాడు 
కోరిక తీరినంతనే భగవంతుని మజచీపోవచ్చును. 


కొందజు మొదట సకాములై యుండి పిమ్మట నిష్కామ భక్తు 
లగుదురు. పూర్వము కర్షమ ప్రజాపతి భార్యను గోరి తపమాచరించెను. 
విష్ణుదేవుడు ప్రసన్నుడై శ్వాయంభువుని కుమార్తెయగు దేవహూతి భార్య 
యగుననియు, మి దంపతులకు నేను కపిలుడను నామమున పుత్రుడనై 
బన్మింతు" ననియు వరమిచ్చెను. ఆ విధముగనే జరిగెను. కపిలమపర్తి 
తల్లిదండ్రులకు త త్త్వోపదేశము చేసి వారిని సంసారమునుండి తరింపీ 
జేసీనట్టు భాగవతమునందు గలదు. 


భక్తియోగము (12) సకామభక్తునకు ముక్తి కలదా? 209 


శ్రీమదాంధ్ర భాగవతమునందలి చిత్రకేతూపాఖ్యానమున ఇట్లు 
చెప్పబడినది "విషయకాములేని నిన్ను సేవించినవారు వేచిన 
విత్తనంబునుంబోలె దేవోంతరోత్పత్తి నొాందకుండుదురు." ఇట్టు చెప్పుటకు 
కారణమేమన: మొదట సకాములైన భక్తులు క్రమముగ భగవదను 
గ్రవాముచేత నిష్కాము లగుదురు నిష్కామత్వము సిద్దింపగనే ముక్తియును 
సిద్ధించును. ఈయర్థమును తెలుపునట్టి వాక్యములు శ్రీమదాంధ్ర 
భాగవతమునందలి గ్రువోపాఖ్యానమునను గలవు ధ్రువుడు భగవంతుని 
స్తుతించుచు నిట్టు చెప్పెను. "సకాములైన దీనులను, గోవు వత్సంబును 
స్తన్యపానంబు చేయంచుచు వృకాది భయంబువలన రక్షించు చందంబునం 
గామప్రదుండవై సంసారభయంబువలనం బాపుదువు” అనగా గోవు 
దూడకు పాలనిచ్చి పోషించుటయును, తోడేలు మొదలగు వాటినుండి 
రక్షించుటయునను రెండు విధములగు లాభములను చేకూర్చునట్టు 
భగవంతుడు భక్తుల కోరికల నిచ్చుటయేగాక వారిని నిష్కాములుగ చేస్‌ 
మృుక్తి నొసంగునని యర్థము ద్రువుడును మొదట తండ్రి యంకపీరము 
నెక్కు సంకల్పమున తపమాచరించెను భగవంతుడు ప్రత్యక్షమై వరము 
కోరుమనిన నేమియును కోరక పోయెను. భగవంతు డాతని మనోగతము 
నెజీిగియున్నందున నున్నతపథంబును, రాజ్యప్రాప్తియు. తర్వాత కైవల్యమును 
కలుగునని వరముల నిచ్చి తిరోహితుడయ్యెను పిమ్మట ధ్రువుడు "నేను 
మృుక్తిని కోరనైతినే" యని చింతించెను 


భాగవత పురాణమందలి (ధ్రువుని చరిత్రవంటిదే నివపురాణమునందు 
ఉపమన్యుని కథ కలదు దాని నిచట సంగ్రహముగ తెలిపెదను. ఐదేండ్ల 
వయస్సుగల యుపమన్యుడను మునికుమారుడు తల్లితో మేనమామల 
యింటికిపోయి, అందు కొంత కాలముండి తిరిగి స్వగృవామున కరుదెంచెను. 
ఆ బాలుడు త్రాగుటకు పాలనిమ్మని తల్లిని కోరెను తల్లి రాగిపిండిని 
నీటిలో కలిపి యివ్వగా బాలుడు దానిని చూచి "అమ్మా" యివి పాలు 
కావు. నన్నిట్టు మోసగించెదవా?"యని యనెను. అతని తల్లి "నాయనా! 
నీవు మేనమామల యింట పాలు త్రాగితివి. ఇచ్చట మనకు గోవులు 
లేవు. పాలు లేవు నేను పాలనెట్లు తేగలను? నీకు పాలు కావలెనేని 


210 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


లోకనాథుడైన శివుని ప్రార్థింపుము. ఆయన అనుగ్రహించి మనకు ధనము, 
గోవులు ప్రసాదించిన పాలు లభించు"ననెమ. 

ఉపమన్యుడు శివునిగుణించి తపస్సుచేయుటకు నిశ్చయించెను. తల్లి 
తపమునకు అనుజ్ఞ నిచ్చి శివపంచాక్షరీ మంత్రము నుపదేశించి పంపెను. 
ఉపమన్యుడు గోప్ప తపస్సుచేసెను. శివుడనుగ్రహించి యతనిని 
పరిక్షించుటకు ఇంద్రుని రూపమున ప్రత్యక్షమై వరముల నిచ్చెద 
కోఖుకొమ్మనెను. ఉపమన్యుడు కృత్రిమేంద్రుడు శివుడని యెజుగక "నేను 
శివునివలన తప్ప నితరులవలన త్రైలోకాధిపత్యము నైనను గైకొన"నని 
నిరాకరించెను. శివుడతనికి తన నిజస్వరూపమును చూపి క్షీరసాగర 
మాతని ఆశ్రమమున నుండునట్లును, కల్పాంతము వజకును జీవించి 
యనంతరము తనసన్నిధి చేరునీట్టును ననేక వరముల నిచ్చెను. ఏ 
విధముచేతనైనను భక్తి కలిగెనేని ట్‌ది త్రమముగా వృద్ధియై ముక్తిని 
కలిగించును. 


(13) భక్తిభావము బహువిధములు 


ళ్టో॥ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌ | 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్‌ ॥* 
(భాగవతము, సప్త మస్కంధము) 


తా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్భనము, 
వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మార్పణము అనునీ తొమ్మిదియును 
భక్తిమార్గములు అని ప్రవ్లోదుడు చెప్పెను. ఈ తొమ్మిది విధములగు భక్తి 
మార్గములయం దేదియైనీను భక్తుని భగవంతుని సన్నిధికి చేర్చునని 
భక్తుల మతము. 


+ప్లై శ్లోకమునకు పోతనకవిగారి 'స్వేచ్భానువాదము. 

మ ను హృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా 
రృనముల్‌ సేవయు నాత్మలో నెజకయున్‌ సంక్తీర్తనల్‌ చింతనం 
బను నీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స 
జ్ఞనుడై యుండుట భద్రమీంచు-చలకున్‌ సత్యంబు దైత్యోత్తమా! 


భక్తియోగము (13) భక్తిభావము బహువిధములు 211 


శ్గ॥ నాలం వా సకృదేవ దేవ భవతసే స్సేవా నతిర్వా నుతిః 
వూజా వా స్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశామ్‌! 
స్వామిన్న స్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే 
శావా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్ధనీయం తథా॥ 
(శివానందలహరి) 


తొ ఓ మహవిదేవా! నీకు కాయికముగా చేయు నమస్కారమేని, 
వాక్కుతో చేయునట్టి స్తోత్రమేని, పూజయేని, మనస్సులో స్మరించుటయేని, 
నీ కథలను చెవులతో వినుట యేని, కన్నులతో నీ మూర్తిని జూచుటయేని 
యొకసారి మాత్రమునకే నావంటివానికి ముక్తి ప్రద మగుచుండగా (పై 
వాటిలో దేనిచేతనో యొకదానిచేత మృుక్తి కలుగుచుండగా) అస్సిరమైన 
యితర దేవతలను భజించుటవలన లాభమేమి? + 


నారద భక్తిసూత్రములలో భక్తి పదకొండువిధములని చెప్పబడినది. 
(నా.భ.సూ. 82) అందులో నొక్కొక్క విధమును నొక్కక్కరు వోోషముగ 
సాధించిరి. భగవద్భక్తి పై పదునొకండు విధములనియే నిరారణ చేయటకు 
వీలులేదు. శ్రీరామకృష్ణ పరమహంసగారు పందొమ్మిది విధములగు 
భక్తిభావముల సాధించిరని తెలియుచున్నది. పరమవాంసగారి వాక్యముల 
నిట నుదాహరింతును. "వివిధములైన పందొమ్మిది భక్తిభావము 
లొకరియందే వ్యక్తమగుట భక్తి (గ్రంథములలో మహాభావమని 
చెప్పబడియున్నది. వీనిలో నొకదాని నొందుటకే సామాన్యునకు 
యావజ్జీవము పట్టును. కాని (తన్నుద్దేశించుచు) యీ శరీరమం 
దాపందొమ్మిది భోవములును పూర్తిగా వ్యక్తమైనవి.” (రామకృష్ణ 
లీలామృతము) భక్తి భావము లింకెన్ని విధములైన కావచ్చును. 


ఇందులో నేయొకపైనను ముక్తి ఎక్తి'ప్రదమే యని భక్తుల చరిత్రయందు 
దృష్టాంతములు కలవు. భక్తి యెన్ని విధములైనను కాయిక, వాచిక, 
మానీసికములను త్రివిధములగు భక్తి మార్గములలోనే చేరును. 


వాచికభ్తక్తి : శ్రీ నంబాడువాన్‌ అను హరిజన రులమునకు చెందిన 
భక్తుని చరిత్ర యొక దృష్టాంతము ఈ మహనీయుడు ప్రతిదినము 


212 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


తాను నివసించు గ్రామమునకు కొంతదూరమునందున్న యొక 
వైష్ణవక్షేత్రమునకు పోయి యచ్చట స్వామి యాలయము ముందు నిలిచి 
స్వోమిని మంగళక్రైశికీ రాగమున సంకీర్తనము చేయుచుండెడివాడు ఆ 
విధముగ పది "సంవత్సరములు కై కైంకర్య మొనర్చెను. ఒకనాడ. 
కైంకర్యమునకై పోవుచు తోవతప్పి యరణ్యమునకు పోయి యచ్చటనొక 
బ్రహ్మరాక్షసునకు చిక్కెను ఆరాక్షసు డాభక్తుని భక్తించుటకు సిద్ధపడగ 
బ్రవ్మరాక్షసునితో భక్తు, డిట్టు చెప్పెను : "నేను భగవంతుని న $ీరనము 
చేయుటకు పోవుచున్నాను.. ఆ కార్యము పూర్తిచేసి వచ్చెదను. అప్పుడు 
నీవు నన్ను భక్షింపవచ్చును అందుకునీ వంగీకరింపుము." అందుపై 
వారిరువురరు కొంత సంభాషణ జరిగిన పిదప బ్రహ్మరాక్షసుడు భక్తుడు 
కోరినట్లంగీకరించెను. 


శ్రీనంబాడువాన్‌ ఎప్పటివలెనే స్వామిసంక్తీర్తనము చేసి బ్రహ్మ 
రాక్షసుని కడకు వచ్చి భక్తింపుమని చెప్పెను బ్రహ్మరాక్షసుడు విస్మితుడై 
యిట్టి సత్యనిష్టయు, దైవభక్తియు లోకమున దుర్లభమని తలచి భక్తున 
పాదములపై బడి "నీవు భగవంతుని స్తుతించిన గానఫలములో కొంత 
నాకు దానమిమ్మని" (ప్రార్ధించెను "కొని భక్తుడు సంకీర్తనలఫల 
మనంతమని దాసయందు కోంత దాన మివ్వనని చెప్పి, దుఃఖించుచున్న 
బ్రహ్మరాక్షసునియందు దయగలవాడై "యూరడిలు” మని పలికెను 
"ఊరిడిలు" మను మాట వెడలగనే బ్రవ్మరాక్షసుడు శాపవిముక్తి నొంది 
బ్రాహ్మణుడై భక్తునకు నమస్కరించి బదరి కాశ్రమమునకు తపమునకు 
పోయెను * 


నాయనార్హలో నొకరగు గోపబాలుడు గోవులను మేపుకొనుచుండెడి 
వాడట. గోవుల నడవికి తోలుకొని పోయి యచట వేయిగానము చేయుచు 
శివసంక్తీర్తనము చేయుచుండెడివాడు. అతనికి పరమశివుడు ప్రమథులలో 
ప్రత్యక్షమై ముక్తి నొసగినట్లు చొప్పెదరు. 


* "ఆమ్ముక్తమాల్యద" యందలి మాలదాసరి కథయందు చెప్పబడిన మాలదాసరిటే 
ఈ నంబాడువాన్‌ అను హరిజన భక్తుడు. 


భక్తియోగము (13) భక్తిభావము బహువిధములు _ 213 


దాస్యభక్తి (శాయిక భక్తి : దాస్యభక్తికి మొదట పేర్కొనదగిన 
మహనీయుడు హనుమంతుడు భక్తుడు తాను భగవంతునికి దాసుడనని 
చెప్పుకొనుటకు సంతోషించును. "దాసో£వాం కోసలేంద్రస్య రామస్యాక్షిష్ట 
కర్మణః” నేను రాముని దాసుడనని హనుమంతుడు లంకలో ఎలుగెత్తి 
చాకేను. శ్రీకాంచీపూర్ణులనువారు (శ్రీ తిరుక్కచ్చినంబి) కంచిలో 
వేంచేసియుండు శ్రీ వరీదరాజస్వామివారికి నెల్లప్పుడు వింజామరము 
వీచుట (అలవట ట్ట కైంకర్యము) చేయుచుండెడివారట వీరు శ్రీవరదరాజ 
స్వాములవారికి “ఆంతరంగిక భక్తులని ప్రసిద్ది. ఆళ్వారులలో నొకరగు 
శ్రీవిప్రనారాయణులు (తొండరడిప్పాడియాళ్వార్దు) పుష్పవాటికను పెంచి 
పుష్పముల సేకరించి శ్రీరంగనాథస్వాములవారికి పూలంగి సేవ 
చేయుచుండెడివారు. ఇట్టివి కాయికభక్తిలో చేరును. నమస్కరించుట 
కాయికభక్తిలో చేరును. 


మానసికభ్తక్తి : ఈభక్తులలో మొదట పేర్కొనదగిన మహనీయుడు 
ప్రవ్లాదుడు. 

ఒకానొక భక్తుడు భగవంతుడు సర్వవ్యాపియనియు, సర్వభూత 
హృదయాంతర్వర్తి యనియు. సర్వదేహములు దేవాలయములనియు, 
సమస్త ప్రాణులను (పేమించుచు ఎవరి కైనను కష్టము కలిగినపు 
డాదుకొనుచు వారికి ధైర్యము చెప్పుచు సేవచేయుచుండును. అతడు 
భగవంతుని క్రెంకర్యమునే చేయుచుంటినని భావించును. అత డూర 
పుండ్రములుగాని, తులసిమాలలుగాని, విభూతిగాని, రుద్రాక్షలుగాని 
ధరింపకుండినను, దేవాలయమునకు వెళ్ళకషోయినను దేవునికి దాసుడే 
యగును. ఆయన చేయునది భగవత్సేవయే. దీనిలో కాయిక, వాచిక, 
మానసికములగు భక్తివిధానములు గలవు. కాయిక వాచికములయందు 
మానసిక భక్తికూడ నుండును. మనస్సు లేనిదే కాయిక భక్తికాని, వాచిక 
భక్తికాని చేయుటకు సాధ్యము కాదు. 


,. శాని, దక్షిణ దేశమునందు కూలితీసికొని భజన చేయుదురు. 
, వారొప్పుకొన్న కాలపరిమితికంకై ఎక్కువకాలము భజన చేయరు. విరికి 


214 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


భక్తిలేదు అన్ని విధములగు వృత్తులవలెనే అదియును నొక వృత్తి గనే 
చేయుదురు ఇచ్చట కాయిక వాచికములు మాత్రమే పనిచేయునుగాని 
మనస్సు భగవదర్చితము కాదు ఒవ్పుకున్న కాలము కొజుకును, కూలికొజకును 
నిరిక్రించుచుందురు అట్టి వారలలో 'నొకానొకడు కూలి తీనికొన్నను భక్రిగలవాడై 
యుండును మనోవాక్కాయములలో దేనికి ప్రాధాన్య మివ్వబడునో దాని 
కాపేరు పెట్టబడినది. ఒక్కొక్క రొక్కొక్క విధమగు భక్తి విధానమునకు 
ప్రాముఖ్య మీచ్చుటవలన భక్తుల యనుభవములను చూచి శాస్త్రకారులు 
భక్తి భావము లిన్నివిధములని వాసిరి. 

"సూ పూజాదిప్వనురాగ ఇతి పారాశర్యః” భగవంతుని పూజించుట 
మొదలగువానియందలి యనురాగము (శాయికభక్తి) భక్తియని వ్యాసమవార్డి 
యు, సూ॥ "కథాదిప్వితి గర్గః” భగవత్కథాదులను వినుట (చెప్పుట) 
భక్తి (వాచికభక్తి)ి యగునని గర్గమహర్షియు, సూ॥ "ఆత్మరత్యవిరోధేనేతి 
శాండిల్యః” ఆత్మానందానుభవమునకు అడ్డు కలుగని విధమున 
మెలగుటయే భక్తి (మానసికభ్మక్తి యగునని శ్రీశాండిల్య మవార్షియు చెప్పిరని 
నారద భక్తిసూత్రములందు (నాభసూ. 16,17, 18) కలదు. 


ఈ భక్తి శాంతమని, తీవమని రెండువిధములు. శాంతభ్గక్తి యనగా: 
భక్తు డేయొడిదుడుకులు లేక నెమ్మదిగా భక్తి మార్గమున పయనించుట 
భక్తుడు హ్రూంతచిత్తమున ఆంతరంగమునందే భగవంతుని "సేవించును 


'తీవ్రభక్తి : భగవంతుని శీఘ్రముగా పొందవలయునను నావేశములో 
తీవభక్తిని సలుపుదురు. అనగా. ఈ దినము భగవంతుడు దర్శనము 
కానియెడల శూలముతో పొడుచుకొందుననియో, తల బ్రద్దలుకొట్టుకొ 0దు 
ననియో సంకల్పించి యట్టి కార్యములు చేయబూనుట. విర్ఞోవమత 
స్తాపకులగు త్రీ బసవేశ్వరుల భక్తి ఈ తీవ్రభక్తికి చెందినది. వీరు 
గోప్పభక్తులు. శాంతభక్తి యత్యుత్తమ మైనదని పెద్దల యభిమతము 


సఖ్యభ్యక్తి. : భగవంతుడు తమకు మిత్రుడని "సేవించుట 
శ్రీరామావతారమున గువాడు, సుగ్రీవుడు, విభీషణుడు, శ్రీకృష్ణావతారమన 
శ్రీ సుదామాది గోపకులు, ఉదవుడు, అరునుడు. ఇతర కాలమీలయందు 


భక్తియోగము (13) భక్తిభావము బహువిధములు _ 215 


సహితము సఖ్యభక్తి గల కొందజు భక్తులు భగవంతుని స్నేహితునిగా 
భావించి తమ కష్టములను కోరికలను ప్రారనారూపమున విన్నపము 
చేయుటయు భగవ్‌ంతుడు ప్రసన్నుడై వారికీ తోడ్పడినట్టును గాథలు 
కొన్నిగలవు 


వాత్సల్యభక్తి : పరమేశ్వరుని పుత్రునిగా పొందగోరి ఆయన 
నుపాసించుట. పూర్వము అదితికశ్యపులు, కౌసల్యా దశరథులు, 
దేవకీవసుదేవులు, యశోదానందులు భగవంతుడు తమకు పుత్రుడుగా 
గోరి తపమాచరించి మరుజన్మమున పుత్రునిగా బడయగలిగిరి. ఇది 
పురాణ ప్రసిద్ధము. ఇటీవల దాదాపు నూరు సంవత్సరముల క్రిందట 
భగవంతుని పుత్రునిగా పొందగలిగిన యొక మహనీయుని గుజించి 
'శ్రీ రామకృష్ణలీలామృతము' న చెప్పిన యుదంతము నిట సంగ్రముగ 
చెప్పెదను 


జటాధారియగు నొక సాధువు ఊరూరు దిరుగుచు శ్రీ రామకృష్ణ 
పరమహంసగారున్న దక్షిణేశ్వరమునకు వచ్చి పరమహంసగారిటీ 
పరిచయము కలిగి అచ్చటనే కొంత కాలముండిరి అ సాధువు 
చిరకాలోపాసనచే శ్రీరామచంద్రుని ప్రత్యక్షము చేసికొని శ్రీరాముని 
బాలరూపమున తన వెంట నుండునట్టు వరము బడసెను. శ్రీరాముడు 
బాల విగ్రహరూపముతో నాయన "వెంట నుండెను. లోకులకు 
బాలరాముడు విగ్రహముగా కనబడును. సాధువున కట్టుగాక యతని 
యిష్టదైవమగు బాలరాముడు (రామలాలా)గా నుండును. జటాధారి 
బారీరాముని ఎట్టు (ప్రేమించియుండెనో యెవ్వరు చెప్పగలరు? 
రామలాలాకు నిత్యము స్నానము చేయించును, భోజనము పెట్టును. 
తన ప్రక్కన పరుండబెట్టుకొనును, ఆటలాడుకొనును, అడిగిన వన్నియు 
తెచ్చియిచ్చును. రేయింబివళ్ళు సాధువునకు బాలరాముని సేవయే. శ్రీ 
రామకృష్ణ పరమహంసగారితో సపితము బాలరామున కట్టి సంబంధమే 
దేర్చడెసీ. భర్తు లేవిధముగ కోరి యుపాసించిన భగవంతు డావిధముగా 
ననుగ్రహించును. 


216 బ్రహ్మజిజ్జ్హుస (నాలుగవ ప్రకరణము) 


మధురభక్తి : పైన చెప్పిన అన్నింటికంశెను అత్యుత్తమ మైనది 
మధురభక్తి. దీనినే మధురభావ మందురు. ఇది వైష్ణవ సాధనలలో నగ్ర 
గణ్య మైనదని చెప్పుదురు భగవంతుడు తనకు భర్తయని, ఆయనకు 
తాను భార్యనని భావించి (ప్రేమించుటయే దీని యర్థము. దీనికి గోపికల 
చరిత్రయే నిదర్శనము. గోపికల తరువాత చెప్పదగీన వారు గోదాదేవి 
(ఆండాళమ్మ)గారు. ఈమె కులమేదియో తల్లిదండ్రు లెవరో తెలియదు. 
జనకమహారాజునకు సీతాదేవి లభించినట్లు శ్రీ విష్ణుచిత్తు లవారికి 
తులసీవనములో నీమె లభించినది. "శ్రీ 'పెరీయాళ్వారు 'విష్ణుచిత్తు తులు) 
విల్లిపుత్తూ రులో వేంచేసియుండు శ్రీ వటపత్రశాయిస్వామ్‌ వారికి 
సమీర్పించుటకు కట్టిన పూలమాలలను పూసెజ్జలో పెట్టియుండగా 
ఆపూలదండలను గోదాదేవి ధరియించి బావిలో త్‌న నీడను చూచికొని 
పిమ్మట వాటిని పూలబుట్టలో పెట్టుచుండెను. 


ఒకనాడు 'పెరియాళ్వారది చూచి మిక్కిలి వ్యథగొని యపరాధమును 
క్షమింపుమని భగవంతుని ప్రార్థించిరి. స్వామి యాళ్వారులకు స్వప్నమున 
దర్శనమిచ్చి "నీ కుమార్తె రించిన పూలమాలలే మాకు మిక్కిలి 
ప్రీతికరములైనవి. ఇకమాదకూడ నామె ధరించిన పిమ్మటనే మాకు 
సమర్ప్చింపు” మని అనతిచ్చిరి. అందువలన గోదాదేవిని 
వచూడిక్కొడుత్తనాచ్చియారు" అని అందురు. (అనగా: చూడూతన కొప్పున 

ముడుచుకొని; కొడుత్త నాచ్చియర్‌= సమర్పించినట్టి అమ్మగారు) 
ఈమె భగవంతుని (ప్రేమించి భగవంతుని భర్తగా బడయవలయునను 
సంకల్పము కలిగి, యట్లైవ్వరైన పూర్వము చేసియుండిరాయని యోచించి, 
గోపికలు శ్రీకృష్ణభగవానుని పేమించి పొందగలిగిరి గదా యని తలచి, 
గోపికలవలెనే సామెయు తన వేష భాషలను దిద్దుకొని, తాను బ్రాహ్మణులు 
పెంచిన బిడ్డయను భావమును మజచి, తొనొక గోపికయని భావించెను 
గోపికలు మార్గశిర మాసము(ధనుర్మాసము)న నోము నోచిరని 
నాచరించిరని) యీమెయు నోము ప్రారంభించి దినమున 


(కాత్యాయనీవ్రతము 
కొక్క పాశురము (పద్మము) చొప్పున ముప్పది దినములు ముప్పది 


+ దివ్యసూరి చరితము సర్గ 9 శ్లోకము 89. 


భక్తియోగము (13) భక్తిభానము బహువిధములు 217 


పొశురములు తమిళభాషయందు ఛందో బద్ధముగ రచియించి ఆ 
పొాశురముల మాలను స్వామికి సమర్పించి మేలుకొలుపు పాొడిరి. లోకము 
లన్నింటిని భగవంతుడు నిద్రనుండి మేల్కొల్పుచుండ నీమె భగవంతునే 
నిద్ర లేపినది భగవంతుడు ధరియించి తీసివేసిన తులసి, పుష్పమాలికలను 
భక్తులు ధరియించుచుండగా ఈమె ధరించి తీసివేసిన పుష్పమాలలను 
భగవంతుడు మిక్కిలి ప్రీతితో ధరించెను. 


ఈమె సమర్పించిన ముప్పది పాశురముల గ్రంథము "తిరుప్పావై" 
(దివ్యమగు నోము) భక్తులచే మిక్కిలి భక్తితో చూడబడుచున్నది. ఈమె 
ఒక మాసము వ్రతము నాచరించిన దినములలో భగవంతునకు నైవేద్యము 
సమర్పించి దినమున కొక్క పర్యాయముమాత్రమే భగవచ్చేషమును 
భుజించుచు భూమిపై బరుండి రంగేశునందే లగ్నమైన హృదయముతో 
నుండి వ్రతసమాప్తి దినమున గోదాదేవి స్వప్పమున మందస్మిత 
ముఖారవిందముతో శ్రీ రంగనాథస్వామి ప్రత్యక్షమై, “బాలికా! నీ స్తోత్రము 
నకును, నీవు ధనుర్మాసమున నలిపిన నోమునకును, అర్చనావోషమునకును 
సంతసించితిని. 
ల్లో ॥ త్వత్పాణి గ్రహణం శీఘ్రం కరిష్యామి న సంశయః | 

ఇత్యుక్త్వా సర్వ భోగాంశ్చ గోదాయై ప్రదదౌ హరిః ॥ 

(ప్రసన్నామృతము 91-88) 

తా "శీఘ్రముగా నిన్ను వివాహ మాడుదును. సంశయము లేదని 

పలికి వారి గోదాదేవికి సర్వభోగముల నొసంగెను. 


క్లో! యస్న్మిన్లినే సర్వభోగాంటబ్రీ గోదా బుభుజే తతః | 
భోగీతి నామ తస్యాసీ ద్దివసన్య తదాఒనఘ ॥ (ప్ర.ప్ర. 91-39) 
తా ఏ ప గోదాదేవికి స్వామి సర్వభోగముల నాసగెనో ఆ 
దినమునకు 'భోగి' యనుపే రప్పటినుండి కలిగెను. 


ఈమె శ్రీరంగమునకు వేంచేసి శ్రీ రంగనాథస్వామి వారిని వివావామాడి 
అచ్చటనున్న వారందణు చూచుచుండగా స్వామి పవ్వళించియుండు 


218 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ' ప్రకరణము) 


శేషశయనము నెక్కి స్వామి పాదములకడ కూర్చుండి యదృశ్య యయ్యెను. 
స్వామి విల్లిపుత్తూరునకు పోయి అచ్చట వివాహ మాడినట్టు 'ఆమృుక్ర 
మాల్యద యందు గలదు. ఈమె సంకల్పశక్తి వర్ణనాతీతమే. అట్టి 
వజ్రసంకల్పము గలవారికి లోకమున నసాధ్యమైన దేదీ? ఈ మధురభక్తీ 
పురుషులకన్నను స్త్రీలకు నెక్కువ ప్రయోజనకారి. వారికిది సహజముగ 
నుండును. మానవ్వని భర్తగా (పేమించినక్లే భగవంతుని భర్త గా 
(ప్రేమించుట. 


శ్రీరామానుజొచార్యులవా రొక దినమున పెరియనంబిగారి యింటికి 
భిక్షకు వెళ్ళగా వారి కుమార్తెయగు అత్తుళాయమ్మగారు గోదాదేవిగారి 
పాశురము పాడుచు వచ్చి తలుపు తెజచిరట. శ్రీరామానుజాచార్యుల 
వా రామెను చూచి గోదాదేవియే యని ధ్యానించుచు భక్తిపరవశులై 
క్రిందపడిపోయిరట. ఈ యైతిహ్యమువలన శ్రీరామానుజాచార్యుల 
వంటివారికి గోదాదేవియందు గల భక్తి వ్యక్తమగును. 
ళో స్వోచ్చిష్ట మాలికా బంధగంధబంధుర జిష్ణవే | 
విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్‌ ॥ 
ఈ మధుర భావమును (భక్తిని) వైదికభక్తి సంప్రదాయమునకు 
' చెందినవారలే గాక అన్యమతములకు చెందిన కన్యలు కొందణు వారి 
వారి శక్ష్యనుసారము సొధించిరని కొన్ని యటైైతిహ్యములవలన 
తెలియుచున్నది. కొందణు క్రైస్తవ కన్యలు భగవంతుడే తమ భీర్రయని 
భావించి అట్టి భావమునందే యావజ్జీవము గడిపిరనియు, ఒక ముస్టిమ్‌ 
కన్యకామణి శ్రీ సంపత్పుత్రులను (రామ ప్రియులను ఉత్సవ విగ్రహమును) 
(ప్రేమించి వారిని తన భర్తగా భావనచేసి కృతార్థురా లాయెననియు 
చదివియున్నాము (ప్రప.అ. 47, 49. కొందణు భ్య్‌లు మధురభక్తి 
కలవారు గాకున్నను పూర్వజన్మ తపఃప్రభావమువలన భగవంతుని 
సులభముగనే భర్తగా బడయగలిగిరి. ఉదాహరణమునకు: శీ 
వేంఠటరమణస్వామిని పద్మావతీదేవియు, శ్రీ రంగనాథస్వామిని 
నిచుళాదేవియు వివావామాడినట్టు. 


భక్తియోగము (13) భక్తిభావము బహువిధములు _ 219 


టీ ; దేవుడు వివాహా మాడెననియు, భార్యతో కాపురము చేసెననియు 
చెప్పునట్టి మాటలు అనాగరిత గల మోటుయుగమునకు చెందినవి గావా? 
తత్త్వవేత్తీలు పరిహసించరా? 


వే: ః నీవన్నట్టు దేవునకు భార్య గలదను భావము అజ్జానబనితమే. 
కాని, గోదాదేవి మొదలగువారి వివాహ విషయము త త్వవేత్తలు కాదని 
తోసివేయరు. జలము తరంగ మగునట్టు మలినరహితమగు చిత్త మెట్టు 
భావించిన అట్టి యాకృతి నొందును. చిత్తమేగదా జగద్రూపమున 
తోచుచున్నది? మొదట ఈశ్వరుడు సృష్టి చేయవలెనని నంకల్పించె ననియు, 
తదనంతరము నృష్టి గలిగెననియు నుపనిషత్తులనుండి తెలిసికొని యుంటిమి. 
దానిభావమేమి? ఈశ్వర సంకల్పమే జగద్రూప మైనదిగదా? మానవుని 
యందలి నిర్మల చిత్తమునకును ఈశ్వర సంకల్పమునకు భేదము లేదు. 
కనుక గోదాదేవి అమలిన చిత్తమే భగవదాకారము నొంది ఆమెను 
వివాహ మాడెనని తత్త్వవేత్తలు నమ్ముదురు. ఇక విష్ణుదేవుని 
అర్బావతారములను గుణించి ముందు చెప్పినప్పుడు మరికొన్ని 
విషయములు తెలియగలవు. అప్పుడు నీకు గల సంశయములు 
తొలగగలవు. మధురభక్తిని గుణించి యింకను వినుము. 


శ్రీకృష్ణ చైతన్యులవారు (గౌరాంగ దేవుడు) ఈ మధురభావమునకు 
ఎక్కువగా ప్రాముఖ్య మిచ్చిరి. శ్రీలక్ష్మీ నారాయణుల స్థానమున 
రాధాకృష్ణులను భావించి వారి(ప్రేమ నాదర్శముగా గైకొనిరి. శ్రీరామకృష్ణ 
పరమవంసగా రీ మధురభావ భక్తియం దాజు నెలలు గడిపిరట. వారు 
తాము రాధననియు శ్రీ తనకొజ్లైక వచ్చుననియు భావించుచుండెడివారు. 
స్త్రీ వేషము న ఆళ్వారులలో కొందజు తాము స్త్రీలుగాను, 
భగవంతుడు తమ భర్తగాను భావించెడివారు. 


ఆళ్వారులలో ముఖ్యులగు పరాంకుశయోగి (నమ్మాళ్వార్దు) ఈ 
మధురభక్తికి చెందిన భక్తులు. వారు తాము స్త్రీ (నాయిక) ననియు, 
'పెరుమాళ్లు తమ భర్త (నాయకుడు) అనియు భావించి ప్రియుని దర్శనము 


220 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


లభింపనందున విరహవేదన ననుభవించుచు అచ్చట కనబడిన తుమ్మెదలు, 
వాంసలు, చిలుకలు, కోయిలలు, సారసవక్షులతో తమ ప్రియుడగు తిరువణ్‌ 
వణ్లూరులో వేంచేసియున్న స్వామికి సందేశము పంపుచుందురు. ఈ 
యాళ్వారులు రచియించిన 'తిరువాయిమెళి' దివ్య ప్రబంధమునందలి 
కొన్ని వాక్యముల నిట నుదావారింతును. "ఆడు పక్షులతో చేరి యెల్లప్పుడు 
సుఖించుచున్న ఓ వంనసపక్షులారా! తిరువణ్‌ వణ్డూరులో వేదఘోషమును 
విని యానందించుచున్న యతిసులభుడైన సర్వేశ్వరుని వద్దకువెళ్ళి ఒక 
స్త్రీ నీయానందాతిశయముచే గరగుచున్నదని వానిచెవిలో పడవేయుడు. 
(తిరు 6-1-4) నాదుఃఖమును చెప్పుడు" (తిరు 6-1-2), "నీరక్ష్యకోటిలోచేరి 
యీపె యిట్లవస్థపడుచున్నదని నన్ను విన్నవించుడి" (తిరు 61-10), "శ్రీ 
భూనీళాదేవులకు నాకును ప్రాణనాథా!" (తిరు. 7-2-9) 


(14 గోపికల భక్తి 


విష్ణుభక్తిని గుజించి చెప్పవలసి వచ్చినపుడు గోపికల ప్రసక్తి 
రాకమానదు. విష్ణుభక్తి, ని బోధించు విష్ణుపురాణము, భాగవతపురాణము, 
హరివంశము, నారదభక్తి సూత్రములు.* శాండిల్య భక్తిసూత్రములు** 
ఆళ్వార్డు, ఆచార్యులు మొదలగు భక్తులు భక్తిని గుజించి వ్రాసిన 
దివ్యప్రబంధములు మొదలగు గ్రంథములయందు గోపికల చరిత్రకు 
అత్యంత ప్రాముఖ్య మాయబడినది. ఈ గోపిక లెవ్వరు? పూర్వజన్మమున 
అత్యంత విశుద్ధ చరిత్రులును, భగవదృక్తులును నైయుండిరని చెప్పుటకు 
సంశయము లేదు. గోపాలతాపిన్యుపనిషత్తునందు శ్రుతులు గోపికలుగా 
జన్మించిరని చెప్పబడెను.*** శ్రుతులకు శరీరముగాని కర్మబంధముగాని 
లేనందున జన్మము కలుగుననుట దురూవ్యాము. ఇచ్చట 'శ్రుతులు' అని 





* _ సూ యథా వ్రజగోపికానామ్‌ (నాభ.సూ 21) 

* స్తూ అత ఏవ తదభావా ద్వల్లవీనామ్‌ (శాంభ.సూ 1,2 14) 

**+ కృష్ణాత్మకా జగత్కర్హీ మూల ప్రకృితి రుక్మిణీ, వ్రజస్త్రీ జనసంభూత శ్రతిభ్యో 
బ్రవ్మాసంగతః. 


భక్తియోగము (14) గోపికలభక్తి 221 


చెప్పుటవలన శ్రుతులు వినిన జ్ఞానసంపన్నులగు బుషులని మన మర్థము 
చేసికొన్నచో సరిపోవును. "గాడుత్రీ ఛందసా మహం" (గి. 10-35) "అని 
గీత కొనియాడ గాయత్రి "గాయత్రీ ఛందసాం మాతా” అని ప్రసిద్ది 
కలదు గనుక అట్టి వేదమాతయగు గాయత్రి ఒక గోపబాలిక. ఆమెను 
బ్రహ్మ వివాహ మీడెనని యొక కథ గలదు. ఈ రెండింటియొక్క 
యంతరార్థమేమో తత్త్వజ్ఞులు విచారింపవలెను. 

శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహితుండై వనవాసమునం దున్నప్పు 
డచ్చట నున్న తపసృంపన్నులగు మునులు సర్వాంగసుందరుడగు 
శ్రీరామచంద్రుని సుందరరూపమును చూచి విస్మితులై యాయన 
నాలింగనము చేసికొనవలెనని కోర్కె గలవారై వారి వాంఛితమును 
శ్రీరామునకు తెలియబేసిరి. శ్రీరామచంద్రుడు వారలతో 'ఈ 
యవతారమందు మోకోరిక తీర్చజాలనని కృష్ణావతారమున మారు గోపికలై 
పుట్టినప్పుడు నాయాలింగన సౌఖ్యము మాకీట్బు' నని చెప్పియున్నందున 
అ ముషలే గోపికలై పుట్టిరని కృష్ణోపనిషత్తు ** చెప్పుచున్నది. ఇందువలన 
గోపాలతాపిన్యుపనిషత్తు చెప్పిన 'శ్రతులును, ఈ బుషులును నొక్కటియే 
యని మన మర్థము చేసి సికొనవచ్చును. గోలోకము నందున్న గోపికలే 
యీ లోకమున గోపికలై జన్మించిరని బ్రహ్మవైవర్త పురాణము చెప్పినది. 


గోపికలు వారి పూర్వజన్మ పుణ్యసంస్కార బలమున శ్రీకృష్ణుడు 
పరమేశ్వరుడని శాస్తములయొక్కగాని, గురువులయొక్క సహాయముగాని 
లేకయే తెలిసికొనిరి. శ్రీకృష్ణభగవాను డొక శరద్రాత్రివేళ కాళిందీతీరమున 
నుండి వేణుగానము చేసి 'ిపకల చిత్తములు తన వైపునకు మరలునట్టు 
(ప్రేరేపించెను. వేణుగానాకర్ణనముచే వారి చిత్తములయందు దాగియున్న 





**ట్టం శ్రీ మవోవిమ్లు నచ్చిదానంద లక్షణం రామచంద్రం 
దృష్ట్వా సర్వాంగ సుందరం మునయో వనవాసినో విస్మితా 
క! వ్రం వోచుక్నో౬నద్య నునతారా న్వై 
అలింగామో భవంతమితి, భవాంతకే కృష్ణావతారే యూయుం 
గోహ్‌ భూత్వా మామాలింగథ. (కృష్ణోపనిషత్తు) 
ఈ విషయము లొని పురాణములయందును గలదు. 


222 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


పూర్వవాసనలు బహిర్గతము లయ్యెను దానితో వారికి శ్రీకృష్ణుడు 
పరమేశ్వరుడన్న జ్ఞానముకూడ జనించెను ఆఅ రాత్రివేళ తన కడకు 
వచ్చిన గోపికల చిత్త సములను పరీక్షించుటకు భగవంతుడు ధర్మోపదేశము 
చేసినపుడు గోపికలు భగవానున కిచ్చిన సమాధానమునందు వారి 
భావము స్పష్టమయినది ఎట్టన 

"పతి పుత్రాదిక నామమూర్తి వగుచున్‌ భాసించు నీయందు త 
త్పతి పుత్రాదిక వాంఛలన్‌ సలిపి సంభావించు టన్యాయమే." 


పతిపుత్రాది సమస్త రూపములు నీవే, నీవు కాని దీప్రపంచమున 
నొక పరమాణువైనను “లేదు సమస్తరూపుడవగు మ సమస్త 
పదార్థములయందు గల (ప్రేమను ఏకముచేసి యట్టి (ప్రేమను నీయందే 
నిలుప్పిట యన్యాయ మెట్టగును? అని తాత్పర్యము "సర్వం ఖల్విదం 
బ్రహ్మ''- సర్వమును బ్రహ్మమే "నేహ నానాస్తి కించన" - అతరమైన 
దేదియును లేదని జ్ఞాననిష్టు లెట్టి యనుభూతిని పొందిరో, గోపికలును 
అట్టి యనుభూతినే 'హీందిరి అనగా సర్వమును శ్రీకృష్ణ మయముగా 
చూచిరి. ఈ సమాధానము వలననేగాక గోపికాగీ కీలయందును 
్రమరగితలయందును శ్రీ కృష్ణుడు ప్రాక్సతమానవుడు కాడని పరంధాముడని 
స్ప్రష్టపరచిరి 

దారుకా వననమునందలి మునిపత్నులు సివుని మాయికమగు యౌవన 
సుందర సుకుమార రూపమును చూచి ముగ్గలై కామించి శివునివలన 
దేవసౌఖ్యమును పొందిరి. కాని వారాపురుషుడు జగదధీశ్వరుడగు శివుడని 
యెజుగరు* మునిపత్పులకును, గోపికలకును గల భేదమిది. విష్ణు 
పురాణము నందు గోపికలు, శ్రీకృష్ణుడు భగవంతుడని యెజుగకుండినను 
ముక్తలైరని చెప్పబడినది. శ్రీకృష్ణుడు జారుడన్న భావమే గోపికలకుండెగాని 
పరబ్రహ్మమని వారెజుగరని" అట్టివారు ముక్తి యెట్లు పొందిరని 
పరీక్షన్మమహారాజడిగిన ప్ష్నకు శుకమహర్షి యిచ్చిన సమౌాధానమిది. 





* ద్రారుకా పనమునందలి శివలీలలు అంధ్ర శివపురాణము లింగ వైభవ 
ఖండమునను, ఆంధ్ర వామన పురాణము పంచమస్కంధమునను చూడవచ్చును 


భక్తియోగము (14) గోపికలభక్తి 223 


మ॥ మును నేజెప్పితి జగక్రికిన్‌ బగతుడై మూఢుండు చైద్యుండు పెం 
పున గైెవల్య పదంబు నొందె బ్రియులై పొందంగ రాకున్న దే 
యనఘుం డవ్యయు డప్రమేయు డగుణుం డైనట్టి గోవింద మూ 
ర్రి నరశ్రేణికి ముక్తిదాయిని సుమా తెల్లంబు భూవ్‌ల్లభా! 

(భోగ-ద-పూ-971) 


తొ ఓ రాజా! మూఢుడగు శిశుపాలుడు భగవంతుని శత్రువై 
యుండియు క్రైవల్యమును బొందియుండగా ప్రియురాండ్రగు గోపికలకు 
కైవల్య మేల కలుగదు? గోవిందుని రూపముతో నెవరి కెట్టిసంబంధ 
మున్నను వారందబు ముక్తు లగుదురుని చెప్పెను 


శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడని గోపికలకు తెలియక పోయినను ముక్షలైరని 
చెప్పుటలో గ్గ యాంతర్య మేమన, భగవంతునితో నెవరి కెట్టి సంబంధము 
కలిగినను వారికది ముక్తిని కలిగించునని తెలుపుటకే అట్ల శుకమపర్షి 
చెప్పెను గాని, గోపికలకు , శ్రీకృమ్ణుడు భగవంతుడని తెలియునో? తెలియదా? 
అను ప్రశ్నకు తెలియదని చేప్పిన సమాధానము కాదది. శ్రీకృష్ణుడు 
భగవంతుడని అప్పుడప్పు డవతరించు చుండెనని గోపికలకు 
తెలిసియున్నట్టు ప్రమాణము 


ళో న ఖలు గోపికా నందనో భవా 
న్నిఖిల దేహినాం అంతరాత్మద్భక్‌ ॥ (గోపికాగీతలు) 


తా కృష్ణా! నీవు యశోదానందనుడవు కావు. సమస్త ప్రాణుల 
యందును అంతరాత్మవై సాక్షిరూపమున నున్నావు- 


అని చెప్పినందున వా రాత్మ స్వరూపము నెజిగిరనియు, 
సర్వాంతరాత్ముండగు సాక్షియే కృష్ణ పరమాత్మయని వారి నిశ్చయమనియు 
తెలియుచుండుట లేదా? ఇట్టి ప్రమాణము లెన్నియో గలవు. 

గోపికల చిత్తమునందు గోవిందుని మూర్తి హత్తుకొనియున్నది 
మనస్సు లక్కవంటిది. లక్కకు నిప్పుసెగ సోకినప్పుడు ద్రవించును. ఆ 
సమయమున మనమేదేని యొక ముద్రను దానిపై నుంచిన నది యక 
యుండును. కరగిన లక్క తిరిగి స్వాభావిక స్థితినొందును (గట్టిపడున 


224 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


అట్లే కామము క్రోధము, భయము, స్నేహము, హార్షము, శోకము మొదలగు 
వాట్‌చే మనస్సుద్దీప్త మయినను అవి లేని నమయమున మనస్సు ఎప్పటివలె 
కఠినమగును. మనస్సు ద్రవించిన సమయమున విషయము మనసులో 
ప్రవేశించి సంస్కార రూపమున నచట స్థిరమగుచున్నది. దానిని 
స్థాయిభావమని చెప్పుదురు. గోపికల చిత్త ముస్‌ందు గోవిందుని మూర్తి 
స్థాయిభావము నొందియున్నది గోపికలు -నడుచుచున్నను. కూర్చున్నను, 
పోలు పితుకుచున్నను, పెరుగు చిలుకుచున్నను కృష్ణభక్తి ప్రపూర్ణ 
హృదయములతో చిత్తము గోవిందుని యందే లగ్నమైయుండ, కృష్ట్‌ 
సంకీర్తనము చేయుచు, తీరిక కలిగినపు డేకాంతమున కృష్ణలీలలనే 
నటించుచు, బాలకృష్ణుని చేష్టలు చెప్పుకొనుచు, సర్వమును కృష్ణవీయముగా 
చూచుచు, శ్రీకృష్ణ దర్శన స్పర్శనాదులవలన పరమౌనందముచే 
మైమజచుచు, దినముక క్షణమువలె గడిపిన గోపికలయొక్క పరమాద్భుత 
లీలలే తరువాత భక్త కోటికి నుత్తే జనమును కలిగించినవి. 


గోపికల బృందావన లీలలు నింబార్క, జయదేవ, గౌరాంగ, 
వల్లభాచార్యాదుల మతముల కంకురార్పణ చేసినవని పెద్దలు చెప్పిరి 


గోపికాగీతలు, భ్రమరగీతలు విని యానందా[శ్రువులు విడువనివారు 
భక్తులు కానేరరు. శ్రీ రామకృష్ణ పరమవాంస గోపికా కృష్ణలీలలు వినినంతనే 
తన్మయత్వముచేత సమాధిస్థ్‌తి నొందెడివారట. 


భగవానుడొక శరద్రాత్రియందు కాళిందీ తటమున నుండి వేణుగాన 
మొనర్చెను. అప్పుడు కొందణజు గోపికలు ఇంటిలోనివారు వలదన్నను 
వినక భగవానుని కొ జకై పరుగిడిపోయిరి. మణికొందణు ఇంటిలో 
నిర్చంధింప బడుటచే పోలేకపోయిరి. భగవద్విరహముచే భగవన్మూర్తిని 
చిత్తమున నిలిపి దేహమును వదలి ముక్తలైరి. 


మ॥ తరుణుల్‌ గొందణు మూలగేహముల నుదండించి రారాక త. 
ద్విరహాగ్నిం బరితాప మొందుచు మనోవీథిన్‌ విభున్‌ మాధవం 
బరిరంభంబులు సేసి జారుడనుచున్‌ భావించియుం జొక్కి పొం 
దిరి ముక్తిన్‌ గుణదేహమున్‌ విడిచి ప్రీతిన్‌ బంధ నిర్ముక్తలై. 

(శ్రీ ఆం.భా.గ.దశ. 967) 


భక్తియోగము (14) గోపికలభక్తి 225 


గోపికలు నిర్పంధింపబడినపుడు, తమ వృదయము నందున్న మూర్తిని 
చూచి యానందభరితలై తన్మయలైరి. ఆయానందమే యతిశయమై 
పరమానందము పరమ (్రేమరూపమై భాసించెను. అద్వైత వేదాంతము 
నందు చెప్పబడిన తురీయాతీతావస్థకును దీనికిని భేదము లేదు. 
ఆయవస్థయం దెక్కువ కాలమున్న తోడల శరీరము నిలువదు. కనుకనే 
వారు గోణమయ దేహములను వదలిరి. అనగా లింగదేహమున నశించి 
పరమాత్మలో ఐక్యమైరి ఇది మహాయోగుల్టైనను దుర్రభమగు సద్యోమృుక్తి. 
ఇతర గోపికలు వారి జీవితకాలమున శ్రీకృష్ణోపడోశము ననుసరించి 
సర్వమును బ్రహ్మృమయముగా చూచి ముక్తలైరి" 


క "వందే నంద వ్రజస్త్రీ సీణాం పాదరేణు మభీషశః। 
యాసాం హరికథోద్గీతో పునాతి భువనత్రయమీ॥” 


తా ఎవరి కథలు హరికథలుగా గానము చేయబడుచు మూడు 
లోకములను పావనము చేయుచున్నవో యట్టి గోపికల పాదరేణువులకు 
నమస్కారము 


జి : బ్రహ్మదేవుడు గోపబాలికను వివాహ మాడెనని చెప్పితిరి ఆ 
వివాహ మెట్టు జరిగెనో అనుగ్రహించి తెలుపుడు 


వే : గాయత్రి కథనము * ఒకప్పుడు బ్రహ్మదేవుడు భూలోకమున 
యజ్ఞము చేయదలచి దానికి కావలసిన బుత్విగ్గణంబులు రా సంకల్పించి 
విళ్ళేకర్మచేత యజ్ఞమంటపంబు నిర్మింపజేసేను. యజ్ఞమునకు దేవతలు, 
బుషులు, బ్రావ్మాణులు వచ్చిరి. చతుర్ముఖుని ధర్మవీత్నియగు సావిత్రిని 
విలువనంపిన నామె రాలేదు. బ్రహ్మ సావిత్రిపై పై కోపముగొని చెంతనున్న 
దేవేంద్రుని చూచి 'నీవు శీఘ్రముగ నేగి యొక కన్యను తీసికొని రమ్ము. 
నే నామెను పత్నిగా గైకొందు'నని చెప్పెను. ఇంద్రుడొక పట్టణమున క్రీగి 
అందు కన్నులకు విభ్రమంబు గొలుపుచు తలపై తట్ట నిథీకొని పాలు, 
'పెరుగు, వెన్న నమ్ముచు వీథియందు తిరుగుచుండు గొయత్రి యనునొక 
గోపకన్యను గాంచి యామెను బలవంతముగ దెచ్చి బ్రహ్మ కర్పించెను. 
బ్రహ్మదేవు డామెను చూచి సంతుష్టు డయ్యెను. ఆమెయు బ్రహ్మను 
చూచి మోహించెను. అంత విష్ణుదేవుడు కన్యాదాతగా నా కన్యను బ్రహ్మ 


226 బ్రహ్మజిజ్డుస (నాలుగవ ప్రకరణము) 


కొసగెను బ్రహ్మ గాయత్రిని వివావామాడి యజ్ఞదీక్ష గైకొనెను. దేవేంద్రుడు 
బలవంతముగ కన్య నపహరించిన సంగతి యూ కన్య తల్లిదండ్రులకు 
తెలిసి గోపకు లెల్లరు కోపోద్దీపితులై దుఃఖముతో కుమారీసి వెదకుచు 
యజ్ఞాలను జొచ్చి 'యజమానితోడ యజ్ఞదిక్షను గైకొన్న గాయత్రి వేషమును 
చూవి ఆమెను తమ వెంట రమ్మని "బిలిచిరి. అప్పుడు విష్ణుదేవుడు 
గోపకులకు తన్నెజిగించుకొని, 


సీ॥గోపకులార! మా కోప శోకంబుల 
జల్దార్చికొని శాంతి సంఘటిల్ల 
నాలకింపుండు నా వ్యవవారములను మా 
క్షేమంబు వాంఛించి చెప్పుచుంటి 
నను మా రెబుంగరు నారాయణుడ నేను 
పోషించువాడను భువనములను 
కల ప్రపంచ సృష్టికరుండగు విధాత 
కొనియె మొ పిల్లను దనకు సతిగ 
గీ నామె చేసిన పూర్వ పుణ్యంబువలన 
నామెకు లభించె భర్తగా నబ్బసూతి 
యామె కతమున బావనమథయ్యీ గోప 
వంశ మెల్లను మా రేల వగవ నింక? 


గీ అనుడునా గోపులెల్ల నాహ్లాదమొంది 
స్వామినీ వస్మదీయి వంజ్‌బునందు 
ప్రభవ మొందెడు నట్టు వరంబొసంగు 
మనుటయును నె వీరమిచ్చె నచ్యుతుండు.* 
స్త్ర మదాంధ్ర పద్మపురాణము /సృష్టిఖండము) 
నారాయణదేవుడు గోపకులమున జన్మించునని చెప్పిన విషయము 
మూలమునం దిట్టున్నది 
ళో యుష్మాకం చ కులేచాపి దేవకార్యార్థ సిద్ధయే ॥ 
అవతారం కరిష్యే హం సా క్రీడా త్యుభవిష్యతి ॥ 
శ్లో; యదానంద ప్రభృతయో హ్యవతారం ధరాతలే | 
కరిష్యంతి తదా చాహం వసిప్యేతేషు మధ్యతః పద్మపురాణము, సృష్టి ఖండమ) 


భక్తియోగము (15) శబరి 227 


అనంతరము సావిత్రీదేవి అచ్చటి కరుదెంచి జరిగిన సంగతి గ్రహించి 
అచ్చటనున్న దేవతలు తన్నవమానపరచిరని వారిని శపించెను. 
శాపతస్తృలగు దేవతలకు గాయత్రీదేవి వరములిచ్చి వారి నోదార్చెను. 


(15) శబరి 
జి : శబరి భక్తురాలని చెప్పుదురు ఆమె చరిత్ర యెట్టిది? 


వే : శబరి భక్తురాలు ఆమెభక్తి గోపికల మధుర భక్తి వంటిదికాదు 
శబరి అనగా: శబరజాతి స్త్రీయని అర్ధము. శబరులన బోయవారు 
(వాల్మీకీయులు). వాల్మీక మహర్షి శబరినీ కులనామముతోనే పిలిచెను. 
శ్రీమద్రామాయణమున అరణ్యకౌండమునం దీమె కథ కలదు వాల్మీకి 
మహర్షి యీమెను శమణియని 'పేర్కొనెను. శ్రమణి** అనగా-- 
అవివాహితగా కుటుంబ లు లేక బ్రహ్మచర్యము య. 
విరక్తురాలై తపస్సు చేయుచుండు స్త్రీ యని యర్థము. ఈమె తపసి 
సిద్దులకు ॥ సమ్మతమైన సిద్ధురాలు* అద్భుత తీపోనిధులగు 2 
మపోమునుల శ్రైషయందే జీవితమంతయు గడిపి వృద్దురాలైనది. 


సీతాదేవిని వెదకుచు రామలక్ష్మణులు కబంధుడు చెప్పినట్టు శబరి 
యాశ్రమమునకు వచ్చిరి. శబరి వారి నెదుర్కొని యాశ్రమమునకు 
తోడ్తెచ్చి వారి పాదములను కడిగి పుష్పములతో పూజించెను. 
కుశలప్రశ్నానంతర మాశ్రమము నందలి వింతలను రామలక్ష్మణులకు 
చూపించెను. వారికి చేయవలసిన సత్కారము లన్నియు చేసిన పిమ్మట 
శ్రీరామునితో నిట్లనెను. "స్వామా, నేను మతంగ మవామునులకు శుశ్రూష 
చేయుచుండిన దానను వారు దివికేగునపుడు వారలవలన మిరు 
చిత్రకూటమునం దున్నారని, మా తమ్మునితో రూడ నిచ్చటికి రాగలరని, 
మా దర్శనమున అక్షయమగు పుణ్య లోకములు కలుగునని చెప్పిపోయిరి. 
అప్పటినుండి మాయాగమనమును నిరీక్షించుచున్నాను. ఈ వనమునందు 





** _శ్రమణీం సంశ్రిత వ్రతామ్‌. (శ్రీమద్రా సర్గ. 747) 
144 స్పా సిద్ధా సిద్ధసమ్మతా. (శ్రీమద్రా సర్గ 7410) 


228 బ్రహ్మజిజ్హాస (నాలుగవ ప్రకరణము) 


తిరిగి రుచ్యములగు వన్యఫలములను తెచ్చియున్నాను. ఆరగింపు"డని 
ఫలముల సమర్పించినది. అమె భక్తికి శ్రీరామలక్ష్మణులు విస్మితులైరి 


జి ; అయ్యా! మును లనేకులు శ్రీరామచంద్రునకు ఆతిథ్య మిచ్చిరి 
వారందజకు లేని గొప్పతనము శబరి కెందులకు కలిగినది? భక్తుల 
చరిత్రలో శబరి కింతటి యాధిక్య మెట్లు వచ్చినది? 


వే: శ్రీరామచంద్రుడు చిత్రకూటమునం దున్నాడని వినినది మొద 
లాయనరాళ్టై ప్రతిదినము నిరిక్షించుచు ఎప్పుడిచ్చటికి వచ్చునో, యెట్లాతిథ్య 
మొయవలెనో యని యత్యంత భక్తితో నరణ్యమున తిరిగి తియ్యనైన 
ఫలములను పరిశీలించి, అట్టిఫలములను "సేకరించి పూజకొజకు పుష్పముల 
నాయత్రపరచి ప్రతిదినమును ఎదురుచూచు చుండెడిది. ఏలయన 
రాముడెప్పుడు వచ్చునో శబరికి తెలియదు. గురువులు దివ్యజ్ఞానముతో 
వచ్చునని చెప్పిరి. కాని రాముడీదినము రాగలడని నిర్దిష్టముగ చెప్పలేదు 
శ్రీరామచంద్రుడు చిత్రకూటమును వదలి శబరి 'యాశ్రమమునకు 
వచ్చునప్పటికి పదమూడు సంవత్సరముల కాలము గడచినది.* 


ఈ పదమూడు సంవత్సరములు శబరి శ్రీరామాగమమునకై 
యెదురుచూచుచుండెను. వృద్ధురాలును, తపస్సుచేత కాగిన దుర్చల 
దేవము గలదియు నగు శబరి యట్టి స్థితిలో శ్రీరామాగమమున్దై పదమూడు 





* శ్రీ రామునితో శబరి యిట్టు చెప్పినది : 

చిత్రకూటం త్వయి ప్రాప్తే (శ్రీమద్రా 3 74-14) నీవు చిత్రకూటములో నున్నప్పుడు 
సీతారామలక్ష్మణు లరణ్యమున్ద్ర యయోధ్య వదలిన యాజవనాడు చిత్రకూటమున 
వాల్మీకిని దర్శించి పర్ణశాల నిర్మించుకొని యందుండిరి అయోధ్యను వదలిన 
ముప్పదియాజవ దినేమున శ్రీరామచంద్రుడు భరతునకు పొదుకాదానము 
చేసెను. భరతుడు వెళ్ళిన కొలది దినములకు శ్రీరామాదులు చిత్రకూటమును 
వదలి దండకారణ్యమును ప్రవేశించి మునుల యా(శ్రమములందు పది 
సంవత్సరములును, పంచవటి యందు మూడేండ్డ్లును గడిపిరి. పదునాలుగవ 
సంవత్సరారంభమున సీతాపహరణము భరిగినది శ్రీరామలక్ష్మణులు సీతను 
వెదకుచు శబరి ఆశ్రమము చేరునప్పటికి 13 సంవత్సరము లైనది 


భక్తియోగము (15) శబరి 229 


సంవత్సరములు నిరీక్రించుచుండిన దనగా అమె యెంతటి భక్తురాలో 
మనమూహించుకొనవచ్చును. శ్రీరాముని పూజించిన పిమ్మట నామె రాముని 
యనుజ్జను గొని యొక్క క్షణమైనను విలంబనము చేయక దేహత్యాగము 
చేసి సీరువులు పోయిన యుత్తమ లోకమునకు (బ్రహ్మలోకమునకు) 
పోయినది. 


శబరి మహాయోగిని, మహాతపస్విని జ్ఞానసం ంపన్నురాలు, 
మవాభక్తురాలు. యోగమునం దారూఢురాలు గనుక శ్రీరామాబ్దను పొంది 
యోగముచే దేహమునందు అగ్నిని (యోగాగ్నిని) రగుల్కొల్పి దానిచే 
దేహమును దహించెను* వెంటనే శబరి దివ్యాభరణములు, దివ్య 
మాల్యములు, దివ్యగంధము, దివ్యాంబరములు ధరించినదియు, 
జ్వలించుచున్న అగ్నివలె నిర్మలమును తేజోవంతమును నగు దేహము 
గలదియును, ప్రియదర్శినియు, మెరపుతీగవలె నా ప్రదేశము నంతయు 
ప్రకాశింపజేయు నట్టిదియునై శ్రీరామునకు నమస్కరించి దివి కేగెను 
శ్రీరాముడు పరంధాముడని శబరి యెజుగును. కేవలము రాజకుమారుడని 
మాత్రమే భావించియుండిన సర్వసంగపరిత్యాగిని యగు శబరి యొక 
రాజకుమారుని దర్శనమునకై పదమూడేండ్డు నిరీక్షించి యుండునా? ఏల 
నిరీక్షించును? రాజుతో ఆమెకు కావలసిన దేమున్నది? శ్రీరాముడు 
భగవంతుడని యెజిగియుండెను 


(16 భగవద్ద్వేషులకు మృుక్తి కలదా? 


జి ; ఇంతవజకు భగవంతుని యెడల గల పరమప్రేమ, 
పరమానురాగములు భక్తియనియు, అది యనేక విధములనియు, 
అందేవిధముచేత నైనను ముక్తుడు గావచ్చుననియు చెప్పితిరి. భగవద్ద్వేషులు 
ముక్తు లగుదురా? 


* తస్మి న్ముహూర్తే శబరీ దేహం జీర్ణం జవాసతి। 
అనుజ్ఞాతా తు రామేణ హుత్వాఎత్మానం హుతాశనే॥ 


20 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


వే : విరోధభావముచేత సహితము ముర్తుడు కావచ్చునని చెప్పబడెను. 
అంతేగాక భక్తివలన ముక్తి కలుగుటకం టె వైరానుబంధమున శీఘ్రముగ 
ముక్తుడగునని చెప్పుట గొప్పవోషము. ఇందుకు దృష్టాంతముగా 
శిశుపాలాదుల విషయము పురాణములందు చెప్పబడినది. భక్తుడు 
భగవంతు నేవిధముగా మబఖువడో యప్తే విరోధమువలన సహితము 
కంసాదులు భగవంతుని మజువకుండుటవలన వారికట్టి పద్ధతి 
లభించినదని చెప్పవచ్చును భగవద్దేషులకు భగవద్విషయకమగు 
జ్ఞానముండినను అది భక్తి కాజాలదని శాండిల్య భక్తిసూత్రములయందు 
గలదు.(సూ 4) 


ఆ|॥ బాంధవముననైన బగనైన వగనైన 
బ్రీతినైన బ్రాణభీతి నయిన 
భక్తినైన హరికి బరతంత్రులై యుండు 
జనులు మోక్షమునకు జనుదు రధిప! (శ్రీ భాగ.దశమ.పూ. 972) 


కం॥ వైరానుబంధనంబున 
జేరిన చందమున విష్ణు జిరతర భక్తిం 
జేరగరా దని తోచును 
నారాయణ భక్తియ్యుక్తి నాచిత్తమునన్‌. (శ్రీ భాగ.సప్తమ. 15) 


ఈ యర్థమును బోధించు వాక్యములు భాగవతము నందు 'వెక్కుచోట్ల 
గలవు. 


భగవదవతార కాలమున భగవంతునికి విరోధులై ఆయనలో 
యుద్ధమొనర్చి భగవన్మూర్తిని చూచుచు మృతి చెందినవారు మాత్రమే 
శైవల్యము చెందుదురు. ఇది అతిశయోక్తి కానేరదు. ఏలయన భగవంతునిచే 
నివహతులైనవారు మరణ నమయమున భగవంతుని దివ్యమంగళ విగ్రహమును 
చూచుచు మరణింతురు కనుక మనస్సున భగవదాకారము లగ్నవై 
యుండును. అట్టి స్థితిలోనే వారు శరీరమును వదలుదురు. కనుక వారికీ 
భగవంతుని సాలోళ్ళేము సిద్ధించును. శిశుపాలుడు భగవత్సాయుజ్యమును 


భక్తియోగము (17) ప్రతిమారాధనము-ప్రతీకోపాసనము 231 


బొందుటకు కారణ మేమన' ననక సనందాదుల శాప మాజిన్మతో పూర్తియై 
నందున నతనికి సాయుజ్య ముక్తి కలిగెను అట్టి అవతార కాలమున 
జన్మించి భగవంతునిచేత మృతులైన వారికి తప్ప తక్కిన కాలములయందు 
భగవంతుని ద్వేషించువారును, దూషించువారును, భగవంతుని 
'సేవింపనివారును ముక్తులు గారు. భగవద్ద్వేషులును, భగవద్భక్తులను 
ద్వేషించువారును నీచయోనుల జన్మింతురు 


(17 ప్రతిమారాధనము - ప్రతీకోపాసనము 


పరమేశ్వరుని భజించుటెట్టు? నిర్వికారుడును, నిర్గుణుడు నగు 
నతని నుపాసించు "పెట్టు? మందాధికారులగు వారికి ఇది సాధ్యపడనందున 
భగవంతునికి బదులుగా ఆయన చిహ్నము (ప్రతీకము) నుంచి 
ప్రతీకమునందు భగవద్భావ ముంచి భజింపవలయును. 

నిర్గణ బ్రహ్మము నుపానించుట కష్టమగుటవలన నగుణ బ్రహ్మమును 
నారాధించిననేకాని చిత్తము నిర్గుణ (బ్రహ్మమును చెందదని యిదివజలో 
చెప్పితిని. నిర్గుణ బ్రవ్మభావమను స్థానమునుండి యొక మెట్టు క్రిందికి 
దిగి యీశ్వర భావముతో ఈశ్వరుని సగుణునిగా నుపాసింపవలయును. 
మజియొక మెట్టు క్రిందికి దిగి సగుణమునకు తోడు సాకారము కూడ 
చేర్చుకొనవలెను. సాకారము రెండు విధములు (1) నిరవయవము (2) 
సావయవము. నిరవయవమున కుదాహరణము శివలింగము, సాలగ్రామము. 


సావయవమనగా పాదములు మొదలు శిరస్సువజణకు గల 
సర్వావయవములు కలిగిన విగ్రహములు. ఉదా : విష్ణువు, వీరభద్రుడు 
మొదలగు విగ్రహములు సావయవమునకంకట నిరవయవము, 
నిరవయవమునకంకె నగుణము, సగుణముకంకొ నిర్గణము నుపాసనకు 
శ్రేష్టము. మనదేశమందును వి[గ్రహారాధన సరికాదనేడి భక్తులున్నారు. 
విగ్రహారాధనము వలన చిన్న బిడ్డలు భగవద్భక్తు లగుటకు అవకాశ 
మున్నది. ఇట్టి కథ యొకటి శివపురాణము నందు ఇట్టు కలదు 
మవాకాళక్షేత్రమీందు చంద్రసేనుడను నొక రాజుండెను. సిద్ధుడొక 6 డాతనికొక 
చింతామణి నిచ్చి "దీనిని నీవు కంఠమునందు ధరింపుము. దీనిని సోకిన 


232 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ స్రకరణము) 


లోవ మేదియైనను బంగారమగును నీ రాజ్యమునం దతివృష్టి యనావృష్టి 
దోషములుగాని, స్ఫోటకాది రోగములవలన కలుగు బాధగాని ప్రజల 
కుండ" వని చెప్పిపోయెను ఈ విషయము నలుప్రక్కల నున్న నరపతులకు 
తెలిసి మణికొజకు వారు చంద్రసేనునిపై దండెత్తివచ్చిరి. రాజు భీతుడై 
యాచింతామణి నెవరి కిచ్చినను తదితర రాజులతో బాధపడక తప్పదని 
వేణుగతి గానక యీశ్వరుని శరణు పొందగోరి మహాకాళేశ్వరుని 
యాలయమునకు పూజాద్రవ్యముల గొనిపోయి యీశ్వరుని పూజ 
యొనర్చుచుండెను ఆ నమయమున నచ్చట ఈశ్వరమాయా వోషమువలన 
నొక వింత జరిగెను. 


ఆ కోవెలకు వెనుకభాగమున నొక పాకలో నొక గోపకాంత 
వసియించుచుండెను అయిదారేండ్త ఈడుగల యామె కుమారుడు 
ఏడ్చుచున్నందున వాని నోదార్చుటకై బాలుని నామె చంక నిడుకొని 
కోవెల ప్రవేశించి రాజు చేయుచున్న తీరంతయును బాలునకు జూపెను. 
ఆ బాలుడు శివునకు రాజు చేయుచున్న పూజాదులను చూచుటచే నా 
దృశ్యమంతయు నాబాలుని హృదయమునందు హత్తుకొనెను బిడ్డడు 
ఏడుపు మానినందున తల్లి వానిని ఇంటికి తెచ్చెను. ఇంటికి వచ్చిన 
తరువాత బాలుడొక జాయి తీసికొని యా పాకలో నొక మూల ప్రతిష్టించి 
నీటితో నభిషేకించి తుమ్మిపూలు పత్తిరితో లింగమును పూజించుచు 
ఆనందవార్థియందు మునిగియుండెను. 


తల్లి బాలున కన్న మిడుట్టై వచ్చి శివార్చన నంతయు త్రోసివేసి, 
బాలుడు ప్రతిష్టించిన లింగమును పెరికి దిబ్బపై పారవైచెను. బాలుడది 
గని 'హరహరా' యని మూర్భనొందెను బాలుడు మూర్భనుండి తేఖుకొని 
కన్నులు విచ్చి చూచునప్పటి కచ్చట నొక బంగారు దేవళమును, అందు 
వజ్రమయమైన శివలింగమును, చక్కగా తీర్చిన నందులును, పార్వతీ 
విగ్రహమును, పూదోటయును కనబడెను. ఈ వింత చంద్రసేన మవారాజునకు, 
వురజనులకును తెలియగ వారందజును వచ్చి చూచిరి. నగరిని ముట్టడించిన 
రాజు లందజికు ఈవార్త తెలిసి వారును వచ్చి చూచిరి. 


ఆ సమయమున శివాలయ గోపురమునందలి గోడలో చిత్రితమైన 


భక్తియోగము (17) ప్రతిమారాధనము- ప్రతీకోపొసనము 233 


వనుమంతుని చిత్రము (బొమ్మ) నుండి వానుమంతు డుదృవించి బాలుని 
దగ్గణకు పిలిచి ముద్దుచేసి యచ్చటనున్న రాజుల కాబాలుని చూపి 
"చూచితిరా! శివభక్తుల శక్తి *" యని 


క అస్య వంశే ౬_ష్టమో భావీ నందోనామ మహాయాః | 
ప్రాప్యతే తస్య పుత్రత్వం కృష్ణో నారాయణః స్వయమ్‌ ॥ 
జ్జ! అద్య ప్రభృతి లోకే £స్మిన్‌ ఏష గోప కుమారకః | 
నామ్నా శ్రీకర ఇత్యుచ్చై రోక ఖ్యాతిం గమిష్యతి ॥* 
(శివపురాణము కోటిరుద్ర సంహిత 18 అ 68,69 శ్లో) 


తా॥ ఈ బాలుని వంశమున ఎనిమిదవ తరమున గొప్ప యశస్సుగల 
నందుడనువానికి శ్రీమన్నారాయణుడే స్వయముగా పుత్రుడై కృష్ణుడుగా 
అవతరింపగలడు ఇప్పటినుండి యీ గోపబాలుడు శ్రీకరుడను నామీమున 
లోకమున ఖ్యాతిగాంచగలడు - అని చెప్పి అంతర్హితుడయ్యెను 


ఉత్తరగీత యందు విగ్రహారాధనను గుజించి యిట్టు కలదు 


ళ్టో॥ తీర్గాని తోయరూపాణి దేవాః, పాషాణ మృణ్మయాః | 
యోగినోన ప్ర ప్రపద్యంత ఆత్మధ్యాన పహూయణాః |॥ 


తా అత్మధ్యాన పరాయణులగు యోగు లుదక రూపములయిన 
తీర్థములను, సీలామయ మృణ్మయ దేవతా మూర్తులను సేవింపరు 


శ్జ అగ్ని ర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతమ్‌ | 

*ప్రతిమా స్వల్పబుద్దీనాం సర్వత్ర సమదర్శినామ్‌ ॥ 

తా| ద్విజులకు అగ్నివోత్రము దేవుడు. మునులకు వృదయన్థుడైన 
ఈశ్వరుడే దేవుడు. స్వల్పబుద్దులైన పామరులకు విగ్రహము దేవ్చడు. 


* ఆంధ్ర శివపురాణమున నిట్టున్నది 
చ|కడు బసిపాప విడు శివు గాటపు వేడుక గొల్పి తత్కపన్‌ 
బడసె నిటుల్‌ ప్రియంబుగ బ్రపంచమునం దిక బెద్దట్రై సిరుల్‌ 
బడయు బ్రతిష్ట గాంచు సరివారలచే బొగడొందు బిద్మనా 
భుడు హరి వీనివంశమున బుట్టుక గాంచును గొన్ని నాళ్ళకున్‌. 
(ఆంధ్ర వివపురాణము - లింగవైభవ ఖండము) 


234 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


సమదర్శులైన తత్త్వవేత్తల కన్నింటియందును దేవుడు గలడు. 
ఈ యర్ధమునే దర్శనోపనిషత్తు ఇట్టు చెప్పినది:- 
"సివమాత్మని పశ్యంతి ప్రతిమాసు న యోగినః! 
అజ్ఞానాం భావనార్ధాయ ప్రతిమా పరికల్పితా'"' 
భాగవత పురాణము విగ్రవారాధనము నంగీకరించినను సర్వభూత 
వృదయాంతర్వర్తి యైన పరమేశ్వరు నెఖుగక కేవల విగ్రవారాధనమువలన 
ప్రయోజనము లేదని నొక్కి చెప్పినది. కపిల దేవహూతి సంవాదమునం 
దిట్టున్నది.. 
చం॥ అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చ్భునీ 
శునను నవజ్ఞి "సేసి మనుజుండొగి మత్ర్రతిమార్చనా విడం 
బనమున మౌఢుడై యుచిత భక్తిని నన్ను భజింపడేని న 
మ్మనుజుడు భస్మకుండమున మానకదవేల్చిన యట్టివాడగున్‌. 
(ఆంధ్రభాగవతము) 


*_తా॥ సర్వభూత హృదయాంతర్వర్తియు, సాక్షియునగు నన్నెజుగక 
నిరంతరము విగ్రవారాధనమునందే కాలము గడువుచు అనగా స్వామివారికి 
అభిషేకమని, అర్భనయని, యారగింపని, శయనమని, ఉత్సవమని 
కాలమంతయు నిట్టి విడంబనమునకే గడపిన, అట్టివారు చేయు భక్తి 
భస్మకుండమున ప్రల్చినట్టుగను. (అగ్నియందు 'వ్రేల్చిన దేవతలకు 
ఆహుతులు చెందును అగ్సీలేని బూడిదయందు వైచిన ద్రవ్యమువలె 





4 శ్ర క్టోకము నందు "ప్రతిమా స్వల్చబుద్దీనామ్‌" అనుట సరికాదని "ప్రతిమా 
స్వప్రముద్దానాం" అని యుండవలయుని కొందణు చెప్పుదురు. స్వల్ప 
బుద్ధులనుటేకు బదులు అప్రబుద్దులని ఎ "అప్రబుద్దానాం” ఎవరి కంక 
అతిశయించిన ప్రబుద్దులు లేరో వోరికి" అని అర్ధము , +చేప్పుదురు. మజియు 
శ్లోకము యొక్క తాత్పర్యము నంధు చెప్పబడిన విప్రులు, యోగులు, అప్రబుద్ధులు 
నీమదర్శనులు అను వీనలువురయందును ఒకరికంకొ నొక రుత్తరోత్తర శ్రేష్టులని 
చెప్పుదురు "విగ్రహ" మనగా"- వి + గ్రహము = పరమాత్మను గ్రహించని. 
"వి" అనగా: పరమాత్మ 


భక్తియోగము (17) ప్రతిమారాధనము- ప్రతీకోసాసనము 235 


విగ్రవారాధనము వ్యర్థమగునని భావము) 


మణియు నారద యుధిష్టిర సంవాదమునందు ఈ ప్రసక్తి కలదు 
అందు "మందాధికారులకు బ్రతిమార్భనంబు పురుషార్థప్రదం బగును " 
(ఆంధ్ర, భా 7453) 


విగ్రహారాధనను సమర్థించిన పురాణములయందే విగ్రహారాధనము 
ఈ క్రింది విధముగ నిరసింపబడెను 


గీ| తెలియక యభక్తు, లాత్మ సంస్థితుని హరిని 
గొలుచు చుందురు జాలుజప్పలును వితగ, 
నెజబుగక స్వనాభిగతమైన మృగమదంబు 
దరువులను మూరుకొను మృగతతులువోలె. (ఆంధ్ర పద్మ 4-636) 


తా॥ కస్తూరిమృగము కస్తూరి పరిమళము తన నాభినుండి 
వచ్చుచున్న కస్తూరిదని తెలిసికొనలేక బయట నెచ్చట నుండియో 
వచ్చుచున్నదని చెట్లను వాసన చూచుచుండునట్టు, భక్తులు కానివారు 
తనయందు సాక్షి స్వరూపుడైన శ్రీ శ్రీవారిని తెలిసకొనలేక జాళ్ళకు జప్పలకు 
మైక్కుచుందురు. 


కాని కొందజు భక్తులు విగ్రహారాధనముతో జ్ఞానసం ౦పన్నులైరని 
మన మెఖుగుదుము. సాక్షిస్వరూపుడగు హరి నెజిగినీవారు సహితము 
కొందణజు విగ్రహములు పూజించిరి 

ఉపనిషత్తులయందున్న సగుణోపాసన, ఉపాస్యక బ్రహ్మము యొక్క 
చిహ్నముగా (ప్రతీకముగా) ప్రాణము, మనస్సు, సూర్యుడు మొదలగునవి 
గైకొనబడినవి. ప్రతీకమను పదమునకు పండితు లిట్టర్థము చెప్పుదురు - 
“ప్రతీక మనగా" తన వైపునకు తెలిసిన యే వస్తువుయొక్క ప్రదేశమైనను 
మొదట మనకు గోచరమైన, దాని మూలమున అసలు వస్తువుయొక్క 
జ్ఞానము మనకు కలుగునో, మొదలు గోచరించిన యా భాగమును 
ప్రతీకమందురు. మజియు "ఒకదాని విషయమైన బుద్ధిని మజణియొక 
దానియందు నిలుపుటయును" ప్రతీకమందురు. 


236 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


ఇందువలన విగ్రవోరాధకులు విగ్రహమును మాత్రమే పరమేశ్వరుడని 
తదితరమైన జగత్తు పరమేశ్వర స్వరూపము కాదని, ఇతరత్ర భగవంతుడు 
లేడని తలంచుట లేదు అట్టు తలంచినచో అది తప్పే యగును 
తల్లిదండ్రులను భగవంతుని ష్రతీకములుగా భావించి యారాధింపవచ్చును 
మనే దేశమునం దెవరును శిలను, లోహమును ఈశ్వర భావన లేక 
పూజించుట లేదు మూర్తిపూజ ప్రారంభించుటకు ముం దావిగ్రహమునకు 
గాని, లింగమునకుగాని ప్రాణప్రతిష్ట చేయుదురు అనగా ఆగమ 
మంత్రములతో ఆ దేవత నాహ్వానించి ఆ విగ్రహము నందుండునట్లు 
చేయుదురు ప్రతీక మేదియైనను దానియందుపాసకుడు చేయు ఈశ్వర 
భావమే ప్రధానముగాని 'ప్రతీకము ప్రధానము కాదు. ప్రతిపదార్థము 
భగవంతుని యంశమయియే యున్నది కనుక, దేనినైన నొకదానిని 
ప్రతీకముగా తీసికొనుట భగవంతుని అవమానపరమటగాని లేక 
ధిక్కరించుట గాని కానేరదు 


శేవలము ప్రతీక మాత్రముచేతనే సాధకునకు ప్రయోజన మేమియు 
లేదు. అతని భావము మంచిదై యుండవలయును. అనగా. భావము 
భక్తిపూరితమై యుండవలయును. ఏ ప్రతీకమును ఏ దేవతాభక్తి చేత 
పూజించినను తుదకు భక్తులందజకును వారివారి యోగ్యతానుసారము 
ఫలమిచ్చువాడు పరమేశ్వరుడేగాని, కేవల ప్రతీకములుగాని ఆయా 
దేవతలుగాని కారని భగవద్గీత చెప్పినది (గీత. 7-22). ప్రతీకమును 
భగవంతునిగా దలపక, యక్షరాక్షసాదులలో నొకనిగా నుపాసించిన 
నుపాసకుడు, అంతమున వానినే పొందునుగాని పరమేశ్వరుని పొందలేడు 
పరమేశ్వరుని భక్తు లాయననే తుదకు పొందుచున్నారు (గీత. 7-23) 


'ప్రతీకోపాసకులకు అర్చిరాది మార్గమున బ్రహ్మలోక ప్రాప్తి కలదా? 
లేదా? యను విషయము బ్రవ్మాసూత్రము లందు చర్చింపబడెను. (బ్రసూ 
4-1-38-4) మణీయు (4.3. 15 


సూ వ్లోషం చ దర్శయతి॥ (బ్రనూ. 4.3 16) 
ప్రతీకోపానకులకు అనగా : నామము బ్రహ్మమని, వాక్కు బ్రహ్మమని 


భక్తియోగము (17) ప్రతిమారాధనము-ప్రతీకోపాసనము 237 


యుపాసనచేయు ప్రతీకోపోసకులకు శ్రుతి ఫలభేదము చెప్పినందువలన 
వారికి బ్రహ్మలోక ప్రాప్త్పిలేదని నిశ్చయించినారు. ఇచ్చట ప్రతీక శబ్దమునకు 
'విగ్రహ'మను నర్థమును నంగీకరించినచో విగ్రవిరాధకులకు బ్రవ్మలోకప్రాప్తి 
నిరాకరించి నట్టిగును. కనుక "ప్రతీకోపాసకులు” అనగా వాక్కు మనస్సు 
మొదలగు వాటీయందు బ్రవ్మభావ ముంచి యుపాసించినవారే యనియు, 
వారు విగ్రవారాధకుల కంక భిన్నులనియు, విగ్రవారాధకులను గుజించి 
యిచ్చట బ్రహ్మలోకప్రాప్తి తిరస్కరింప బడలేదనియు చెప్పుదురు 
శరీరము, ఇంద్రియములు, మనస్సు - విటియొక్క నిర్మాణము 
ప్రకృతివలన కల్గినది గాన, సహజముగ వ్యక్తము వై వైపునకే యింద్రియములు 
పోవుచుండును, “అవ్యక్తము వై వెపునకు పోవుటలేదు కనుక భాగవత ధర్మములు 
విగ్రహారాధనమును సమర్థించుచున్నవి విగ్రహ, శిలా, దారు (చెక్క), 
లోవా, మృత్‌, చందన, సికతా (ఇసుక), మణి, చిత్రపట (ఆకాలమునందు 
కాగితముపై చిత్తరువును ముద్రించుట తెలియదు గనుక వస్త్రముపైన 
చిత్రమును వ్రాయుచుండెడివారు దానికి చిత్రపటమని పేరు) మయములై 
అప్టవిధములుగా నుండవచ్చునని భాగవత పురాణము చెప్పినది విశిష్టాద్వైత 
సరిప్రదాయమునందు వి[గ్రహారాధనమునకు చాల ప్రాముఖ్యము గలదు. 
నిర్గుణ తత్త్వమిట్టిదని తెలిసికొనుటకు శక్తిలేక సగుణ బ్రవ్మోపాసన 
చేయలేనీ మందాధికారులనుగూర్చి గీతయందు 
భో అభ్యాసే౬ ప్యసమర్షో ౬. సి మత్కర్మ పరమో భవ । 
మదర్ధమపి కర్మాణి కుర్వన్‌ సిద్ది మవాష్స్యసి ॥ (గీత 12-10) 
తా॥ అభ్యాసము (రాజయోగము) చేయుటకు నీ వశర్తుడవైతివేని 
నన్ను గూర్చిన కర్మలు చేయుటయే ప్రధానముగా కలవాడవు కమ్ము. నా 
రొబకు సత్కర్మలు చేయుచు మోక్షమును పొందగలవు 


ఇట్టివారు దేవాలయములు కట్టించుట, దేవునికి పూలతోటలు 
వేయించుట, దీపములు వెలిగించుట, ఆలయము నూడ్చుట, నీళ్లుచల్దుట, 
అలంకరించుట, అభిషేకించుట, ప్రదక్షిణము చేయుట, పల్యంకికను 
మోయుట, వింజామరము వీచుట, భక్తులను యథోచితముగ 


28 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


సత్కరించుట, భగవదర్పణ బుద్ధితో దానము చేయుట, దీనుల 
నాదరించుట, మంచివారికి కష్టములయందు తోడ్పడుట-ఇవి భగవంతునికి 
చేయవలసిన కర్మలు, వీటీలో మొదట చెప్పినవి దేవాలయములు 
విగ్రహారాధన మున్ననే చేయుటకు వీలగును 


కాంచన రత్నఖచిత కిరీటాద్యలంకారములతోను, పుష్పమాలలతోను, 
నలంకరించిన విగ్రహమును (మూర్తిని) ఈశ్వర భావనతో దర్శించినపు 
డతని మనస్సున నా మూర్తి స్థిరమగుచున్నది. (స్తాయీ భావము 
చెందుచున్నది ) భగవదాకారముగా కనిపించు సవికల్చ్ప మనోవృత్తి 
యంతరాయము లేక అవిచ్చిన్నముగా నుండిన దానిని భక్తియని 
యందురు. భక్తిభావమును పెంపొందించునవి తులసీ పుష్ప చందనాదులు 
వీణా వేణు తాళ మృదంగాదులతో సంకీర్తనము చేయుట వలనను 
భక్తిభావము 'పెంపొందును ఇవి భక్తి లేనివారికి సహితము భక్తిరసము 
కలుగజేయును భక్తిరస మనగా ఆనందమే * భావశుద్ధి లేని కేవలపూజ 
వ్యర్థమైనది. ఏదైనను నొక విగ్రహమును (మూర్తిని) మౌత్రమే మనస్సున 
స్థిరముగ నిలుపవలయును కొంతకాలము విష్ణువును మజీ కొంతకాల 
ఎమింకొక మూర్తిని ఈ విధముగ మార్చుచుండుట తగదు 


ఇంతవజకు చేసిన యీ విషయ వివేచనవలన తేలిన సారాంశ 
మేమనగా విగ్రవారాధనము మనలో కొందజకు మేలు, మజికొందణకు 
కీడును కలిగించుచున్నది ఎట్టన - విగ్రహారాధన భక్తిని కలిగించి దానిని 
పోషించుటకు మనకు సాధన మేగుచున్నది. అందువలన మేలును, సాధకుడు 
విగ్రవారాధనమునందే కాలము గడుపుచు సర్వభూత వృదయాంతర్వర్తియగు 
సాక్షి నెబుగక నిర్లక్ష్యము చేయుటచే కీడును కలిగించుచున్నది 


(48 భగవత్కథామృతము 


* శృంగార, వాస, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతములని 
రసములు తొమ్మది కొందజు శాంతము రసము గాదని ఎనిమిది రసములేయని 
చెప్పుదురు శాంతపరమే భక్తిరసమని కొందజందరు. ఈ విషయమై వివరముగా 
తెలియగోరువారు "భక్తి రసాయన"మను (గ్రంథమును చదువవలెను. 


భక్తియోగము (18) భగవత్కథానమృతము 239 


భగవత్కథా శ్రవణమునకంటెను సులభతరమైన సాధనము 
మజియొకటి యుండబోదు. 


క "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌ । 
అర్చనం వందనం దాస్యం సఖ్యమౌత్మనివేదనమ్‌ ॥"" 


అనికదా యున్నది ఈ శ్చోకము నింతకు ముందొకసారి యుదాహరించి 
యుంటిని మరల దీనియర్థేమును జెప్పెదను శ్లోకమున మొదట శ్రవణము 
చెప్పుటవలన సులభమగ్‌ కార్యముతో మొదట సాధన ప్రారంభించి 
దానివలన కొంత బలము చేకూరిన పిమ్మట [క్రమముగా తక్కిన సాధనలను 
చేయుట యృుక్ర్తమని మొదట 'శ్రవణం' అని చెప్పిరి కనుక మొదట 
భగవత్కథా (శవణము చేయవలయును. భగవంతు డెప్పుడెట్టి 
యవతారములను ధరించి యెట్టి దివ్యాద్భుత లీలలు ప్రదర్శించెనో 
తెలిసికొనినమెడల అట్టివానికి భగవంతునియందు థపేమ కలుగుచున్నది. 
భగవత్కథలను వినిన కొలదియు ఇంకను వినవలయునను కుతూవాలము 
రలుగును అట్లు పలుమారులు వినుటవలన హృదయము భగవత్కథా 
మృతముతో నిండి, అది ృదయకువారము నుండి పొంగి సెలయేరులై 
బయట దుమికి ప్రవహించును. "కీర్త నం" అనునది రెండవమెట్టు. ఇట్టు 
శ్రవణ సంక్తీర్తనములవలన చిత్తము పరిశుభ్రమై వృాదయము నీర్మలమై 
భగవంతుని లీలలను, ఆయన కల్యాణగుణములను, లోలోపల చింతింప 
మొదలిడును "స్మరణం" - అది మూడవమెట్టు, 


అట్టిపురుషున కిలోకమున నితర వ్యాపారములయం దిచ్చ జనింపదు. 
కనుక చేయుటకు కార్యమేదియును లేక భగవంతుని పాదములు సేవించుట 
'పాదసేవనం"- ఇది నాలుగువ మెట్టు. "అర్భనం” అనగా: పుష్పములతో, 
తులసితో అర్భనముచేయుట - “అదియైదవ మెట్టు. "వందనం"- 
ప్రదక్షిణముచేసి సాష్టాంగపడుట - అది యాజవమెట్టు. "దాస్యం" అనగా 
దేవాలయము శుభ్రవీరచుట మొదలగు కార్యములు చేయుట - ఇది 
మేడవది. 


అప్పటికి సాధకునకు దాసభావము కలిగియుండును. అనంతర 


240 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


మాతడు తాను భగవంతున కంతరంగ మిత్రుతనని భావించును. ఇదియే 
"సఖ్యభక్తి"- ఇది యెనిమిదవది. కడపటిది ఆత్మనివేదనము. అనగా: 
ఆత్మార్పణము. తనను తానే భగవంతుని కర్పించుకొనుట. ఇదియే 
శరణాగతి యనియు, ప్రపత్తియనియు, న్యాసమనియు అందురు. దీనికి 
'పైమెట్టు లేదు భగవత్కథాశ్రవణ మెంత మేలు చేకూర్చినదో చూడుడు. 
భగవత్క్‌థామృత మహిమను గుణించి గోపిక లిట్టు చెప్పిరి: 


మ॥ ఘనలక్ష్మీ యుతమై వినన్‌ శుభదమై కామాది విధ్వంసియై 
సనకాది స్తుతమైై నిరంతర తప సంతప్త పున్నాగ జీ 
వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరిదా 
న నిరూఢత్వము లేని వారలకు మా నారీ మనోసాయకా! 
(ఆం. భాగవతము. దశమ. పూర్వ. కకత) 


తా॥ లక్ష్మీ మనోహరుడవగు ఓ కృష్ణా! గొప్ప సంపదలు 
కలిగించునట్టిదియ, విన్నవారలకు సకల శభప్రదొయినియ; కామ, క్రోధ, 
లోభ మోవ. మద, మాత్సర్యాది విరోధివర్గమును నశింపజేయు నట్టిదియ, 
సనకాది మవాయోగివరులచేత స్తుతియంపబడు నట్టిదియు; నీరంతర 
తపస్సుచేత కృశీభూతులైన దేవతలకు జీవన ప్రదమైనదియు నగునీ 
కథామృతము గొప్ప పుణ్యవోషము గలవార్‌కే యబ్బునుకాని యన్యులకు 
లభింపనేరదు. కనుక నరిషడ్వర్గాదులను జయించుటకు భగవత్కథా 
శ్రవణము ముఖ్యము. ఇదియే భక్తికి ప్రథమసాధనము. 
క్ష జన్మకర్మచమే దివ్య మేవంయో వేత్తి తత్త్వతః | 

త్యక్త్వా దేహం పునర్జన్మ నై, నెతి మామేతి సో౬ర్జున! ॥ (గీత. 49 

తా ఓ యర్డునా! ఎవ డప్రాకృతములైన నా జన్మములను అనగా" 
శ్రీరామ, శ్రీకృష్ణాద్యవతారములను, నాయవతారములయందు నాచేత 


చేయబడిన సాధ్‌రక్షణ, దుష్టశిక్షణాది కర్మములను వదలిన పిమ్మట 
తిరిగి జన్మించడు. నన్నే పొందుచున్నాడు. 


కావున భగవత్కథామృతమును నిరంతము గ్రోలు మహానీయులు 


భక్తియోగము (186) భగవత్కథామృతము 241 


ముక్తులగుదు రనుటకు సందియమే లేదు చదువు రానీవారు భగవల్లీల 
లను గుజించి వీథిపురాణములను, హరికథలను విని, మనోవాక్కాయ 
కర్మములతో భగవంతుని భజించి ముక్తులగుట కవకాశమున్నది. భాగవత 
దశమస్కంధమునం దీక్రింది పద్య మోయర్థమునే బోధించుచున్నది 


కం॥ విజ్ఞానవిధము లెబుగక 
తదీజ్ఞాలు నీ వార్తజెప్ప దనువాజ్మనముల్‌ 
యజ్జే!! నీకు నిచ్చిన 
యజ్బాలు నిను బట్టి గెలుతు రజితుడ వైనన్‌. 


తాాఓ యజేశ్వరా! విజ్ఞాన విధము లెకటగక పోయినను విజ్ఞానవిదులగు 
పెద్దలు నీ కథలు వినిపింబీగా వినినట్టి యజ్జాలు (తెలియనిహిరు) విని 
మనోవాక్కాయ కర్మలను మూడింటిని "ని కర్పోణముచేసి యజేయుడవైన 
నిన్ను గెలుచుచున్నారు 


ధన్యాత్ములు గానసుధతో మిళితమైన భగవత్కథామృతమును 
శోత్రాంజలులచే పానమొనర్చి భక్తిపరవశు లగుచుందురు త్యాగయ్య 
మొదలగు వారి కృతులను, గోపన్నగారి కీర్తనలు వీణా, మృదంగాది 
జంత్రములతో శ్రతిగలిపి గానమొర్చినపు డెట్టివార్‌క్రైనను శరీరము 
పులకరించి కన్నుల నానందాశ్రువులు గారును. అట్టి యత్తే జనమును 
బొందనివా రెన్నడును భక్తులు గానేరరు. "మురవైరి కలకు ఇ ముదితాశ్రు 
రోమాంచమిభితమై యుండని మేను మొద్దు" "అని భాగవతమునందు 
శుకమహర్తి వచనము. 


(19) భగవన్నామ మహిమ 


శ్లో; ధ్యాయన్‌ కృతే యజన్‌ యజ్ఞై స్తేతాయాం ద్వాపరేవర్చృయన్‌ | 
యదాప్పోతి తదాస్నోతి కలో సరక్తిర్య కేశవమ్‌ (వష్లుపురాణము) 


తా కృతయుగమున భగవంతుని ధ్యానించియు, త్రేతాయుగమున 
యజ్ఞముల నొనర్చియు, ద్వాపరమున అర్చించియు, మానవు డేఫలమును 
బొరెదునో దానినీ కలియుగమున కేశవుని నామ నంక్తిర్తనముచే బొందగలడు. 


242 బ్రహ్మజిజ్ఞుస (నాలుగవ ప్రకరణము) 


మనస్సు చపలమైనది దేనినో యొకదానినీ చింతింపక యూరకుండ 
జాలదు. ఊరకుండుట అమనస్కము గదా? కనుక, మనస్సున్నదనగా: 
నేదోయొక పని చేయుచున్నదని యర్థము. భక్తుడు సులభముగ సాధన 
చేయదగినది భగవన్నామము, భగవరితుని స్మరణము. నామమును లేక 
మంత్రమును పలుమారు లుచ్చరించుట జపము. 


జపము మూడువిధములు. (1) వాచికము - ఇతరులకు వినబడునట్టు 
మంత్రము నుచ్చరించుట, (2) ఉపాంశువు :- పెదవులు మాత్రము 
కదలించుచు మెల్లగా నుచ్చరించుట, (3) మానసికము :- - మంత్రాక్షరముల 
యొక్క యర్థము మంత్రార్థమును మనస్సునందే చింతించుట. కడపటిది 
శ్రేష్టమైనది" అది సిద్ధులయేందు మాత్రమే యుండును. యుధిష్టిరుడు 
ధర్మ్‌ములలో కెల్ల నుత్తమ ధర్మమును బోధింపుమని భీష్ముని లిడుగ- 


ళా ఏష మే సర్వధర్మాణాం ధర్మో ౬ధిక తమో మతః | 

యదృక్ష్యా పుండరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా ॥ 

(విష్ణసహస్రనామస్తోత్రము. ౩) 

తా వృాదయ కమలమున వహించు పుండరికాక్టుడగు వాసుదేవుని 
స్తుతిరూపమైన యర్చనము చేయునట్టి ధర్మమే, సమస్త ధర్మములయందును 
మిక్కిలి ముఖ్యమైన ధర్మమని నా మోతము- అని భీష్ముడు తెలిపి విష్ణు 
సవస్రనామముల నెజిగించెను. శ్రుతులు, మవాభారతము, పురాణములు 
భగవన్నామ మహిమను పెక్కురీతుల కొనియాడినవి. మవోభారతమున 
విష్ణు సహస్రనామస్తోత్రము ప్రసిద్దికెక్కినది. అట్టె శివ, లలితాసహస్ర 
నామ్‌ఫో స్త్రోత్రములును ప్రసిద్ధములు. 


కలిసంతరణోపనిషత్తునం దిట్లున్నది : ద్వాపరాంతమున నారద 
మవార్డి బ్రవ్మదేవుని దర్శించి కలికల్మషమునుండి తరించుటకు మార్గమేది? 
యని" ప్రశ్నించెను. నారాయణ నామోచ్చారణ మాత్రమున కలి కల్మషము 
నుంచి తరింపవచ్చునని బ్రహ్మదేవు డానతిచ్చెను. ఆనోమ మెద్ది? యని 
నారదమపర్తి తిరిగి ప్రశ్నింప : 


భక్తియోగము (19) భగవన్నామ మహిమను 24 


*హరే రామ హరే రామ రామ రామ హరే హరే । 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే" 

అను మంత్రమును బ్రవ్మాదేవు డుపదేశించి దాని మహిమను వర్ణించెను. 

భగవన్నామ మహిమ యింతటిదని కొనియాడ తరముగాదు. 
శబ్దార్థముల కభేద మున్నట్టు భగవన్నామమునకును, భగవంతునకును 


భేదము లేదు. ఈ విషయమును తెలియజేయునట్టి అజామిళునికథ 
భాగవత షష్టస్కంధమునందు గలదు. 


పూర్వము అజామిళుడను నొక బ్రాహ్మణుడు బాల్యమున దాంతుడు, 
శాంతుడు, దర్శశీలుడై యుండెను. యౌవనమున నొక శూద్రస్త్రీయందు 
బద్ధానురాగుడై చేయరాని మవాపాపకార్యము లన్నియు చేసి, ఆమెవలన 
పదిమంది పుత్రులను గని వృద్ధాప్యమున నారాయణుడను పేరుగల 
కడపటి పుత్రునందు నధికానురోగము కలవాడై యుండెను. కాలము 
తీరిన యాతని జీవమును కొనిపోవుటకు భయంకరాకారులగు యమభటు 
లరుగుదెంచి కాలపాశము వేయుతణి నజామిళుడు వారింగాంచి 
భయభ్రాంతుడును, వికలేంద్రియుడును, విహ్వలచిత్తుడునునై దూరమున 
నాడుచున్న బాలునుద్దేశించి నారాయణ, నారాయణ, నారాయణ, యని 
మూడు మారులు పిలిచెను యమభటులు వానిని పాశబద్దునిగా చేసిరి. 


ఇంతలో విష్తదూత లచటి కరుదెంచి యమభటుల నదల్చి 
యజామిళుని కాలపాశ విముక్తుని చేసిరి. యమభటులు అజామిళుని 
పాపకృత్యము లన్నియు విష్ణుదూతలకు చెప్పి యతనిని దండధరుని 
కడకు తీసికొని పోవలయుననియు, తాము యమధర్మరాజు భటులమనియు 
చెప్పిరి. కాని విష్ణుభటు లంగీకరింపక మరణకలమున నారాయణన్మరణము 
చేసెననియు దానివలన పాపక్తయ మైనదనియు చెప్పిరి. ఇచట 
విచారించవలసిన విషయమిది. అజామిళుడు స్మరించినది భగవంతుని 
శాదు. నారాయణ నామధారియగు పుత్రుని. భగవద్విషయమైన చింతనమే 
అతని కాకాలమున కలుగలేదు. కేవలనామోచ్చారణముచేత సర్వపాప 
విదూరు డగునా? యనునదియే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానము అచ్చటనే 


244 బహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


విష్తదూతలచే నిట్లు చెప్పబడెను 
మ! యా 


కం॥ డెందంబు పుత్రువలనం 
జెందినదని తలపవలదు, శ్రీపతిపే రే 
చందమున నైన బలికిన 
నందకధరుడందు గలడు నాథుండగుచున్‌. 


ఒకరోగము నిర్మూలింప గల బౌొషధమును ఆ రోగి తెలిసి 
సేవించినను తెలియక 'సేవించినను నెట్లు రోగనివారణ మగునో యప్తే 
భగవన్నామము తెలిసి పలికినను తెలియక పలికినను సకల పాపహర 
మగునని విష్ణుదూతలచే సమాధానము చెప్పబడెను. అవి ('ప్రరోచనార్థక 
వాక్యములేగానీ పరమార్ధములు గావు ప్రరోచనార్థక వాక్యములనగా 
కవి యేయర్థము నధికముగ (ప్రశంసించుటచే పాఠకుల చిత్తమును 
రంజింపజేయుచు వారల చిత్తములయం దావిషయము పహత్తుకొ ాన్సనట్టు 
చేయునో, యట్టి (ప్రశంసావాక్యములు. 


మానవుని జివితకాలమున భగవంతుని పేరలో నేదేని యొకటి 
భగవంతు నుద్దేశింపక పుత్రులనో, మిత్రులనో, సేవకులనో యుద్దేశించి 
పలికియుండవచ్చును. అంతమాత్రముచేత సకలపాపములు నశించి 
కైవల్యము సిద్ధించునా? అప్తైన శాస్త్రములయందు చెప్పిన మోక్ష ధర్మముల 
నాచరించుటకై శ్రమపడవలసిన పని ఏమి? అజామిళు డదివణకు 
నతని చిన్నకుమారుని నెన్నిమారులో పిలిచియుండును ఆ పిలుపులకు 
విలువలేదు. ప్రాణప్రయాణ సమయమున 'నారాయణ' యని ముమ్మారు 
పిలిచిన అ పిలుపునకే ప్రాముఖ్య మోయబడినది పుణ్యకాలములయందు, 
వుణ్యస్థలములయందు, పుణ్యతీరములయందు చేయబడిన జపతపోదానాని 
వుణ్యకౌర్యము లెట్లధిక ఫలప్రదమ లగునని శాస్త్రముల యందు జెప్పబడినవో, 
ఆ విధముననే యేంతిమకాలమందు పలుకబెడిన భగవన్నామమున కట్టి 
యాధిక్యము కలిగినది అట్టు పలికించినది పురాకృత సుకృతమే 
"అంతిమకాలమున ప్రణవము “నుచ్చరించుచు మరణించినవాడు పరమ 
పదము చెందు"నని గీత బోధించియున్నది కదా! గీత. (8-13). 


భక్తియోగము (19) భగవన్నామ మహిమ 245 


అజామిళున కా పుణ్యమువలన గలిగిన ఫలితముగా నతడు 
విష్ణదూతలచేత మృత్యుపాశమునుండి తప్పింపబడెను. అతడు యమదూత 
విమ్ణదూతల సంవాదము నంతయు వినెను. తాను చేసిన పాపములకు 
హ్పొత్తాపము గలవాడై భార్యా పుత్ర మిత్ర బంధుజన వర్గంబుల రోసి, 
గృవామును పరిత్యజించి భాగవతో 'త్తములను గూడి, వారిభజనంబు చేయుచు 
గంగాద్వారమున కేగి, వైష్ణవజ్ఞాన దీపంబు హృదయమున వెలిగించి, 
యచటనున్న యొక దేవాలయమునందు యోగాసమునందుండి, 
యరిషడ్వర్గంబుల జయించి, కొంతకాలంబైన పిమ్మట యోగమార్గంబున 
శరీరము వదలి, తనకొజ 'కేతెంచిన విష్ణదూతలం గని వారలకు ప్రణమిల్లి, 
వారలంగూడి వైకుంఠమున కేగెనని చెప్పబడెను. 


ఇట్టి గాథలు ఇతర పురాణములయందును గలవు. ఉదాహరణము 
నకు పద్మపురాణమున గల యొకకథను సంగ్రహముగ చెప్పెదను 


పూర్వము (త్రేతాయుగమున విధృతుడనెడి రాజొకడుండెను. అతనిని 
గుఖించి తెలిసికొనవలెనన్న అజామిళునకంకొ నధిక పాపాత్ముడని చెప్పిన 
చాలును. ఆ రాజు శత్రువులచే నోడింపబడి రాజ్యచ్యుతుడై, యడవులలో 
దుష్టులగు నాతని పరివారముతో గూడి తిరుగుచు దారులుగొట్టి ధనమును 
వారించుచు అరణ్య మృగపక్షి సంతతులను చంపించి వాటి మాంసమును 
భక్షించుచుండెను. అతని పరివారమున కనుదినమును "ప్రహర, ఆహర” 
యని యాజ్ఞాపించుచుండును. దీని యర్థమేమనగా "కొట్టుము, తెమ్ము" 
"మృగములు మొదలగువానిని వధింపుమి, తెమ్ము" అనునేదియే యాతని 
యాజ. 
జా 
ఒకనాడతనికి మృత్యు వాసన్నమై యుండ మరణబాధ చెందుచు 
పరితపించుచుండు నతనిని, అతని పరివారము చుట్టును చేరి, సామా! 
నీ కేమి కావలెనని యడుగ బదులు చెప్పుటకు శ్రక్తిలేని యా విధృతు 
డనలేక యనలేక యలవాటు చొప్పున "ప్రహరాహర" యని ప్రాణములు 
విడిచెను. యమదూత లాతని జీవుని తీసికొనిపోవ యత్నించిరి. కాని 
వారి యాయుధము లాతనియెడ నిరుపయోగము లయ్యెను. యమభటులు 


26 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


పోయి ఈ విషయము యమున కెజింగించిలి. యముడంతట మృత్యు 
దేవతను వంపెను మృత్యుదేవత యాతనిపై వేసిన కాలపాశము తెగిపోయెను. 
అంతట శివానుచరుడొక డరుదెంచి మృత్యుదేవతను శూలాగ్రమున గ్రుచ్చి 
విధృతుని తన రథముపై నిడుకొని శివసాన్నిధ్యమును చేర్చెను. విధృతుడు 
మరణించిన సమయమున "వహరహర"యను శివనామ స్మరణము చేసెను 
గనుక అతడు తనవాడయ్యెనని వివుడ్తు మృత్యువున 'కెజీగించి మృత్యుదేవతను 
క్షమించి పంపివేసెను విధృతుని ప్రమథ గణములలో నొకనిగ చేర్చుకొనెను. 


ఈ రెండు కథలయందును చెప్పబడిన భావ మొక్క విధముగా 
కనుపడినను వాటి ఫలితమొక్క విధముగ లేదు. అజామిళుడు కుమారుని 
నెపమున "నారాయణ” స్మరణ చేసినను నతనికప్పుడే వైకుంఠప్రాప్తి 
కలుగ లేదు. అంత మాత్రముచేత అతడు పరమపదప్రాప్తి కర్షుడగునేని 
విష్ణదూత లాతనిని వైకుంఠమునకు తీసికొనిపోయి యుందురు 
అతీడింకను పరిశుద్దుడు "శావలసియుండెను అందువలన విష్ణుదూతలు 
మృత్యుముఖమునుండి యాతని విడిపించి ముక్తిని సాధించుకొనుట 
కవకాశమిచ్చిరి. విధృతుని కథ దీనికి విరుద్ధముగ అతని కాక్షణముననే 
ఎైలాసప్రాప్తి కలిగించినది ఒకవేళ అజామిళుడు భగవంతు నుద్దేశించి 
'నారాయణ' యని యుండెనేని అతని కప్పుడే వైకుంఠప్రాప్తి కలిగి 
యుండును జీవిత కాలమంతయు భగవంతుని (పేమించిన వానికిని, 
భగవన్నామోచ్చారణ చేసిన వానికిని అంత్యకాలమందు తప్పక భగవంతుని 
స్మరణము కలుగును. దీనిని అంతిమ 'స్మరణ' మని యందురు. అంతిమ 
స్మరణము పాపాత్కులకు కలుగదు ఈ యర్థమును తెలుపునట్టి యా 
క్రింది పద్యమిచ్చట చెప్పబడినది . 


కం॥ ధృతి దప్పిన తజణిని బురా 
కృతమున గా కెట్టు దోచు గేశవుడు మదిన్‌, 
మితిలేని జగము 'దౌల్చిన 
యతడొక్కని మనసులోన నడగెడు వాడే. 
(ఆంధ్రభాగవతము 16-127 


భక్తియోగము (19) భగవన్నామ మహిమను 247 


తెలివితప్పిన యప్పుడు భగవంతుడు మనస్సున తోచుట పూర్వజన్మ 
సుకృతముననే కాకున్న మితిలేని జగము నంతయు ధరించిన భగవంతుడొకని 
మనమున నెట్టుండగలడు? అని తాత్సర్యము. అది సత్యమే, కాని, 
అజామిళుడుగాని, విధృతుడుగాని తెలివితప్పి యుండలేదు వారికి 
భగవంతుని స్మరణము కలుగలేదు అజామిళుడు స్మరించినది 'నారాయణ' 
నామధారియగు తన కుమారుని విధృతుడు వాడుక చొప్పున "ప్రహర 
ఆహర"యని పలికెను. భగవంతుడు మనస్సున తోచెననుట 
యిరువురయందును లేదు 


కం॥ ధీమహిత ! భవన్మంగళ 
నామ స్మరణానుక్తీర్తనము గల హీనుల్‌ 
శ్రీమంతులగుదు రగ్ని 
ష్టోమౌదికృదాళికంటు శుద్ధులు దలపన్‌. 
(ఆంధ్రభాగవతము. 3-10-35 


ఇచ్చట భగవన్నామము, స్మరణము, క్రీర్తనములను మూడును 
చెప్పబడినవి. ఈ మూడు గలవారు హీనులైనను వేదములయందు చెప్పబడిన 
అగ్నిష్టోమాది కర్మల నాచరించిన వారికంకొను పరిశుద్దులని తాత్పర్యము. 


పూర్వము ఖట్వాంగుడను రాజుండెను. దేవతలు దానవులచే 
యుద్ధమున నోడి వచ్చి తమకు తోడ్పడుమని యతని నర్ధించిరి రాజు 
దానక్ఫ్‌లను జంపి దేవతలకు మేలుచేసెను. దేవతలు సంతుషులై రాజును 
వరము కోరుమనిరి. అతడు తన జీవిత మెప్పుడు ముగియునో తెలుపుడని 
దేవతల గోరెను. వారాతని యాయువు ముహూర్త కాలముమాత్రమే యని 
తెలిపిరి. అక్షణముననే రాజు భూమికి దిగివచ్చి సర్వమును వర్జించి 
గాఢ వైరాగ్యమున * 
కం[ గోవిందనామ కీర్తన 

గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి 

త్రీ విభుడు సూరగొనియెను 

గైవల్యము దొల్లి రెండు గడియలలోనన్‌.(ఆంధ్రభాగవతము 2-11) 


24 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


ఇచ్చట రాజు భగవంతునియందు చిత్రము చేర్చి గోవిందనామ 
కీర్తనముచేసి కైవల్యమును బొందెను. అంతవణకు చేసిన యీ విషయ 
వివేచనమువలన తేలిన సారాంశమేమన ' కేవలము చిలుక పలికినట్లు 
'రామి, 'నారాయణ' అని పలికిన ఫలిత ముండదు. శబ్బముయొక్క 
అర్థమును మనస్సున ననుసంధింపవలెను. వాక్కునకు తోడు మనస్సున 
భగవంతుని స్మరించిననే ఫలిత ముండును. అదియును నంత్యకాల 
మందైన సాలోక్యముక్తి సిద్ధించును. 


(20) ప్రార్ధన 


జి : భగవంతుని కొందజు ప్రార్థింతురు. మరి కొందబు ధ్యానింతురు. 
ఇందేది యుత్తమ మగు పద్ధతి? ప్రార్ధన యెట్లుండవలెను? 


వే: భక్తి ప్రధానముగ నుండిన పై రెండింటిలో నేదైనను నొక్కటియే. 
ధ్యానమువలన పొందిన ఫలమును ప్రార్ధనవలనను పొందవచ్చును. 
ధ్యానము కష్టసాధ్యమైనది. అది అష్టాంగో యోగములో నొక్కటియని 
పాతంజల (రాజు యోగమును గుజించి చెప్పిన సందర్భమున 
చెప్పియుంటిని. ధ్యానము భక్ర్తులకును, జ్ఞానులకును అవసరమే. భగవంతుని 
ప్రార్థించు ఆచార మనాదియైనది. వేదములయందు అగ్ని, ఇంద్రుడు 
మొద్‌లగు దేవతల ప్రార్థనయే. గాక సర్వాధిపతియగు నేకేశ్వర ప్రార్థనము 
కూడ గలదని చెప్పుదురు. సామాన్యముగ ప్రార్థనస్తు సుతిరూపమున నుండును. 
స్తోత్రమునందే భగవంతుని తమ వాంఛితమూీ సిద్ధింపజేయుమని కోరుదురు. 
(ప్రార్ధనవలన భగవదనుగ్రహము పొందినవా రవేకులు గలరు. ప్రార్ధనలో 
చాల బలమున్నది. నీకు కావలసిన దేదియైనను భగవంతుని నుంధి నీవు 
పొందవచ్చును. ఐతే, నీచిత్తము శుద్ధమై యుండవలెను. ప్రార్థన 
'పెదవులనుండి కంఠమునుండి వెలువడిస్‌ “చాలదు. హృదయమునురిడి 
రావలెను. భగవంతుని ఈ క్రింది విధముగ ప్రార్థింపుము. ఈ క్రింది 
ప్రార్ధనా వాక్యముల యందలి యర్థమును మనస్సుస్‌ ననుసంధింపుము. 
దినమునకు రెండు సారులు ప్రార్థింపుము. 


"ఓ సర్వేశ్వరా! ప్రకృతి, పురుషుడు, కాలమునను నీమూడింటికి 


భక్తియోగము (20) ప్రార్ధన 249 


ప్రభుడవై వీటిచే నీసుందర విశ్వమును సృజించి జీవకోటి కీజగత్తును 
భోగరంగముగను, నీకు లీలారంగముగను జేసికొని ఆనందించుచు తుదకు 
కాలముచే నీస్ఫష్టి నంతయు నంత మొందించుచున్నావు. ఇట్టన్నిమారులు 
జరిగెనో యెవ్వరు నెజుగరు? ఇది నీకొక లీల. ఈలీలారంగమున నీవును 
నొకప్పుడు పాత్రధారివై యవతరింతువని పెద్దలు చెప్పిరి. నీవు నిర్గ్ణణుడవని 
కొందజును, కాదు సగుణుడవని కొందణఖును చెప్పుదురు. నిజమునకు 
సగుణ నిర్గుణములు రెండును నీవే ఆ రెంటికి నతీతుడైన వాడవును 
నీవేయని తలంచుచున్నాను. సర్వవ్యాపివగు నీకు సర్వత 
నమస్కరించుచున్నాను. 

భక్తవత్సలా! నా ప్రార్థన చిత్తగింపుము. నీ వత్యున్నత న్వర్గ ధామమున 
నున్నను సర్వవ్యాపివై యున్నావు సమస్తమును వినగలవు. సర్వమును 
చూడగలవు సంకల్ప మాత్రమున సమస్తకార్యములు చేయగలవు. సర్వజ్ఞాడవు 
సర్వశక్తిమంతుడవు సర్వభూతముల యెడ దయగలవాడవు. కనుక యీ 
దీనుని ప్రార్ధన తప్పక వినుచుందువు 


జగత్పితా! నీ సంతానమగు మానవులు జాతి, మత, కుల, భేదములు 
కల్పించుకొని యొకరి నొకరు హింసించుకొనుచుండగా చూచుచు 
నుపేక్షించుచుంటివి బలవంతు లగువారు ప్రమాదకరమగు మారణాయుధ 
ములను చేసియున్నారు మానవావళి వృదయములను మైత్రీకరుణలతో 
నింపి మారణాయుధములను నిస్సారములు నిరుపయోగములుగా జేయుము. 


మహాప్రభూ! లోకమున నందజకు అన్నము, వస్త్రము, ఆరోగ్యము, 
విద్య, నీ యందలి భక్తిని, శాంతిని ప్రసాదింపుము. 

పురుషోత్తమా! నా దేశప్రజ లితరదేశములపై ఆధారపడక 
అన్నింటను బలవంతులై, మమ్ము ద్వేషించు వారలకు నిరాశ గలిగించి 
వారుమా "స్నేహమును గోరునట్టనుగ్రహింపుము. 


పరమాత్మా! నా దేశ ప్రజలయందలి మూఢవ్యూసములు పారదోలి 
మమ్ముల సత్యపదమున సాగిపోవునట్టు చేయుము. 


250 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


పరమ పురుషా! నాకును నీకును భీదము లేదో! నేనునీ 
ప్రతిబింబమునో, లేక, నీకు శేషభూతుడనో, లేదా, నీ యంశసంభూతుడనో, 
యేది నిజమ్రైనను నేను నీవాడనను నిశ్చయము నేనెల్లప్పుడు 
మబజువకుండునట్టును, సర్వభూతములయందు నిన్నును, నీయందు 
సర్వభూతములను చూచునట్టును అనుగ్రహింపుము. 


పరంజ్యోతీ! నా నంతతియం దెల్లప్పుడు పాపరహితులు, నిర్భయులు, 
శక్తిమంతులు, నీ పాదభక్తులు జన్మించునట్లు నీ దివ్యచిత్తమున దలంపుము. 

దయానింధూ! తెలినిగాని తెలియకగాని నేను చేసిన సమన్త పాపములను 
క్షమింపుము. నా హృదయ మత్యంత నిర్మలముగ జేయుము. 
పాపసంకల్పములు నాకు కలుగకుండునట్ట్లు నా బుద్ధియం దనాదిగా 
నుండు వాసనలను దగ్ధము చేయుము సుఖదుఃఖాది ద్వంద్వములకు 
నెట్టి మనోవికారమును పోందక ఓర్పుతో నిర్భయత్వమును, సకలభూతముల 
యేడ నభయమును, అంితృకాలమునందు నీ స్మరణమును కృపతో 
దయచేయుము. 


పరంధామా! నన్ననాదిగా ఆవేశించియుండు అహంకార హిహొచమును 
తొలగింపుము. అది నీకు తప్ప నితరులకు లొంగునది కాదు. అది 
తొలిగినంతనే నాకును నీకును మధ్యగల భేద మంతరించును. అహంశారము 
నశించు నంతవణకు నేను కోరికలు కోరుచునే యుందును. దానిని తప్పుగా 
గైకొనకుము 


ఓతండ్రీ! నే నెందుకును పనికిరాని దుర్చలుడను. జ్ఞానయోగ, 
రాజయోగ, కర్మయోగ, భక్తి యోగములయందేది యనుష్టించుటకును 
శక్తిచాలనివాడను, దీనుడను; కరుణజూడుము. కరుణబూడుము. శరణు". 


ఈ ప్రార్థయందు కోరికలు కలవు. ఇందులో నీకు ఇష్టములేని 
అంశముల జ్‌లగించి ప్రార్థన చేసికొనవచ్చును. ఏ కోరికను కోరక 
నిష్కామముగ భగవంతుని "కాత్మార్చణము గావించుకొనుట మిగుల 
శ్రేష్టము. మనకేమి కావలయునో, యేది కలిగియున్న మనకు శుభము 


భక్తియోగము (21) శరణాగతి 251 


చేకూరునో, యేది కలిగిన అశుభము కలుగునో సర్వజ్ఞుడగు భగవంతునకే 
మనకడమెను బాగుగా తెలియును కదా? కనుక యేకోరికను కోరక భగవంతుని 
శరణు పొందుము. భక్తి మార్గము నందిది యత్యున్నత స్ధితి: 


(219 శరణాగతి 


గీతను ముగించుచు భగవంతు డర్జునున కిట్లుపదేశించెను :- ఓ 
అర్జునా! నేను ప్రతిబ్దచేసి సత్యము చెప్పుచున్నాను. నాయందు మనస్సు 
కలవాడవు కమ్ము. సాయందు భక్తి కలవాడవు కమ్ము. నన్నే పూజింపుము. 
నాకే నమస్కరింపుము. అట్టు నీవు చేసితివేని నీవు నన్నే పొందగలవు. 
నీవు నా కత్యంత ప్రియుడ వగుటవలన నీకు సత్యము చెప్పుచున్నాను. 
(గీత 18.65 ఇట్టి వాక్యములే 9వ అధ్యాయము 34వ శ్ఞోకమునందు 
సహితము చెప్పబడెను.) 

దీని భావమే శరణాగతి యందురు. శరణాగతి యనగా : "నీవే 
దిక్కు" అని చెప్పుట. ముఖ్యముగా న్త్రీ వైష్ణవులు దీనిని కర్మ, జ్డాన, 
భక్తి మార్గములకం కట భిన్నమగు ప్ర ప్రపతి త్తియను నొక స్వతంత్ర మార్గమీని 
చెప్పిరి. 
కే *పర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | 

అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 

(గీత. 18-66) 

తా॥ సమస్త ధర్మములను విడిచి నన్నాక్కనినే శరణు పొందుము. 

నేను నిన్ను సమస్త పాపముల వలనను ముక్తి పొందించెదను. 
దుఃఖపడకుము. 

ఈ శ్లోకమునందలి ధర్మశబ్దమునకు వ్యాఖ్యాత లనేకు లనేక విధములైన 
యర్థములను . చెప్పిరి. నాకు తోచిన యర్థమిది ; సామాన్యముగ 
వేదములయందు చెప్పిన యజ్బాది కర్మల నాచరించుటయే ధర్మాచరణ 
మను భావము కొంత కాలము వ్యాప్తియం దుండెను. గీతయందు యజ్ఞ 


252 బ్రహ్మజిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


దాన తపములు త్యజింపరానివని (గీత 18-35) యుండుట వలనను, 
యజ్ఞములలో మిగిలిన యమృతమును భుజించిన వారలు బ్రహ్మమును 
పొందుచున్నారు (గీత. 4-31) అని చెప్పియుండుట వలనను, విప్రునకు 
వేదాధ్యయనము, తపస్సు, క్షత్రియునకు రాజ్యపాలనము, వీరోచిత మరణము 
మొదలుగాగల శాస్త్రమునందు చెప్పబడిన వర్దోచిత వ్యాపారములును, 
(గత. 18-41 నుండి 47 వజకు) వ్యక్తి గతములైన పితృధర్మము, పుత్ర 
ధర్మము మొదలగునవి ధర్మములని శాస్తములయందు విధించియున్నందునను 
అవన్నియును శాస్తోక్తముగ ననుష్టించిననేకాని సద్గతి కలుగదని శాస్త్రములు 
చెప్పుచుండుటవలనను, అట్టి ధర్మముల నెజబుగుటయు, వాటి యందు 
మనస్సును నిలుపుటయు, అట్టి ధర్మానుషానము చేయుటయందే కాలము 
గడుపవలయునా? లేక, ఒకానొ కప్పుడు వర్ణధర్శ్మమునకు మోక్షధర్మమునకు 
అన్యోన్యత కుదురని పక్షమున చేయవలసిన దేమి? పరమేశ్వరప్రాప్తి 
కాటంకము లగునప్పు డఉీధర్మముల నుల్లంఘించవలయునా? లేక ఈ 
ధర్మములకే కట్టుబడి యుండవలయునా? అను సంశయము కలుగుట 
సహజము 


ఈ సంశయమును ఈశ్టోకము నివర్తించుచున్నది. భగవత్రాప్తి కడ్డము 
వచ్చు ధర్మములను వదలినను తప్పులేదు. భగవత్రాష్తి కనుక 
సర్వనియామకు డగు భగవంతుడే "నన్ను శరణుపొందుము. నీకు భయమేల? 
దుఃఖపడకుము"” అని యభయ మిచ్చి యున్నాడు. ఎవడైనను కేవల 
ధర్మమునే యంటి పెట్టుకొని భగవంతునకు దూరమగువాడు వ్యర్థకర్ము 
డగుననుటకు సంశయము లేదు ఇదియే ఈ శ్లోకము నందలి భావము 
ఈ యర్ధమునే శ్రీమదాంధ్ర భాగవతమునందలి యీ పద్యము బోధించు 
చుల్నీది. 


* గ్రీతయందలి. 1866వ శ్ఞోకమును చరమక్షోక మందురు ఈ ప్రపతి, భక్తికి 
చెందినదేయని నే నీ ప్రికరణముననే దీనిని చేర్చితివి. చరమశ్లోకమునకు 
శ్రీవైష్ణవులు చెప్పెడియర్ధము రాబోవు ప్రకరణమునందు చెప్పె ప్పెదనూ 


భక్తియోగము (21) శరణాగతి 253 


చం॥ తన కులధర్మమున్‌ విడిచి దానవవైరి పదారవిందముల్‌ 
వనివడి సేవసేసి పరిపాకము వొందక యెవ్వడేని జ 
చ్చిన మజు మేననైన నది సిద్దివహించు దదీయ సేవ బా 
సిన గుల ధర్మ గౌరవము సిద్ది వహించునె యెన్ని మేనులన్‌. 
(ఆంధ్రభాగవతము 11-100) 


తన కులధర్మమును విడిచినచో ధర్మ్శచ్యుతి కలుగునని కులధర్మము 
నందే మగ్నడైనవాడు చచ్చినచో మరుజన్మమునం దాకులమునందే పుట్టునను 
నమ్మకము లేదు. ఏలయన కర్మవిపాకము ననుసరించి సంచితకర్మరాశి 
(అనారబ్ధకర్మ) నుండి కొంత భాగము ప్రారబ్ధముగా నేర్చడి పునర్జన్మ 
కవసరమగు శరీరమును నిర్మించుచున్నది. సంచిత కర్మయం దనేక 
జన్మార్జితమైన పుణ్యపాప మిశ్రిత కర్మఫల మిమిడి యున్నది. కనుక ఈ 
జన్మమునందు విప్రుడై పుట్టినవాడు రాబోవు జన్మమున వి(ప్రడేయయి 
పుట్టునను నమ్మకము లేదు. భగవంతుని నమ్మిన భక్తు, డన్ననో ఈ జన్మమున 
ముక్తుడు కాలేకపోయినను, మరుజన్మమునం దేకులమున బుట్టినను 
ముక్తుడగును. వారిజనులై పుట్టినవారెందరు ముక్తులు కాలేదు? భగవత్సేవను 
వదలినవాడు వర్జాశ్రమోచిత ధర్మానుష్టానమువలన కృతకృత్యుడు కాలేడని 
తాత్పర్యము. 


క0॥ వర్గాశ్రమ ధర్మంబుల 

నిర్ణయకర్మముల జెడక నిఖిల జగత్సం 

పూర్ణుడు హరియను నాతడె 

వర్లింపగ భాగవతుడు వసుధాధీశా! (ఆంధ్ర. భాగ. 1147) 

తా వర్గాశ్రమ ధర్మనిర్ణ్మయములకు కట్టుబడక "వాసుదేవః సర్వం'"- 
సర్వము వాసుదేవుడే యను నిశ్చయమునకు వచ్చిననేకాని కృతార్ణుడు 
కాజాలడు. 


క! బ్రహ్మజబిజ్ఞాస (నాలుగవ ప్రకరణము) 


మహనీయు లనేకులు ఈమార్గము ననుసరించి ముక్తులైరి ధర్మమును 
పరిత్యజింపు మనగా అధర్మము 'ఏయుమని యర్థము గాదు విడువరాని 
ధర్మమును సహితము నాకొజ్రై పరిత్యజింపు' మని భగవంతుడు 
చెప్పుచుండగా మోక్షా పేక్ష కలిగినపుడే ముముక్షువుచే పరిత్యజింపబడిన 
అధర్మమును వదలివేయుమని యిష్పుడు ప్రత్యేకముగ చెప్పనక్కజలేదు 
గదా? నర్వ ధర్మాధర్మములు పరిత్యజింపుమను నర్ధమిచ్చుట సరిపడదనియు 
"సర్వధర్మములు"” అనగా మోక్ష సాధనములుగా చెప్పబడిన సమస్త 
మోక్షధర్మములు పరిత్యజింపుమని యర్ధమనియు కొందజు పెద్దలు చెప్పిరి 
"మాం ఏకం శరణం వ్రజ'" నన్నాక్కనినే శరణుబొందుము అనుటవలన 
నితరమోక్ష ధర్మముల నన్నింటిని వదలినను భయము లేదని అభయవాస్తము 
ప్రసాదింపబడినది 


"సమస్త ధర్మములును వదలివేయుము” అనుటలో వ్యక్తిగతములైన 
ధర్మములను సహితము వదలుమని యర్థము. తండ్రియాబ్టిను 
శిరసావహించుట ధర్మమే. భగవంతుని కొజకు ప్రవ్హాదు డట్టి ధర్మమును 
తిరస్కరించెను. స్వదేశము నందును, స్వజనుల యెడను, భ్రాతయందును 
భక్తి కలిగి యుండుట ధర్మము. ఇట్టి ధర్మమును వదలి విభీషణుడు 
భగవంతుని శరణుపొందెను. పతివ్రతలగు గోపికలు భగవంతుని (ప్రేమించి 
పాతివ్రత్య ధర్మమును తిరస్కరించియు అక్షయమగు కైవల్యము నొందిరి 
భగవత్రాప్తికి ప్రతిబంధకములగు ధర్మములు వదలవలయునని దీని 
తాత్పర్యము. మజియొక విధముగా ధర్మమును పరిత్యజింపరాదు 
"సర్వధర్మాన్‌ పరిత్యజ్య” అను గీతావాక్యము సన్న్యాసమును బోధించునది 
కాదు. 

శరణాగతి అందజికి సులభముగా ప్రాప్తించునది కాదు. మనము 
సామాన్యుల మనుకొను కొందజీకి అత్యంత సులభముగ ప్రొప్తింపగలదు 
దీనికి దీనభావము తోడ్పడును. "మదన్యః కో దీనః" (శివానందలహరి) 
నా కంటె దీనుడెవడు?” అను భావ మేర్పడవలయును. శరణాగతి 


భక్తియోగము (21) శరణాగతి 255 


ఒకప్పుడు మవీ పండితులును, వేదవేత్తలు నగువారి కలవడక పోవచ్చును 
శరణాగతి యన తన పైనున్న భారమంతయును భగవంతునిపై వేయటయే 
అతడు ఇతరమైన దేనిపైనను ఆధారపడకూడదు. సంశయ ముండరాదు 
ఎక్కువగా శాస్త్రములు చదివినవారిలో సహితము "భగవంతు డున్నాడో 
లేడో, ఉన్నను ఆయన తటస్లుడేమో? జీవులకథ పట్టించుకొ నడేమో?” 
యని తలంచువారు గలరు అట్టివారికి శరణాగతి సాధ్యపడదు. 


 శరణాగతియం దున్న సూక్ష్మమేమనగా "నేను", "నాది" అనుటకు 
బదులు "నీవు", "నీది" అని తన అహంకార మమకారములను వదలుకొని 
దాసభావ మొందుకే అంతయును స్వామిదే. లాభనష్టములు స్వామివే 
ఈశరీరము ఆయన యిచ్చిన సాధనము. ఇదియును స్వామిదే, ఇది 
పోయినను స్వామిదే. లాభనష్టము లాయనవే. ఈనిశ్చయమే శరణాగతి 
వాస్తవముగా భగవంతుని శరణుబొందిన భక్తుడు ఈ లోకమున 
సుఖింపగలడు. ఏ స్వల్పసంశయ మున్నను శరణాగతి సంపూర్ణము 
కాదు. సమస్తమును భగవంతుడే అనుటకును "సర్వం ఖల్విదమ్‌ బ్రవ్మ"- 
సమస్తమును బ్రహ్మమే యనుటకును భేదము లేదు. 


"ఎవరు ఇతర చింతమాని నన్నే స్మరించుచున్నారో, భజియించు 
చున్నారో అట్టి నిత్యసమాహిత చిత్తులైన వారలకు లేనిదానిని 
సంపాదించుకొనుటకు (యోగము)ను, సంపాదించిన దానిని కాపాడు 
కొనుటకు (క్రేమము) ను నేనే పూనుకొనియున్నాను." (గీత. 9-22) ఇట్టని, 
ఏకరుణామూర్తి ప్రతిజ్జ చేసియున్నాడో, అట్టి భగవంతుని నేను శరణు 
పొందుచున్నాను. ఆయన కరుణామృతవృష్టి మాపై వర్తించుగాక! ఈ 
ప్రకరణమందు చెప్పబడిన భగవదృ్భక్తుల యొక్క ఆశీర్వాదములు మాకు 
లభించుగాక! 


256 బ్రహ్మజిజ్ఞాస (నాలుగన ప్రకరణము) 


శ్టో॥ "హే రామభద్రాశయ! 'హేకృపాలో! 
'హేభక్తలోకైక శరణ్యమూర్తే | 
పునీహి మాం “త్వచ్చరణారవిందం 
జగత్పవిత్రం శరణం మమౌస్తు ॥"” 


ల తోట ఎ 


ఇది పరమేశ్వరానుగ్రహమువలన మజ్జిబోయిన రామసుబ్బయ్యచే 
రచియింపబడిన 'బ్రవ్మజిజ్ఞాస' ద్వీతీయ భాగమునందలి 
'భక్తియోగ' మను నాలుగవ ప్రకరణము సంపూర్ణము. 


ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 


| 


ఓం 
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 


బ్రహ్మజిజాస 
య్ర్వా 
(ద్వితీయ భాగము) 

ఐదవ ప్రకరణము - ప్రపత్తి 


'రేభామయధ్వజ సుధాకలూతపత్ర 
వజ్రాంకూూంబురుహ కల్పక శంఖచ్చైః। 
భవ్యె రలంకృతతలౌ పరతత్త్వ చిప్పాః 
శ్రీ వెంకకేశ చరణౌ శరణం ప్రపద్యే 


(1) అవతారిక 


; అయ్యా! లోకమున కొందజు "భగవంతుని యెడల భక్తి 
షు లుండవలె" నని చెప్పుదురు. మా అనుగ్రహమున భక్తిని గుణించి 
తెలిసికొంటిని శ్రీ వైష్ణవులు చెప్పెడి ప్రపత్తి మార్గ మెట్టిదో యనుగ్రహించి 
తెలుపుడు. 


వే: ప్రపత్తి మార్గము శ్రీ శ్రీ వైష్ణవులకు మాత్రమే సంబంధించినది 
కాదు. దక్తిణ దేశమునంిదు నీలకంక్‌ శివాచార్యుల సంప్రదాయమునకు 
చెందిన శైవులు, వీర్ణైవులు, బంగాళమునందలి శాక్తేయులు, రాధాకృష్ణ 
మతమునకు చెందినవారు, తదితర ప్రాంతములయందలి హిందూమతము 
నకు చెందిన ఆయా సంప్రదాయములవారు తమ తమ సంప్రదాయము 
ననుసరించి తమ తమ ఇష్టదేవతలకు ప్రపత్తి చేయుదురు. శ్రీవైష్ణవుల 
ప్రపత్తిని గుణించి _ తెలిసీకొనవలెనన్న విశిష్టాద్యైతమును గుణించి 
సంగ్రహముగానైనను తెలిసికొని యుండవలెను కనుక దానిని గుణించి 
సంగ్రహముగా చెప్పె ప్పెదను. 


258 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


మొదట (ఈ [గగ్రంథముయొక్క ప్రథమభఖాగమున) నీకు చెప్పిన 
ఈశ్వరాస్తిత్వము, ప్ర ప్రపంచోత్పత్తి, పంచీకరణము, అధ్యాత్మ అధిభూత 
అధిదైవతముల కర్మసిద్ధాంతము, కాలస్వరూపము, 
బ్రహ్మముయొక్క సచ్చిదానంద లక్షణిములు, పంచకోశవివేకము, 
'జ్ఞానప్రమాణముల.. జ్ఞానభూమికలు, వునర్దన్మసిద్ధాంతము, పంచాగ్ని విద్య, 
బ్రహ్మలోకము దేవయాన పితృయానములు, మూడవమార్గము. జీవుల 
ఉత్చాంతి, అధికారపురుషులు- మొదలగు విషయములు "అద్వైతులకు 
విశిష్టాద్వైతులకు, ద్వైతులకు, తదితర వైదిక సంప్రదాయములకు చెందినవా 
రందజకు సామాన్యము (00%%0%)గా వర్తించును. కనుక ఆ విషయముల 
నిచ్చట స్మరించుకొనిన చాలును. విశిష్టాద] తమునకు చెందిన ప్రత్యేక 
విషయముల నిచ్చట సంగ్రహముగా చెప్పెదను వినుము. 


భారతదేశమున నలుమూలలను వైష్ణవ మతము వ్యాపించియున్నది. 
దక్షిణదేశమున ఆళ్వారులు, ఆచార్యులు, తూర్పున బంగాళము, బీహారు 
ప్రాంతములయందు గౌరాంగదేవులు (శ్రీకృష్ణచైతన్యులు)ను, పశ్చిమమున 
కన్నడమునందు మధ్వాచార్యుల వారును, ఉత్తరముని నింబార్క 
వల్లభాచార్యులవారును వై వైష్ణవమును వ్యాపింపజేసిర. వీరందజును విష్లు 
దేవుడు, లేక శ్రీకృష్ణభగవానుడు పరతత్త్యమని చెప్పుటచేత వీరి మతమ 
వైష్ణ్రమతమని ప్రసిద్ధి. అందులో దక్షిణమున నున్న వైషవమతమునకు 
శ్రీరామానుజ మతమనయును, రామానుజ దర్శనమనియు, శ్రీవైష్ణవ మనియ, 
1 సంప్రదాయమనియు, విశిష్టాద్వైతమనియు పేర్లు. 


భక్తి మార్షమెట్టు ప్రచారమునకు వచ్చినదియు, భాగవత 
ధర్మములయొక్క యుదయమును, వాటికాధారమగు సారస్వతమును 
గుజించియు ఇది వజణలో కొంత చెప్పియుంటిని. శ్రీవైష్ణవ భక్తిమతమున 
కాధారమగు శాస్త్రములే ప్రపత్తికిని ఆధారము. ఒక విధమగు భక్తియొక్క 
యున్నత భూమికయే ప్రపత్తియని చెప్పితిని. 
* నింబార్కులును వల్లభాచార్యులును తెనుగు బ్రాహ్మణులు. నింబార్కులు 11 


వ శతాబ్దమువారు వల్లభాచార్యులు క్రీ.శ. 1041 కి చెందిన వారు. మధ్వాచార్యులు 
క్రీశ 1169 జన్మించిరి 


ప్రపత్తి (1) అవతారిక బం 


ముఖ్యముగ శ్రీవైష్ణవుల ప్రపత్తిని పాంచరాత్రాగమములు చెప్పును. 
పాంచఠ్యాత్రములనగా.? వ. "వేదములయొక్కయు సాంఖ్య యోగ 
శాస్త్రముల యొక్కయు, రహస్యమును తెలియదేయునట్టి శాస్త్రములు గనుక 
పాంచరాత్రములనియు పాంచరాత్రాగమములనియ పేర్లు కలిగినవి. 
పాంచరాత్రముల మతము వైదికమని కొందణును, అవైదికమన్‌ కొందఖును 
చెప్పుదురు. ఈ విషయమై శ్రీయుతులు డా సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు 
భారతీయ తత్త్వశాస్తమున చర్చించిరి. అందులో కొన్ని వాక్యములివి- 
"పాంచరాత్ర, భాగవత, సాత్వతమత మార్యమతమో అనార్యమతమో 
చర్చనీయాంశము. దీని పూజావిధానము అవైదిక మగుటచే నిది 
అనార్యమతమని కొందరు వాదింతురు ఇది వేదకర్మలనుగాని 
సంస్కారములనుగాని యంగీకరింపలేదు. సంకర్షణుడే జీవుల జన్మకు 
శారకుడను సిద్దాంతము వేదమత విరుద్ధము " (భ్రాత 2-8-8) ఆళ్వారులు* 
తమిళభాషయందు రచియించిన 'సాలాయిర' (నాలుగు వేలు) మని 
పిలువబడు దివ్య ప్రబంధమగు ద్రావిడవేదమును, వీరి తరువాత 
నాథముని, వారి పొత్రులగు యామునాచార్యులును (ఆళవందారు) 
మొదలగు ఆచార్యులు వ్రాసిన [గగ్రంథములును, శ్రీలోకాచార్యులు 
రచియించిన అష్టాదశ రహస్య (గగంథములును ప్రపత్తి మార్గమున 
కాధారములు. 


విశిష్టాద్వైత సంప్రదాయము ప్రవర్తించిన కాలమును మూడు దశలు 
(ఘట్టములు)గా విభజింపవచ్చును అందు ఆళ్వారుల జీవితములును, 
వారి “రచనలగు నాలాయిర దివ్య ప్రబంధము పూర్తి యగుటలో మొదటిదశ 





* ఖీ ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితమ్‌ । 
సాంఖ్యయోగ కృతాన్తేన పాంచరాత్రానుశబ్దితమ్‌ 1 


** ఆభ్వారుల నామములు వారు రచియించిన పాశురముల (పద్యముల) సంఖ్యను 
ఆయా ప్రబంధ నామములను ఈ ప్రకరణము చివర 1వ అనుబంధమునందు 
చూపియున్నాను. ఈ ప్రకరణమున స్త్రీ వైష్ణవపసంప్రదాయమునకు చెందిన 
పూర్వాచార్యుల నామములును వారి శిష్యుల పేర్తను 2వ అనుబంధమున 
చెప్పియున్నాను 


260 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ఫ్రకరణము) 


ముగిసినదని భావింపవచ్చును. "ఆళ్వారులలో ప్రఖథముడైన యాళ్వారు 
దక్షిణదేశమున ్రీ.వె.5వ. శతాబ్దము పూర్వకాలమునకు జెందును. అతడి 
మతమును స్వీకరించె"ననియు. కడపటి యాళ్వార్లగు శ్రీ నమ్మాళ్వార్హకు 
(పరాంకుశ యోగికి) శ్రీనాథముని శిష్యులనియు శ్రీయుతులు డాక్టరు 
సర్వేపల్లి రాధాకృష్ణపండితులు చెప్పిరి. (భా.త. 2-8-8, కాకీ) 
శ్రీమన్నాథమునులతో రెండవదశ ప్రారంభ మైనది 


విశిష్టా ద్వైతు లీవిధముగ చెప్పుదురు ఆళ్వారులందజు పరమ 
పదమునకు వేంచేసిన పిమ్మట కొంతకాలమునకు యమునానదీ తీర 
నివానులగు శ్రీరంగనాథులను యోగీంద్రులు (వలే నాథమునులను నామమున 
ప్రనిద్ధి చెందినవారు.) దక్షిణ భారతమునందలి దివ్యదేశములు* దర్శించుచు 
చోళ రాజ్యాంతర్గతమగు మన్యు క్షేత్రమునకు (కాట్టుమన్నార్‌ గుడికి 
వేంచేసి అది దీవ్యదేశమని తలంచి యచ్చటనే స్థిరనివాసులైరి. ఈ 
విషయమునే మణియొక విధముగను చెప్పుదురు. ఎట్లనేగా- నాథమునులు 
తొలుత చోళరాజ్యమునందలి దివ్యదేశమునంద్‌లి వీరనారాయణ 
పురనివాసులై యుండి అచ్చట వేంచేసియున్న మన్నారు రాజగోపాల 
ఇపెరుమాళ్తను ) సేవించుచుండి, భరతఖండమునందలి వైష్ణవదివ్యదేశములను 
దర్శింప “సెచ్చగించి "పెరుమాళ్ళ యనుజ్ఞ గైకొని దివ్యదేశమేలను "సేవించుచు 
వచ్చి యమునానదీ తీరమునేందలి గోవర్ధన పురమునుచేరి అది నివాస 
యోగ్యమని తలచి అచ్చటనే స్థిరనివానులైరీ కొంతకాల మట్టుండ మన్నారు 
రాజగోపాల 'పెరుమాళ్లు స్పప్పమున సాక్షాత్కరించి పీరనారాయణ 
పురమునకు రమ్మని చెప్పిరి. భగవదాజ్ఞానుసారము నాథమునులు కుటుంబ 
సమేతముగ వీరనారాయణపురమునకీ వచ్చి అందు నివసించుచుండిరి- 
ఇట్టు 'ఆచార్యసూక్తిముక్తావళి', 'ప్రసన్నామృతమ'ను గ్రంథములయందు 
గలదు. (వీరనారాయణపురము దక్షణార్కాడు మండలములోని 
తిరుక్కోళూరు.) 


ఇట్టుండ వారొకదినము శ్రీవైష్ణవులతో పసంగించు సమయమున 
నొక వైప్రవుడు నాలాయిర దివ్య సైబంధమనందొక్క భాగము (పది 
శ వైష్ణవుల పుణ్యక్షేత్రములను శ్రీవైష్ణవుల పరిభాషలో "దివ్యదేశము"లని యందురు 


ప్రపత్తి (1) అవతారిక 261 


పొశురములు) చదివి వినిపింపగా తక్కిన దివ్యప్రబంధమును (ఈ 
ప్రబంధము పరాంకుశ యోగిని మధురకవి యళ్వార్డు స్తుతించినది) విని 
దానినావృత్తి చేయుచు వ్రతనియమపరులై యుండగ పరమపదమున 
నుండి పరాంకుశయోగి విచ్చేసి, శ్రీనాథమునులకు యోగమున తోచి 
వరమును గోరుమని యనుగ్రహించిరి. శ్రీమన్నాథమునులును, నాలాయిర 
దివ్యప్రబంధమును ప్రసాదింపుమని కోరగా, పరాంకుశ యోగీంద్రులు 
నాలాయిర దివ్యప్రంధమును, వాటిరహస్యములను, తిరుమంత్రమును, 
ద్వయమును శ్రీనాథమునుల కుపదేశించిరి. 


శ్రీనాథముని దివ్య ప్రబంధములను గానము చేయుచు వానిని 
గురుశిష్య పరంపరగ లోకమున వ్యాపింప జేయదలచి అందుకొక 
సంప్రదాయమును నెలకొల్పి తమ శిష్యులగు పుండరీకాక్షసూరి యను 
వారిని సంప్రదాయాచార్య పట్టాభిషిక్తులుగా చేసిరి శ్రీమన్నాథమునులు, 
శ్రీ పుండరీకాక్ష సూరి అనంతరము తమ పొత్రులును, నీశ్వర భట్టారకులకు 
పుత్రులును నగు యమునాచార్యులవారి కాపదవి నొసంగునట్లు బ్ల'శీష్యనకు 
సూచనచేసి 'న్యాయతత్త్వము', 'యోగరహస్యము' అను (గ్రంథములను 
రచియించి నూరు సంవత్సరములు జీవించి క్రీ.శ. 924లో పరమపదమును 
చెందిరి. 


శ్రీమన్నాథమునుల తరువాత ప్రసిద్ది కెక్కినవారు శ్రీ 
యామునాచార్యులు. వీరు క్రీ.శ. 916లో జన్మీంచీరని చెప్పుదురు వీరి 
నివాసస్థలము చోళదేశమున వీరనారాయణ పురము చోళదేశపు రాజుయొక్క 
పురోహితుడగు అక్కియాళ్వాన్‌ అను పండితుడు ఆకాలము నందలి 
పండితులనెల్ల వాదమున నోడించి "విద్వబ్దిన కోలావలు"డను బిరుదమును 
వహించి యితర పండితులనుండి కరము (కప్పము) గైకొనుచుండెను. 


ఆ విధముగనే అక్కియాళ్వాన్‌ తనకు కప్పము చెల్లింపుమని త్రీ 
యామునాచార్యుల గురువున కొక లేఖవ్రాసి పంపిరి. కాని ర్త్రీ 
యామునాచార్యుల' గురువు బీదవారగుటచే కప్ప మివ్వలేకపోయిరి. ర్త 
యామునాచార్యులకు కోపమువచ్చి దూత తెచ్చిన పత్రమును చింపి 
పారవైచిరి. అది విని రాజు శ్రీయామునాచార్యులను ఆస్థానమునకు 


262 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


పిలిపించెను రాజు శైవమతాభిమాని. రాజపల్నీ వై వైష్ణవ మతాభిమాని. 
రాజు పురోహితుని శ్రీయామునాచార్యుల వారోడించిన ంహొమునుల కర్ణరాజ్య 
మిచ్చులాగున రాజదంపతులు వారిలో వారు సమయము చేసికొనిరి. 
శ్రీయామునాచార్యులు పురోహితుని వాదమున నోడించి రాజ్య లాభమును 
పొంది రాజభోగము లనుభవించుచు 'పెద్దకాలము సుఖముగ నుండిరి. 


శ్రీయామునాచార్యులు వాదమున జయము బొందినప్పుడు వైష్ణవ 
మతాభిమానవతియగు రాణి సంతోషమున ఆచార్యులను పిలిపించి 
"ఆళవందారే" మమ్ము రక్షించుటకు వచ్చినస్వామి! అని సంబోధించెనట 
తదాదిగ యామానాచార్యుల వారికి 'ఆళవందార్‌ అను నామాంతరము 
కలిగెను. శ్రీయామునాచార్యులు చోళరాజు కనిష్ట సోదరిని వివాహ 
మాడినట్టును, దిగ్విజయము చేసినట్టును 'అమక్రమాల్యద' యందు 
గలదు. కొని 'గురుపరంపరా (ప్రభావ, ప్రపన్నామృత గంథములయం 
దారెండు విషయములు లేవు. 


ఇట్టు యామునాచార్యులవారు రాజ్యపాలనము చేయుచు చాలకాలము 
గడపిన పిదప శ్రీ పుండరీకాక్షసూరి శిష్యులగు శ్రీరామ మిశ్రలు (మణక్కాల్‌ 
నంబి గారి (కా నామ రాజ్యపరిత్యాగము చేసి పితామహార్షిత 
ధనమగు నీ సంప్రదాయ రహస్యమును తెలిసికొని సన్న్యాసాశ్రమమ 
గైకొని శ్రీరంగమున గురుపీఠము నధిష్టించి యుండిరి. యామునాచార్యులు 
తాము వృద్ధులగుటచే తమ యనంతరీ మాపీఠము నధిష్టించు యోగ్యతగల 
విశిష్టాద్యెత' సంప్రదాయ ప్రవర్తకాచార్యు లెవ్వరాయని విచారించుచుండ 
భూత్తోపురి (శ్రీపెరుంబుదూరు)లో నవతరించి కాంచీపురమున 
యాదవప్రకాశనొద్ద విద్య నభ్యసించుచున్న శ్రీ రామానుజాచార్యులవా! 
పాండిత్యాదులను గుజించి వినియుండిన వారుగనుక వారు తగినవారని 
తలచి రామానుజాచార్యులవారిని పిలువనంపిరి. 


శ్రీ రామానుజులవారు శ్రీ రంగమునకు వచ్చునప్పటికి యామునొ 
చార్యులవారు పరమపదించిరి. శ్రీవారి శిష్యులు గురువుగారి చరమ 
విగ్ర9మునకు చరమకైంకర్యమును చేయదలచి కావేరి కా 
తెచ్చియుండు సమయమునకు శ్రీరామానుజులవా రచటి కరుదెం: 


ప్రపత్తి (1) అవతారిక 263 


శ్రీయామునాచార్యులవారి భౌతిక దేహమును దర్శించిరి. వారి కచట 
నొకవోషము గోచరించెను ఆ వోషమిది సామాన్యముగా మృతులైన 
వారి అవయవములు కొయ్యబారి చక్కగా చాచబడియుండును ఇచ్చట 
శ్రీయామునుల హస్తమున మూడుద్రేళ్న్లు వంగియుండుట గని దీని 
యర్థమేమని క్రీ రామానుజులు యామునాచార్యుల వారి శిష్యులను 
ప్రశ్నించిరి. వారును వారి గురువుగారి ఆంతర్య మెజీగి యున్నవారు 
గనుక "(1) బ్రవ్మసూత్రములకు భాష్యము వ్రాయుట (2) తిరువాయిమొళలి 
ప్రబంధమునకు సంక్షిప్త వ్యాఖ్యానము చేయుట (3) సిద్దాంత రహస్యముల 
నెల్ల వెల్లడించి, లోకమునకు మేలుగూర్చి, ప్రసిదులగు శ్రీ వష్తవ కుటుంబములో 
జన్మంచీనవారి కెవర్టోన వ్యాస పరాశర నామీము లిడుట.” ఈ మూడు 
కార్యములు మాచేత చేయింపవలెనని మా గురువుగారి యభీషమై 
యుండినదని చెప్పిరి. అంత రామానుజులవా రాకార్యము చేసెదీన్‌ని 
యంగీకరింప యామునాచార్యులవారి హస్తమున వంగియున్న మూడు 
వ్రేళ్తును చాపబడెను. తదనంతరము యామునాచార్యుల వారి 
చరమ్‌విగ్రహూమునకు చరమ్రైంకర్యమును చేసిరి. 


శ్రీ రామానుజాచార్యులవారును మాట తప్పక ఆ కార్యమును వారి 
జీవితమునందు పూర్తిచేసి విశిషాదై;త మతమును వ్యాప్తి నొందించిరి. 
వీరి శిష్యులలో నొకరగు శ్రీ కూరొత్తాళ్వాన్‌గారి పుత్రులకు వ్యాసభట్టు, 
హూశరభటు అనునామము లిడిరి. బ్రవ్మసూత్రములకు "శ్రీ భాష్య" మనుపేర 
భాష్యమున్‌ రచియించిరి. పరాంకుశయోగి విరచితమగు తిరువాయి 
మొళికి లఘుటీక వ్రాయించిరి.* తన ప్రధాన శిష్యలయందు డెబ్బది 
నలువురకు 74 శంఖములు చక్రములు ప్రసాదించి వారిని, వారి 
వంశమువారిని మతాచార్యులుగా నియమించి కృతకృత్యులైరి. శ్రీ 
రామానుజాచార్యుల వారు పరమపదించుటతో** విశిష్టాద్వైతమతము 
యొక్క రెండవ దశ ముగిసెను. తదనంతరము ఇప్పుడు జరుగుచున్నది 
మూడవ దశగా భావింపవచ్చును. 


శ్రీ రామానుజాచార్యులవారు బ్రవ్మసూత్రములకును, భగవద్దీతకును 


* శ్రీ రామానుజులవారి యాజ్జచే తిరుక్కురుక్షై పిరాన్‌ పిళ్ళాన్‌ అనువారు 
అరాయిరప్పడి అనువ్యాఖ్యను రచియించిరి. ఈ గ్రంథ మాజువేల [గ్రంథ 
సంఖ్యగలది 

** స్రీర్రామానుజులవారు క్రీశ 1017 జన్మించి క్రీశ 1137 నందు పరమపదించిరి 


264 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


విశిషాదె సాద్వైత పరముగ భాష్యములు రచియిఆచిరి. ఆళ్వార్రయొక్కయు, 
ఆచోర్యులయొక్కయు రచనలను, ఉపనిషత్తులు, గీత, మవాభారతాం 
తర్గతమగు నారాయణీయ ధర్మములయందుగల విషయముతో (విరోధము 
లేదని) సమన్వయ పరచిరట. వీరి విశిష్టాద్వైతము జైమిని మహర్షి 
పూర్వమామాంనతోను, ఉపనిషత్తుల యందలి 'జ్ఞనమార్గమతోను, వాసుదేవ 
భక్తి మార్గముతోను చేర్చి చెప్పబడినట్టు పండికుల అభిప్రాయము. వీరు 
బ్రహ్మసూత్రములకు రచియించిన స్థ భాష్యము వీరు రచియించిన 
(గంథములలో ప్రసిద్దికెక్కినది. ఆ కారణమున శ్రీ వైష్ణవుల 
(గ్రంథములయందు తజచేగా విరిని 'శ్రీభాష్యకారు'లని వ్రాయచురదురు. 
వీరి విఖిష్టాద్వైత మతమును తెలిసికొనుటకు ముఖ్యముగ ఈ క్రింద 
చెప్పబోవు నైదువిషయములను, తత్త్వత్రయమును చక్కగా నెణిగి 
యుండవలెను. 
(0) అర్ధపంచకము 
ళ్టో। ప్రాష్యస్య (బ్రహ్మలోరూం 'హప్పశ ప్రత్యగాత్మనః | 
ప్రాప్యుపాయం ఫలం ప్రాప్తే” తథా ప్రాప్తి విరోధి చ ॥ 

వదన్తి సకలా వేదా స్పేతిహాస పురాణకాః | 

మునయశ్ళ మహత్మానో వేద వేదార్థ వేదినః ॥ (రసా. 

తా(1) ప్రాస్యస్వరూపము అనగా : దేనిని పొందవలయునో అట్టి 
బ్రహ్మస్వరూప మిట్టిదని యెజుగవలయును. 

(2 ప్రాప్త స్వరూపముఅనగా : జీవుని స్వరూపజ్ఞానము, 

(0) ఉపాయస్వరూపము అనగా ; ప్రాప్తికిగా నగు నుపాయము 
వయుపాయముచే బ్రహ్మము నెజుగవచ్చునో యట్టి యుపాయ మిట్టిదన 
దాని స్వరూప విచారము చేయవలయును. 

(4 ఫలస్వరూపము అనగా : ప్రాప్తికిగానగు ఫలము యొక్క 
స్వరూపము. 


ప్రపత్తి (2) అర్థపంచకము 265 


(5) విరోధిస్వరూపము అనగా: ప్రాప్తివిషయమగు విరోధి స్వరూపము. 
విరోధిస్వరూపము తెలిసికొనిన దానిని పరిహరించుట సులభము. 
ఈ యైదింటిని తెలిసికొనవలెనని సమస్తవేదములు, ఇతివోసములు, 


పురాణములు వీటియొక్క అర్ధము నెజీగిన మునులందఖును తెలుపు 
చున్నారు. 


ఇవిగాక తత్త్వత్రయమును గుజించి తెలిసికొనవలెను. తత్త్వ 
త్రయమనగా (1) ఈశ్వరుడు (2) చేతనులు (3) అచేతనములు. 
ఈతత్త్వత్రయము ఒక్కటిగా లెక్కించి అర్ధపంచకముతో కలిపిన 
ఆజగుచున్నది. ఇట్లే రవస్యత్రయము నెజుగవలెను. రహస్యత్రయ మనగా. 
మూడు రహస్యములు అవి (1) తిరుమంత్రము (2) ద్వయము లీ 
చరమశ్లోకము అర్ధపంచక విచారమునందు రహస్యత్రయమును, 
రహస్యత్రయమునందు తత్త్వత్రయ అర్ధపంచకములును ఒక దానితో 
ఒకటి చేరియే యున్నవి కనుక నివన్నియు చక్కగా నెజిగిన వాడే 
సర్వము నెజింగినవాడు 


'పైన చెప్పిన అర్థపంచకమునందు ఒక్కొక్కటి అయిదువిధములని 
చెప్పుదురు ఎట్లనగా : 

(1) ప్రాస్యస్వరూపము (పొందదగిన పరస్వరూపము);: (1) ఈశ్వర 
స్వరూపము (2) వ్యూహము (9) విభవము (4) అంతర్యామి (5) 
అర్పావతారము. 

(2) ప్రాప్తస్వరూపము (స్వస్వరూపము): (1) నిత్యులు (2) ముక్తులు 
(9 కేవలులు (4 ముముక్తువులు (5) బద్ధులు, 

(3) ఉపాయస్వరూపము :(1) కర్మము (2) జ్ఞానము (3) భక్తి (4) 
ప్రపత్తి (6) క 

(4) ఫలస్వరూపము 200) ధర్మము (0) అర్థము (9) కామము (4) 
ఆత్మానుభవము (5) భగవదనుభవము. 


266 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


(5) విరోధిస్వరూపము : (1) పరత్వవిరోధి (2) స్వరూప విరోధి (3) 
పురుషార్ధవిరోధి (4 ఉపాయవిరోధి (5) ప్రాప్తి విరోధి. ఇందు మొదట 
ప్రాష్యస్వరూపమును గుజీంచి విచారించవలెను. 


(0) ఈశ్వరుడు 


అద్వైతమతము _ ననుసరించి పరబ్రహ్మము నిర్విశేషము. 
విశిష్టాద్వైతము ననుసరించి బ్రహ్మము వోషణ యృుక్తము. చిదచిత్తులు 
రెండును బ్రహ్మముయొక్క వోశేషణములు. సర్వేశ్వరుడు వోష్యము. చిత్తు 
అనగా : ఆత్మ, లేక జీవుడు, అచిత్తనగా జగత్తు, జడము, ఆత్మలు, 
చేతనులు అని జీవులకు పేర్లు. చేతనులుకాని జడద్రవ్య మంతయు 
అనగా . ప్రకృతి మొదలు గడ్జిపోచవజకుగల నానాస్థావర జంగమ 
స్టూలసూక్ష్మ కారణోపాధులు అచిత్తు. జీవునకు శరీరమెట్లో చిదచిత్తులు 
రెండును సర్వేశ్వరునకు శరీరము వంటివి. చిదచిద్విశిష్ట సంపూర్ణ రూప 
మాయనది. ద్రవ్యమునకు గుణమువలె చిదచిత్తులు రెండును ఆయనయం 
దంతర్భాగములై, ఆత్మకు శరీరమువలె నుండును. 


షడ్భావవికారములు, జల జడబిగత్తు - ఆయన శరీర మనుటలో 
అర్థ మేమనగా*- ఆయన ఆత్మ నిర్వికారమని, ఆయన శరీరము వికారముతో 
రూడిన నిత్యత కలదని యర్థము. సకల ప్రాణీజాతముయొక్క శరీరములు 
ఆయన శరీరము అట్లనుటలోని భావమేమనగా * ప్రాణుల శరీరములు 
గాక శరీరములయొక్క మూలద్రవ్యములని యర్థము. జీవాత్మలాయనకు 
సూక్ష్మ శరీరముగను, జడబజగత్తు స్టూలశరీరముగను నుండును. 
జీవులనుభవించు సుఖదుఃఖాదులు సర్వేశ్వరుని నంటవు. చిదచిత్తుల 
యందలి లోపము లాయనయం దున్నవని తలచరాదు. జీవాత్మలు 
చేయు కర్మలకు ఈశ్వరుడు బాధ్యుడు కాడు. కర్మాధిపతియై వారికి 
కర్మఫలమును ప్రసాదించును. ఆయన శేషి (హారి, నియంతయని 


చెప్పబడును. 


ప్రపత్తి (3) ఈశ్వరుడు 267 


వోషణములు, వోష్యమునకు చెందినవే యగుటచే అవి రెండుగ 
గణింపబడవు. ఎట్లనగా" మనము ఒక నల్లరంగుగల ఆవును చూచినపుడు 
దాని వర్ణమునుబట్టీ' అది నీలవర్ణ వేషము గల గోవని వ్యవహరింపబడినట్టు 
నీలవర్షమీ గోవునకు సంబంధేంచిన దనుటవలన గోవున కది అభిన్నము. 
ఇట్టి బ్రవ్మాము సగుణుడు అద్వైతులు చెప్పునట్టు నిర్గుణుడు, నిర్విశేషుడు 
కాడు. నిర్గణమును, నిర్విశేషమును నగు వస్తువు కలదని తెలిసికొనుటకు 
మానవునకు సాధ్యము కాదు. బ్రవ్మము నిర్గణమని చెప్పు శ్రతివాక్యములకు 
వస్తువుల కుండునట్టి పరిచ్చిన్న గుణములును లేనిదని యర్థము - 
బ్రహ్మము జ్ఞా జ్ఞానాతీతము, భావాతీతమని చెప్పు శ్రుతులకు మనస్సున 
కందని అనరిత కల్యాణ గుణములు కలదియని అర్ధము. అ ద్వైతులు 
పరబ్రవ్మము, ఈశ్వరుడు ఇరువురు భిన్నులని చెప్పుదురు. వీరి మతము 
ననుసరించి ఈశ్వరుడన్నను పరబ్రహ్మమన్నను నొక్కటియే, భేదములేదు 
ఇట్టి సర్వేశ్వరుడు సర్వజ్దాడు, సర్వనియంత, శేషి నిరంకుశ శక్తి సంపన్నుడు, 
సర్వశ్ర్తియుతుడు, సృష్టి స్ధితి లయములకు కారకుడు, సర్వాంతరాత్ముడు, 
సర్వవ్యాపియునై యున్నాడు. ఆయనకు సూక్ష్మృతమమగు దివ్యరూపము 
గలదు. భక్తానుగ్రహము కొజకాయన లక్ష్మీయుతుడై వైకుంఠమున 
వేంచేసియుండును. ఈయన నారాయణ శబ్దవాచ్యుడు నారాయణునకు 
సమానుడుగాని, అధికుడుగాని లేడు. శ్రుతులయందు చెప్పు శివ, శంభు 
ఈశ్వర శబ్దములు నారాయణ పరములేగాని కైలాస వాసియగు ఉమాపతి 
పరములు గావు. ఆయన రుద్రశబ్దవాచ్యుడు. సమస్తమును శ్రీమన్నారాయణుని 
యిచ్చాధీనమై యుండును. ఆయన యిచ్చకు అంకుశము లేదు చేతనుల 
పాపములను క్షమించును. 


సర్వేశ్వరునికి చెప్పబడిన సర్వజ్ఞత్వాది లక్షణములు ప్రపంచమున 
గల యే పరిచ్చ్భిన్న వస్తువునకుగాని, యే వ్యక్తికిగాని న సవర 
సమస్తమును ఆయనకు చెందిన దగుటచే ఆయన యేకత్వమునకు భంగము 
కలుగదు. మజియు సర్వేశ్వరుడు ముందు చెప్పబోవు చేతనాచేతనముల 


268 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


యొక్క స్వరూపస్గితి (పవృత్తులను* తన యధసములో 
నుంచుకొనియుండును. కనుక సర్వేశ్వరుడు నియంత, తక్కిన రెండును 
నియామకములు. సర్వేశ్వరుడు "కేవలము జీవులయొక్క సమష్టి స్వరూపము 
కాదు. ఆయన సకల జగదంతర్యామియు, సకల జగద్రూపుడును 
నగుటయేగాక ఆయనకొక వ్యక్తిత్వము గలదు. అనగా : నీశ్వరుడొక 
సంపూర్ణ వ్యక్తి. సత్యజ్ఞానానందాది లక్షణములు వ్యక్తిగతములేగాని 
నిర్ణుణవస్తు వునకు చెందినవి గావందురు. ఇట్టి సర్వేశ్వరుడు 1. పర 2 
వ్యూహ 3౩ విభవ 4 అంతర్యామి 5. అర్పావతారములుగ అయిదు 
విధములుగ నుండును. అందు 


(పర: నీలమేఘశ్యాముడు, చతుర్చ్భుజుడు, పద్మపత్రాక్షుడు, 
పీతాంబరధారి, శేషూయి మొదలగు అప్రాకృత దివ్యమంగళ విగ్రహముతో 
నుండును. ఆ పరమ పురుషునకు పురుషుడు (జీవుడు) కౌస్తుభమణిగను, 
ప్రకృతి శ్రీవత్స చివ్నాముగను, మహత్తు గదాయుధముగను, జ్ఞానము 
ఖడ్గముగను, అజ్జానము ఖడ్గముయొక్క ఒజగను, సాత్త్విక తామసాహంకార 
ములు శార్‌బ్ద చశక్రములుగను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు శరంబులు 
గను, స్తూల సూక్ష్మములగు ద్వివిధ భూతములును వనమాలగాను, 
గరుడశరీరమగు శ్రుతుల యందు తెలియవచ్చునట్టి సర్వేశ్వరుడు వైకుంఠమున 
లక్షీ 4 సహితుండై యుండును. దీనిని నిత్యవిభూత్తియనియు, 
పరవ్యూవామనియు నందురు. ప్రపంచ రంగమును లీలా విభూతి యందురు 
ఈశ్వరుడుభయవిభూతి నాయకుడు. 


శ్రీ రామానుజాచార్యులవారు 'శరణాగతి గద్య' యందు ప్రథమమున 
శ్రీ దేవిని స్తుతించి పిమ్మట భగవంతుని దివ్యాత్మ స్వరూపమును. 


* పైన చెప్పిన స్వరూపముల వివరము : న్వరూపమనగా : తన యందు 
మాత్రమే యుండునట్టి ధర్మమువలన దెలుపబడునట్లి వస్తువు. స్తితి యనగా 
ఇది కాలాంతరమందే సయిత ముండుట. అది నిత్యవస్తువీల యందు 

ముగా నుండును. అనిత్యవస్తువులయందు ఈశ్వర సీంకల్పానుసారముగ 
'ెచ్చియును తగ్గియను ఉండగలదు. ప్రవృత్తియనగా (ప్రవృత్తి 'నివృత్తి రూపమగు 
వ్యాపారము. (రహస్యత్రయ సారము). 


ప్రపత్తి (3) ఈశ్వరుడు 269 


దివ్యమంగళ విగ్రహమును కల్యాణ గుణములను ఇట్లు వర్షించి 
స్తుతించియున్నారు 

*"అభలహేయ ప్రత్యనీక కల్యాణైకతాన స్వేతర సమస్త వస్తు విలక్షణా 
నన్త జ్ఞానానన్సెకస్వరూప! స్వాభిమతానురూపైక రూపాొచిన్త్య దివ్యాద్బుత 
నిత్య నీరవద్య్‌ నిరతిశయౌజ్బ్వల్య సౌన్దర్య సొగంధ్య సొకుమార్య లావణ్య 
యౌవనాద్యనన్త గుణనిధి దివ్యరూప! స్వాభావికానవధికాతిశయ జ్ఞానబల్రూర్య 
విర్యశక్తితేజ స్పౌశీల్య వాత్సల్యమార్ద వార్డవ సౌహార్ద సౌమ్యకారుణ్య 
మాధుర్య గాంభీర్యాదార్య చాతుర్య స్టెర్య ధైర్య శార్య పరాక్రమ! సత్యకామ 
సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతా డ్యీసంభ్యేయ కల్యాణ గుణగణౌఘ 
మహార్ణవ!” 

తా "నమస్త్రదోష గుణములకు దూరమై, కల్యాణ గుణములకు మాత్రము 
నెలవై, తనకన్నను వేణగు సమస్త వస్తువులకంటొను విలక్షణమై, దేశకాల 
వస్తుపరిచ్భేద రహితమై, జ్ఞానానందైక స్వరూపమై యుండువాడా! తన 
కభిమతమైనదియ, తగినదియే, మార్చు లేనిదియ, చింతింప నలవికానిదియ, 
అ్రాకృత మైనదియు, అద్భుత మైనదియు, శాశ్వత మైనదియు, నిరవద్య 
మైనదియు, సాటిలేనిదియు, ప్రకాశము గలిగినదియు, సౌందర్య లావణ్య 
యౌవనాది అపరిమిత గుణములకు నిలయ మైనదియు నగు దివ్యమంగళ 
విగ్రహము గలవాడా! తనకు మాత్రము స్వభావముగా గలవై అంతకన్నను 
అధికమగునవి లేనట్టి జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, 
తేజస్సు, సొశిల్యము, వాత్సల్యము, కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, 
బొదార్యము, చాతుర్యము, స్పెర్యము, ధైర్యము, శార్యము. పరాక్రమము, 
సత్యకామము, సత్యసంకల్పమమ్‌, కృతిత్వము, కృతబ్దత్వము - అనునిట్టి 
అనంతకల్యాణ గుణములను ప్రవావాములకు సముద్రము వంటివాడా!” 
యని యనేక విధముల స్తుతించిరి. 


(2) వ్యూహమనగా : వానుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధములని 
చతుర్వ్యూహములు. 
() విభవావతారములు ప్రపంచమున ధర్మమునకు గ్దాని కలిగినపుడు 


27 బ్రహ్మాబిజ్ఞున (ఐదన ప్రకరణము) 


ధర్మము నుద్ధరించుటకును, అధర్మము నడంచుటకును సర్వేశ్వరుడు 
అ్రాకృతమునుండి ప్రాకృతుడై నట్టుండుట విభవ మందురు. 

ఆయన షడ్డుణైశ్వర్యాది దైవసంపద శెట్టి లోపమును కలుగకుండ 
ననేక రూపములతో ననేక పర్యాయము లవతరించెను. ఇట్టి 
విభవావతారములు ఏ కార్యము కొజకై అవతరించునో అట్టి కార్యము 
ముగిసినంతనే ముగియుచుండును. శ్రీరామకృష్ణాది అవతారములిట్టివి. 
ఇట్టు యవతరించుటనుగొని జీవులు తాము కర్యవశమున జన్మించినేట్లు 
స్వామి జన్మించెనని భావించరాదు. అ యవతారములందు ధరింపబడిన 
శరీరములు పాంచభౌతికములు కావు. శుద్ధసత్ర త్వ ప్రధానములైనవి. లీలా 
విలాసార్థము ధరింపబడినవి * శ్రీరామావతాయము నందు జ్ఞానసంకోచమున్నట్టు 
చెప్పబడీనను, నిజమునకు స్వామికి జ్ఞా జానసంకోచ మనునది లేదు. అట్టి 
శరీరము సర్వేశ్వరుని సంకల్ప మాత్రముచేతనే గలుగును 


విభవావతారములు ప్రాదుర్భావములని అవేశములని ద్వివిధములు 
(1) ప్రాదుర్భావమనగా ఒక జీవునిద్వారా గాక సాక్షాత్తుగ స్వరూపమును 
ధ్రరించుట ఇందు 'పూర్ణము', 'అంశము' అని రెండు విధములు గలవు 
వీ నృసింహ రామకృష్ణావతారములు పూర్ణావతారములు. మత్స్యకూర్మా 
ద్యవతారములు అంశావతారములు. (2) ఆవేశావతారమనగా: జీవుని 
ద్వారా అవతారపరి[గ్రహము. ఇవియు రెండువిధములు. 'స్వరూపావేశము' 
| క్ష్యావేశము' ఏ శరీరమునందు భగవదంశము ప్రవేశించుచున్నదో అది 
'స్వరూపావేశము' పరకరామాద్యవతారము లిట్టివి. ఎవరియందు భగవంతుని 
శక్తి ప్రవేశించుచున్నదో అది శక్ష్యావేశావతారము. కృష్ణద్వైపాయన 
మునీంద్రాదుల యవతారము లిట్టివి. 





* క్రీహరి రామావతారమును ధరించునప్పుడు సహజముగ తనకు గల 
సర్వజ్ఞత్వాదులను స్వసంకల్పముతోనే తాత్కాలికముగ సంకోచింపజేసికొనిరి 
శ్రీమద్రాయణముననున్న శ్రీరామావతార రహస్య మిదియే. ఆ యవతారమున 
జ్ఞానసంకోచము లేదను శ్రీరామానుజసిద్ధాంతమును నేనంగీకరింపను. 


ప్రపత్తి (3) ఈశ్వరుడు 271 


(4) అంతర్యామ్యవతారము ఫ్‌ ఈశ్వరుడు సమస్త జీవులయందును 
నీలమేఘమధ్యమున మెఖుపు తీగవలె నుండునని యందురు 
పరాంకుశయోగీంద్రులు (నమ్మాళ్‌వారు) తిరువాయిమొ(ఇళియం దిట్టు 
చెప్పిరి. "ఒరువనడి యేనుళ్ళానే" దీని యర్థము - "ఒరువన్‌-అద్వితీయుడైనీ 
గ్రియఃపతి, అడియేన్‌=దాసునియొక్క ఉల్దానాహృదయమునందు 
వేంచేసియున్నాడు (తిరు 8-8-1), మజియు "అడియేనుళ్ళా 
నుడలుళ్ళానబ్దుగత్తాన్‌ పుబుతు శ్తుల్ళాన్‌. " దీని యొక్క అర్థము "అబ్జిత్తు 
అగతా త్రాన్‌-అండాంతర్వర్తులై లైన సకలపదార్థముల కంతర్యామియు, పురత్తు 
ఉళ్ళాన్‌-అండబహిర్ఫ్చ్బూతములైన మహదాదుల కంతర్యామియు, (నగు 
గియఃపతి) అడియేన్‌=దాసునియొక్క, ఉల్లాన్‌హృదయము నందును, 
ఉడలుళ్ళాన్‌ శరీరమునందును నున్నాడు (తీరు 8-82) సర్వాంతర్యామి 
యగు సర్వేశ్వరుని స్వరూపమును భావించుకొని అనుసంధించుకొనుటకు 
శక్తి లేని వారలు హృదయపద్మము నందుండు నీలమేఘశ్యాముడు, 
చతుర్భుజుడు, శబ్ధచక్రాది ఆయుధములు ధరించినవాడును నైన స సర్వేశ్వరుని 
అహ్టైంగాది యోగములవలన ధ్యానము వలనను అనునంధించుకోందురు. 


(ఈ అర్పావతారము : విభవావతారములు సర్వకాలములయందును 
కలిగియుండు నట్టివి గావు కనుక అఆయవతారములు లేని కాలమందు 
వారిదర్శనము మనకు కలుగదు. అందువలన భగవంతుడు 
భక్తజనానుగ్రవము కొజకు అర్పావతారమును ధరించుచుండును అనగా 
శిలాదుల రూషమున ఆరాధనకొజుకు తిరుముఖ మండలము, తిరు నేత్రములు, 
చతుర్భుజములు, శంఖచ[క్రములు మొదలగు సాధనములతో భక్తులకు 
దర్శన మిచ్చుటకు వారిచేత ఆరాధింపబడుటకు అనుకూలముగా నుండునట్టు 
చేయును. ఇట్టి యర్ప్బామూర్తికి కైంకర్య మొనర్చుట వైకుంఠమునే 
లక్ష్మీసహితుడణీ శ్రీమన్నారాయణబనికి కైంకర్య మొనర్చుట "వంటిదేయని 
భావింపవలెను. 


"పైన చెప్పిన పర, వ్యూహ, విభవ, అంతర్యామ్యవతారములకం'క 
కోవెలలోను, గృవములలోను కంటికి విషయమై నిలుచు అర్బావతారములే 
అతిశయితములని వీరిమతము. కారణమిట్లు చెప్పుదురు పైన చెప్పిన 
పరత్వాదులు అప్పుడే దర్శించి పొందవలయునను నాశగల ' ముముక్షువు 


క్షే 


272 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


లకు ప్రయోజనపడని వగుటవలనను, భగవంతుడు అవాప్త సమస్త 
కాముడై యుండు స్ధితిని వదలి దీనుడై నిలిచియుండుటవలనను: 
విభవాదులన్ననో దప్పిగొన్న వానికి భూగర్భముననున్న నీరువలెను, ఎప్పుడో 
ప్రవహించి నిలిచిపోయిన నదులవలెను, సమిపించుటకు సాధ్యముకాని 
పాలసముద్రమువలెను దుర్లభము లగుటచే నిరుపయోగము లగును. 
అట్టుగాక ఈయవతారమునీ సౌలభ్య వాత్సల్యాది గుణములు గొప్ప 
ప్రకేశము కలిగియుండును. (క్రీవచనభూషణము 34 నుండి 41-వ 
చూర్ణికవజకు గల యర్థము) 


(4) చేతనులు 


ఈ మతము ననుసరించి జీవుడనగా* ధర్మిభూతజ్ఞానము, ఆనందము, 
అమలము, అణువు, నిరవయవియని చెప్పుదురు. 


అనగా జీవుడు జ్ఞానత్వ, ఆనందత్వ, అమలత్వ, నిరవయవత్వాది 

ధర్మములు కలవాడని యర్థము. జీవులస సంఖ్య అనంతము. వీరు నిత్యులు, 
అగోచరులు. దేహేంద్రియ 'ప్రాణబుద్దులకు వేరైనవారై వృాదయమునందుండి 
దేహాదులను ప్రకాశింపజేయుదురు ఎట్లనగా ఇఅంటియం దొకచోట 
నుంచబడిన దీపము అచ్చటినుండియే గదియంతయు హూశింపజేసినట్టు, 
అణువుగాను, చేతనుడుగాను నుండుట జీవుని లక్షణ మైనట్టు 
శేషభూతుడుగా నుండుట జీవ లక్షణముగా చెప్పబడినది. అత్మలు 
(జీవునకును) జ్ఞానము గలవారు. ఆత్మస్వరూపము యొక్క (హకాశమునకు 
సంకోచ వికాసమే లెప్పుడును నుండవు. జ్ఞానత్వము, స్వయం పహ్రూశత్వము 

- ఈ రెండును ధర్మభూతజ్ఞానమునకును ఢ్‌ర్మియగు జీవునకు (ఆత్మకును) 
సమానములే. 


ఐతే ధర్మభూత జ్ఞా జానమునకు విషయిత్వము (శబ్దాదివిషయములను 
నెజుగునట్టిది విషయి. చేయము నెజుగుట విషయిత్వము) అధికము. 
ఐతే జ్ఞానము ఏదైననొక వస్తువును ప్రకాశింపజేయగలదు గాని తనను 
తాను కిలినికొనబాలదు. ధర్మికి (ఆత్మకు) అన్యసవాయము లేక తన్నుతాను 
తెలిసికొనుట యనెడి ప్రత్యక్త్వము అధికము. "ధర్మభూత జ్డానము 


ప్రపత్తి (4) చేతనులు 273 


విషయముల ప్రకాశింపజేయునప్పుడు తన కాధారమగు ఆత్మస్వరూప 
విషయమున స్వయం(ప్రకాశముగ నుండగలదు ” 'జ్ఞానత్వమని చెప్పినపుడు 
తనను తాను ్రశింపదేయుట యైనను, వేజొక దానిని ప్రకాశింపజేయట 
దైనను జ్ఞానత్వమే యగును. ఆత్మజ్ఞానము కాదు, జ్ఞానాశ్రయముమాత్రమే. 
లోకాచార్యుల వారు తత్త్వత్రయమను [గ్రంథమున నిట్లు చెప్పిరి 
జ్ఞానాశ్రయమైతే శాస్త్రములలో అత్మను జ్ఞానమని చెప్పుట యెటులనగా 
జ్ఞానము లేకయు తన్ను తెలిసికొనుటచేతను, జ్ఞానము సారభూతగుణమై 
నిరూపక ధర్మమగుటచేతను జ్ఞానమని చెప్పబడినది." 


జి : ఆత్మ (జీవుడు) తనను తప్ప మరి దేనినైనను, నెజుగడా? 


వే : ఎబుగడు, లోకాచార్యులవా రిట్లు చెప్పిరి-- "జ్ఞానమునకును, 
స్వరూపమునకును (జీవునకును) వ్యత్యాస మేమనగా "స్వరూపము ధర్మియై 
నంకోచవికాసములకు తగనిదై తన్నుతప్ప ఇంకొకదానిని ప్రకాశింపజేయుటకు 
తగనిదియై అణువుగ నుండును. జ్డానము విభువుగ (వ్యాపించి) ఉండును. 
కొందటీి జ్ఞానము ఎప్పుడును అవిభువుగ నుండును. మజికొందజి జ్ఞానము 
ఒకపుడు విభవుగను, ఒకపుడు అవిభువుగను ఉండును." (తత్వత్రయము) 


జీ; మనము 'నేను' , 'నేను' అని వ్యవహరించు చున్నాము గదా! 
నేననగా ఈ మతము ననుసరించి యేది? 


వే : శ్రీరామానుజాచార్యులవా రిట్లు చెప్పిరి " 'నేను' అనబడునది 
ధర్మిగాను అనగా: జ్ఞాన మనబడునట్టి గుణము గలదిగాను, జ్జాన మన్ననో 
అట్టి నేను అనబడుదాని యొక్క గుణముగాను ప్రత్యక్షముగా 
తెలియనచ్చుచుండుట వలనను, అత్మకాని పదార్థము ఆత్మయనెడి భ్రాంతి 
కలుగునప్పుడు "నేను స్థూలమైనవాడను' అని యిట్లు ఆత్మ కానిదగు 
శరీరముయొక్క ధర్మములగు స్థూలత్వాదులు 'నేను' అనబడు దానియందే 


274 బ్రహ్మజిజ్హుస (ఐదన ప్రకరణము) 


ఆరోపింపబడినవియే యై జ్ఞానమం దారోపించబడ కుండుట వలనను 
జ్ఞాతయగు 'నేను' అనబడువస్తువే ఆత్మయని యెజుంగునది.” 


(శ్రీమదాంధ్ర శ్రీభాష్యము ఎ జీబ్బాసాధికరణము ఎ మహాసిద్ధాంతమ;) 


జీవాత్మలకును, సర్వేశ్వరునకును, కొన్ని సాధారణ లక్షణములు 
గలవు. అవి యేవనగా :(1)చేతనత్వము అనగా: జ్ఞానమునకు ఆశ్రయముగా 
నుండుట, (2) ప్రత్యక్షము అనగా: తనకు కాను న! 
అన్య సవాయము లేకయే 'నేను' అని యిట్లు తన్ను తాను తెలిసికొను 
(3) ఆనందత్వము. 

అరువురకును గల ముఖ్యభేద మేమనగా: జీవుడు ఆనందస్వరూపు 
డైనను అణువగుటవలన అనందము పరిమితమై యుండును. ఈశ్వరుడు 
అపరిచ్చిన్ను డగుటవలన ఆనందమునకు పరిమితి లేదు. బ్రవ్మానండాను 
భవ మవాసాగరమున జీవుని యానందము బిందుమాత్రమని యూసొంప 
వచ్చును. మజియు సర్వేశ్వరుడు స్వతంత్రుడు, జీవులు స్వతం(్రులు 
కారు. వీరు సర్వేశ్వరాధీనులు అయినను ధర్మాధర్మములు చేయుటకు 
జీవునకు స్వాతంత్ర్యము కలదు. జీవుడు కర్త భోక్త. జ్ఞాత. జివుల 
జ్ఞానము నిత్యము, స్వతస్సిద్ధము. ఐనను పూర్వజన్మకర్మ విశీషమువలన 
ల్‌ది తాత్కాలికముగ కొన్ని యెడల సంకోచమును చెందియుండగును. 
జీవుడు దేవుడు కాడు. బీవుడు కర్త, భోక్త, జ్ఞాతయునై యున్నాడు. (1) 
నిత్యులు (2) ముక్తులు (3) కేవలులు (4) ముముక్షువులు (5) బద్డులు- 
అని వీరు అయిదు విధములు. 


(1) నిత్యులనగా : వీరొకప్పుడును బద్దులు గారు. అనాదిగో వీరు 
భగవత్కృపకు పాత్రులై ప్రవాహనిత్యములగే క్రెంకర్య విశేషములందు 
ప్రవృత్తులై యుందురు. వీరును పరతంత్రులే. విరిస్థితులలో భేదముండదు. 
వీరు అనంత, గరుడ, విష్వక్సేనాడులు. 

* అద్వైతులు చెప్పునట్టి కూటస్తుని వీరు చెప్పు ఆత్మతోను, చిదొభాసుని 


ఆత్కగుణమగు జ్ఞానమతోను కొంతీవజకు పోల్చవచ్చును. (శ్రూటస్థ చిదాభానులను 
గుణించి యీ గ్రంథము 1-2-29లో చూడవలెను.) 


ప్రపత్తి (4) చేతనులు 275 


(2) ముక్తజీవులనగా : మోక్షమునకు ప్రతిబంధము నశించి 
వైకుంఠమునకు పోయి అచ్చట ఆనంద మనుభవించుచు స్వస్వరూపావి 
ర్భావము (అనగా మోక్షము) కలవారై యుందురు. అనాదికాలమునుండి 
కష్టపడి సంపొదించుకొనిన భగవదనుగ్రహమువలన యథేచ్భగా 
భగీవత్కైంకర్యము చేయుచుందురు. వీరికి సంకల్ప మాత్రమున కోరికలు 
సిద్ధించును. విరిలో కొందజు ముందుగ ముక్తు లయినవారు, కొందజు 
తల్వౌత ముక్తు లయినవారు. 


(3) కేవలులు : సంసారమును రోసి పునర్జన్మనివృత్తికై శాస్త్రములను 
శోధించి శాస్త్రజన్యజ్ఞానముచేత ఆత్మానాత్మ విచారము చేసి, (ప్రకృతియు 
దాని వికారములగక్‌ ఇరువదిమూడును చేరి అనాత్మయనియు, అత్మ 
విటికంకును వేటైనవాడును, స్వయంప్రకాశుడు, అనందరూపుడు, నిత్యుడు, 
వికారరహితుడనియు తెలిసికొని, జ్ఞానయోగమున అనాత్మనుండి అత్మను 
వేజుచేసి, అత్మయందే రమించుచు, జ్ఞాననిష్టలై యోగఫలమైన 
ఆత్మానుభవము(క్రైవల్యము) మాత్రమే పరమపురుషారమీని అనుభవించుచు; 
భగవత్రాప్తిని. సంసారమును - రెండింటిని హాగొట్టుకొని, సంసార 
దుఃఖము నివర్తించుటవలన కలిగిన అల్ప్బసుఖమునే గొప్పగా భావించుకొని, 
అత్మానుభవమే పురుషార్థమని భావించి ఆత్మ ఉండువజకు అశరీరులై 
తిరుగువారలు. కైవల్యమును విశిషాదై, స్టాద్వైతులు కోరరు. వారు వైకుంఠప్రాప్తినే 
ముక్తి యందురు. 


(4) ముముక్షువులు : మోక్షమును కోరువారు. వీరు రెండు విధములు 
(0 ఉపాసకులు (2) (గ్ర ప్రపన్నులు. 


(5) బద్దులనగా : అవిద్య, కర్మ, వాసన, రుచి మొదలగు ప్రకృతి 
సంబంధము "కలిగియుండుట. వీరికి తమ తమ కర్మానుగుణముగ 
సర్వేశ్వరుడు కలుగజేసిన స్తూల శరీరమును ప్రాణమును ఇంద్రియములను 
అత్మస్వరూపముచేతను, ధర్మోభూతజ్ఞానముచేతను ధరించి యుండగలరు. 
సంసారబంధము నశించునంతవజకు పుణ్యపాప, ఉభయరూపములగు 
కర్మఫలముల ననుభవించుచు లోకాంతర జన్మాంతరములను పొందు 
చుందురు. కొందబజు దేహమే తామని నమ్మియుందురు. 


276 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


(5) జీవేశ్వర సంబంధము 
విశిష్టాద్వైత సిద్ధాంతము ననుసరించి జీవులకు ఈశ్వరునకు గల 
సంబంధము తొమ్మిది విధములుగ చెప్పబడుచున్నది. 
శో పితా చ రక్షక శ్శేషీ భర్తా జ్జేయో రమౌపతిః | 
స్వామ్యాధారో మమాత్మా చ భోక్తాచాద్యమనూదితః ॥ (నసం) 


అనగా : 


ఈశ్వరుడు - వోష్యము జీవులు - వోషణము 

1. పిత (తండ్రి) పుత్రుడు (కుమారుడు) 

2 రక్షకుడు (రక్షించువాడు) రక్ష్యుడు (రక్షింపబడువాడు) 

3. శేషి శేషుడు (ేషభూతుడు) 

ఓ భ్త భార్య 

క్‌ జ్టేయము జ్ఞాత (తెలిసికొనువాడు) 
(తెలిసికొనబడు వస్తువు) 

6. స్వామి స్వము (సొమ్ము) 

7. ఆధారము ఆధేయము 

ఓ ఆత్మ (శరీరి) శరీరము 

9 భోక్త భోగ్యుడు 


జీవునకును, ఈశ్వరునకును ముఖ్యవిషయములయందు భేదముండుట 
వలన జీవాత్మ యీశ్వరు డెన్నడును కాజాలడు. జీవేశ్వరులకు గల భేద 
మాగంతుకము కాదు. స్వతిస్సిద్ధము. ఈశ్వరుడు శేషి జీవుడు శేషభూతు 
డనుమాట కర్థమేమనగా: జేవునియేక్క అన్తిత్వము సంపూర్ణముగ ఈశ్వరునిపై 
ఆధారపడియీండును. ఈ విషయము ఇంకను వివరముగ్గో తెలియగోరువారు 
విళ్ళెలోకాచార్య కృతమగు 'నవవిధసంబంధమను గ్రంథమును చూడవలెను 


ప్రపత్తి (6) అచేతనము 277 


(6) అచేతనము 


అచేతనమనగా జ్ఞానమున కాశయము కానిది అనగా. తానితరులకే 
తెలియవచ్చునుగాని, తన్ను తాను తెలిసికొనుటగాని, యితరులను 
తెలిసికొనుటగాని ప్రయోజనము కలది కాకపోవుట దినిని జడమని యందురు 
అచేతనములు మూడు విధములు (1 'త్రిగుణద్రవ్యము (2) కాలము (3) 
శుద్ధస త్య్వము తివిధాచేతనములలో (త్రిగుణ ద్రవ్యమును కాలమును 
మౌోత్రమే జడములనియు, శుద్ధసత్త 'త్వమగు ద్రవ్యము జడము కాదనియు 
పాంచరాత్రములను పరామర్శించినవారు చెప్పుదురు అదియును 
జడమేయని అనేకుల సిద్ధాంతము జడమనగా పైన చెప్పినట్టు 
స్వయంప్రకాశము కానిది జడము కాదన్నచో జ్ఞాతృత్వ ముండవలెను 
అట్టి జ్ఞాతృత్వము శుద్ధ న సత్త్వమునకు లేనందున దానినీ మూడు విధములగు 
అజీతస్‌ పదార్థములలో చేర్చిరి 


ఈ అచేతన పదార్థములు మూడింటికిని గల ప్రవృత్తి యెట్టిదనగా 
సర్వేశ్వరుని సంకల్పమునకు అనుగుణముగ విచిత్ర పరిణామములు 
పొందుచుండుట అందులో (1) త్రిగుణ ద్రవ్యముయొక్క స్వరూపము 
సత్త్వరజస్తమోగుణముల కాశయమయినది. లేదా త్రిగుణాత్మకమైనది. 
(అది ప్రకృతి) అది నిరంతరము మార్పునాందుచుండును స త్త్వరజస్తమో 
గుణములు మూడును సామ్య స్థితి (సమాస్థితి గలిగియున్నపుడు 
మవోప్రళయము కలుగును. వాటియందు విషమన్ధితీ కల్గినప్పుడు సృష్టిస్టితులు 
కలుగును. వైషమ్యము కలిగినపుడు మహదోదులగు నిరువది 'సౌలుగు 
తత్త్వములు ఏర్పడును. ఈ తత్త్వములయొక్క అవాంతర భేదములు 
వాటి అభిమాన దేవతలనుబట్టి యుండును. 


ప్రపంచోత్పత్తి క్రమమును త్రిశిభిబ్రా్మాణ శ్రుతి చెప్పిన విధమును 
కొద్దిమార్పులతో అంగీకరింతురు.* ఇది సాంఖ్యులపద్ధతికి సరిపోవును 
నవవ పావడా 
* ఈగ్రంథముయొక్క (ప్రథమభాగము రెండవ ్రకరణమున సృష్టియొక్క 


మూడవపద్దతిని గుణించియు "బహ్మవృక్షము"ను గుజించియు చెప్పియుంటిని 
దానిని కొద్దిమార్చుతో విశిష్టాద్యైతు లంగీకరింతురు 


278 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


అనగా ప్రకృతినుండి మవాత్తు, మవాత్తునుండి అవాంకారము, దానినుండి 
సమస్త ప. కలిగినట్టు చెప్పుదురు 
ఈ "త్రిగుణ (ద్రవ్యముయొక్క ప్రవృత్తి భేదమెద్ది యనగా :- 
బద్గచేతనులయొక్క భోగాపవర్గములకును, సర్వేశ్వరునియొక్క 
లీలౌారసమునకును, సమముగ విషముముగ మాజిమాజిపోవుచుండెడిదై 
దేహేంద్రియాది రూపముగ ఆయా వ్యాపారములు చేయుట " రజస్తమో 
గుణముల మూలమన బద్ధదేతనులకు తత్వన్వరూవము తెలియకుండకేయట. 
నత్త్వ్రగుణము మూలమున త్తత్త్వస్వరూవము నున్నది యన్పట్లు తెలియబరచుట. 
2 కాలము : కాలము సత్త్వ్రశాన్యము కాలమునకు గల స్వరూపభేదము 
జడముగాను విభువుగాను నుండుట దీనిస్టితి కాలపరిమితి లేకుండుటవలన 
నిత్యమైయుండుట దీనికిగల ప్రవృత్తిభేదము కలా, కాష్టాది విభాగములచే 
సృష్ట్యాదులకు సాధనముగా నుండుట 


"పైన చెప్పిన పదార్థములు స్వరూపతః నిత్యములైనవి. కొన్ని 
అవస్థాంతరములు పొందుటవీలన నామాంతరములు కలిగినవె 'వై అనిత్యములని 
వ్యవహేరింపబడుచున్నవి అవి నశించుట, మరల కన్పించుట, యిట్టి 
యవస్తాంతరములు కలిగినవి మాత్రమే యగుటంజేసి ప్రవావా నిత్యములనీ 
చెప్పబేడుచున్నవి. ప్రవాహనిత్యము లనగా ; "ఏటి వ 
నొకప్పుడుండుటయ., వేరొకప్పుడు లేకపోవటయు ననుట.” విటి స్వరూపస్థితి 
భేదములు ఈశ్వరాధీనములు. ఈశ్వరసత్తయు ఈశ్వర సంకల్పము తప్ప 
విటికి ప్రత్యేక సత్తలేదు కనుక యీ వస్తువులకు స్వభావ సిద్ధముగా 
నుండునటి ట్టి అనుకూల్యము ఈశ్వర సంకల్పాధీనము. ఈశ్వర సంకల్పమీవలన 
ఈ పదార్థములు ఈశ్వరునికిని, నిత్యులకును, ముక్తులకును సర్వము 
అనుకూలముగనే యుండును. బద్ధ జీవులకు మాత్రము వారి వారి 





* ప్రవాహనిత్యములనగా స (ప్రవహించుచున్న గంగానదివంటి నదీతీరమున 
మనము నిలుచుండి ప్రవావా జలములయందు దృష్టినుంచిన మనకు (నిత్యముగ) 
జలము కనబడుచునే యుండును కాని, ఈ క్షణీమున చూడబడిన జలము 
మరుక్షణమున మన యెదుట నుండక మార్పు చెందుచుండును అనియును 
చెప్పవచ్చును 


ప్రపత్తి (7) పరమాకాశము-పరమపురుషుడు 279 


కర్మానుసారము పురుషభేద, కాలభేదములనుబట్టి అనుకూల ప్రతికూలతలు 
కలిగియుండును 

వ శుద్ధస్తత్య్వము : నిత్యవిభూతి : శుద్ధసత్త తత్త్వము యొక్క సృష్టియందు 
లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు వేంచేసి యుండును వైకుంఠమున 
గల మందిరములు, ప్రాకారములు, వృక్షములు, నదులు, కాసారములు 
మొదలగు సమస్తమును శుద్ధసత్త త్త్యముయొక్క స్ష సృష్టి అనగా అప్రాకృతము 
ప్రకృతి ఆవరణమునకు ఆవల నున్నది మ ప్రకృతి సంబంధమైన 
పదార్థ మేదియును నచట నుండదు అందువలన నవియన్నియు దివ్యములని 
చెప్పబడును. 


(7) పరమాకాశము - పరమపురుషుడు 


అట్టి వైకుంఠ వైభవమును శ్రీమద్రామానుజులు వైకుంఠగద్య యందిట్లు 
వర్షించిరి 


"చతుర్దశ భువనాత్మక మణ్ఞిం, దశగుణితోత్తరం చావరణ సప్రకం, 
సమస్తం కార్యకారణజాత మతీత్య వర్తమానే పరమవ్యోమ శబ్తాభిధేయే 
బ్రహ్మాదీనాం వాబ్మనసాగోచరే శ్రీమత్‌ వైకుంఠే దివ్యలోకే, సనకవిధి 
శివాదిభి రష్యచిన్త్య స్వభావైశ్వర్వె, ర్నిత్యసిద్దె రనంతైర్భగవదానుకూల్యెక 
భోగైైః, దివ్య పురు షైర్మహాత్మభి  రాపూరితే, చ్‌ మ్స అయత్పరిమోణ 
మియ దైశ్వర్య మిదృశస్వభావమితి పరిచ్చేత్తు మయోగ్యే, దివ్యావరణశత 
నవాస్రావ్ఫ్‌తే, దివ్యకల్పకతరూపశోభితే, దివ్యోద్యాన శతసవాస్ర కోటిభిరావృతే, 
అతి ప్రమాణే, దివ్యాయతనే కస్మింన్చి ద్విచిత్ర దివ్యరత్నమయే 
దివ్యాస్తానమణ్ధపే పే, దివ్యరత్న స్తమృశత సహస్ర పభ. ధిక, 
దివ్యనానారత్న కృతస్థల విచిత్రితే, దివ్యాలజ్కా రాలజ్కృతే. .... 


తా పదునాలుగు లోకములు గల యండమును, పైపై పదింత 
లెక్కువ వ్యాపించిన సప్తావరణములును, ఆపై గల సమస్త కార్యకారణ 
జాతమును. గడచి యవ్వల వెలయుచుండు నట్టిదియు, పరమాకాశమను 
"పేర పిలువబడు నట్టిదియు, బ్రవ్మాదుల మనోవోక్కుల కందనిదియునగు, 


280 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


శ్రీ వైకుంఠ దివ్యలోకమునందు సనకసనందనాదులకును, బ్రహ్మశివాదు 
లకును దలంపరానట్టి వైభవము కలిగి, నిరథితర భగవదనుభవ నిరతులై, 
భగవదనుకూలభోగమీ , గలవారలై, నిత్యసిద్దులై, అసంఖ్యాకులయి దివ్య 
పురుషులగు మహాత్ములచే నిండినదై, పరిమాణముచేతను, ఐశ్వర్యము 
చేతను, స్వభావముచేతను, ఇంతటిదని గణీంప సాధ్యము గానిదై, 
దివ్యములగు శతసవాస్ర ప్రాకారములు గలదై, దివ్యములగు కల్పవృక్తములచే 
శోభిల్దుచుండునదై, శతసహస్రకోటి దివ్యోద్యానములచే ప్రకాశించు నొక 
సభామంటపమున కోటానుకోట్ల దివ్య రత్న స్తంభములచే వెలుగొందునదై, 
అప్రాకృత నానావిధ రత్నములచే పొదిగిన నేల గలదై, దివ్యాలంకారము 
లచే నలంకరింపబడినదై ఇంకను ననేక విధముల వర్ణింపబడి యుండు 
వైకుంఠమున నున్న శ్రీమన్నారాయణమూర్తిని క క్రిందివిధముగ 
వర్ణించియున్నారు 
*... .మధ్యే దివ్యపుష్పు సంచయ విచిత్రితే మవాతి దివ్యయోగపర్యజ్కే 
అనంత భోగినీ, శ్రీమద్వై కుజ శ్వర్యాది దివ్యలోకం విశ్వమ్‌ ఆత్మకాన్న్యా 
విశ్వమాప్యాయయన్నాణేషశేషోది. సర్వ పరిజనం భగవతః తత్త దవస్లోచిత 
పరిచర్యాయా మాజ్ఞాపయన్న్యా గిల రూప గుణవిలాసాదిభిరాత్మానురూపీయా 
+గ్రియానవాసీనం ప్రత్యగ్రోన్మిలిత సరసిజ సదృశ నయన యుగళమ్‌, 
స్వచ్చనీల జీమాత సద్కాశమ్‌, అత్యుబ్జ్వల పీతవాససం, స్వయావప్రభయా౬తి 
కీతలయా ౬తికో మలయా స్వచ్చయా మాణిక్యాభయా స్వయా ప్రభయా 
కృత్స్నం జగద్భాసయన్తమ్‌, అచిన్త న్య దివ్యాద్భుత నిత్య యౌవనస్వభావ 
లావణ్య మయామృతసాగరమ్‌, అతి సొౌకుమార్యా దీషత్తస్విన్నవ 
దాలక్ష్యమాణ లలాటఫలక దివ్యాలకావలీ విరాజితమ్‌, ప్రబుద్ధముగ్గాంబు 
జచారులోచనం, సవిభ్రమభ్రూతలమ్‌, ఉజ్వృలాధరం, శుచిన్మితం, కోమల 
గణ్జమ్‌, ఉన్నాసమ్‌ ఉదగ్రపీనాంస విలమ్బికుండలాలకావలీ 
బన్జరకంబుకన్ధరం, ప్రియావతంసోత్ప్సల కర్ణభూషణశ్లథాల కాబద్ధ విమర్హశంని 
భిశ్ళతుర్భి రాజానువిలమిభి ర్ఫుజైర్విరాజీతమ్‌, అతీకోమలదివ్యే రేఖాజ్కిత 
తొామకరతలమ్‌, దివ్యాబ్లులీయకై ర్విరాజితమ్‌, అతికోమలదివ్య నఖావలీ 
విరాజి తాతిరక్తా: బ్లులీభి రలంకృతం, తత్పణోన్మీలిత పుండరీక సదృశ 


ప్రపత్తి (7) పరమాకాశము-పరమపురుషుడు 281 


చరణ యుగలమ్‌, అతిమనోహర కిరీటమకుట చూడావతంస మకర 
కుర్ణాల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తా 
దామోదర్‌ బన్గనపీతాంబరకాజ్బీగుణ నూపురాదిభి రత్యన్హ సుఖస్పర్తై 


ర్దివ్యగన్తె ర్ఫ్భూషణైర్చూషితమ్‌ శ్రీమత్యా వైబయన్హ్యా వనమాలయా 
విరాబితము." 


తా॥ పై విధమున వర్ణింపబడిన శ్రీ వైకుంఠ మధ్యభాగమున 
దివ్యపు పుష్పములతో జిత్రింపబడినదై దివ్యమై మిక్కిలి గొప్పదైన మంచముపై 
సర్పరాజగు శేషునిపై, శ్రీవైకుంఠమునందలి సంపదలు మున్నగు 
దివ్యలోకమెల్ల దన కాంతిచే వెలుంగజేసి తనివి పుట్టించి శేషుడు మున్నగు 
సకల పరిజనమును భగవంతుని యాయా దశలకుం'( దగిన క్రైంకర్యములందు 
నియమించునదియు శీలరూపగుణశృంగార విలాసాదులచే తనకు తగినదైన 
శ్రీదేవితో వెలసియున్న వాడును, అప్పుడే వికసించిన పద్మములవంటి 
కన్నులు గలవాడును, దట్టమగు మేఘమువంటి మేనిఛాయ గలవాడును, 
పీతాంబరధారియు, అతినిర్మలమును, అతిశీతలమును, స్వచృమును, 
మాణిక్యమునుబోలిన తన దివ్యకాంతిచే సమస్తలోకమును 
ప్రకాశింపజేయువాడును, చింతించుటకును నసాధ్యమగు దివ్యాద్భుత నిత్య 
యౌవన స్వభావ లావణ్యామృత సాగరుడును, అతిసుకుమార మగుటచే 
నించుక చెమర్చినదై కానవచ్చు లలాట ఫలకమున ముంగురులచే 
చెలువొందువాడును, అప్పుడే వికసించిన తామర పుష్పములవంటి 
సుందరములగు నేత్రములు గలవాడును, విలాసముతో గూడిన 
కనుబొమలును, (ప్రకాశించునట్టి "'పెదవియు, నిర్మలమగు చిజునగవును, 
కోమలమగు చెక్కిళ్లను, ఎత్తెన “నాసికయు, గొప్పవై బలసిన భుజములను 
దగులుచు వ్రేలాడు కుండలములు గలిగి కురులచే సొంపారు శంఖమువంటి 
కంఠము గలవాడును, ప్రియురాండ్రు ధరించిన కర్ణాలంకారమైన కలువలు 
కర్ణభూషణములు చెదరిన ముంగురులు విటి యెొత్తే, డిని సూచించునట్టివై 
మౌకాళ్ళ దనుక వ్రేలాడు చతుర్భుజములచే - ప్రకాశించువాడును, 
అతికోమలమును దివ్యరేఖాలంకృతములును ఇంచుక యెబ్దనివై యొప్పు 
కరతలములు గలవాడును, అతికోమలమగు నఖములచే ప్రకాశించు నెబ్దని 


282 బ్రహ్మజిజుస (ఐదవ ప్రకరణము) 


వ్రేళ్యయం దలంకరింపబడిన దివ్యాంగుళీయకములు గలవాడును, అప్పుడే 
వికసించిన పుండరీకములంబోలిన దివ్యచరణ యుగము గలవాడును, 
మిగుల సుఖకరమైన స్పర్శ కలిగినవియు, దివ్యమైన పరిమళము గలవియు 
నయి మిగుల సుందరమగు కిరీట మకుట చూడావతంసములు, మకరాకృృతి 
గల కుండలములు, మెడలో దాల్చిన ఆభరణములు, వక్షఃస్థలమునందు 
దాల్చిన ముత్యాలదండలు, బాహువులయందు ధరించిన పురులు, 
ముంజేతియందు ధరించిన వలయములు, శ్రీ వత్సమును, (ఇది ఆభరణము 
కాదు. స్వామిశరీరమునందలి మచ్చ, ఇదియు ఆభరణమువలె అందముగా 
నున్నదని భావము) వక్షస్థలమున ధరియంచియన్న కౌస్తుభమను రత్నమును, 
ముత్యాల దండలును "సడుమునకు కట్టిన పీతాంబరముపై ధరించిన 
మొలత్రాడును, పాదములయందు అందెలు మొదలగు దివ్యభూషణములచే 
నలంకృతుడును చక్కని వైజయంతియను వనమాలతో వెలయువాడును 
నగు సర్వేశ్వరుడు వేంచేసియుండును. 
(8 మోక్షము 

మృక్తి. ఈ మతము ననునరించి జీవన్ముక్తి లేదు. జీవించి యున్నంతకాలమున 
భగవంతుని కృపకు నెదురు చూచుచు ఆర్తిగలవాడై ఓ సర్వేశ్వరా! 
తుచ్చమైన ఈ శరీరమునుండి వైకుంఠమున నున్న మా సన్నిధానమునకు 
ఎప్పుడు పిలుచుకొందువు? ఎప్పు డీయాశ్రితునిచేత నిత్యక్రైంకర్యము 
చేయించుకొందు? వని నిరంతరము సర్వేశ్వరుని ప్రార్థించుచు శాలము 
సమకూరగనే వాక్కు మొదలగు దశేంద్రియములు మీనస్సునందును, 
ఇంద్రియ దశకముతో కూడిన మనస్సు ప్రాణము నందును, ప్రాణము 
జీవునియందును, అట్టి జీవుడు భూతసూక్ష శముల యందు 
(సూక్ష్మశరీరమునందు)ను, అటి ట్టి భూతసూక్ష్మ విశిష్టజీవుడు వృదయగతుండగు 
పరమాత్మయందును విశ్రమించును. జ్ఞానులకు, అజ్జానులకు ఇంతవజకు 
సమానమే. పిమ్మట జ్ఞానులు బ్రహ్మానాడి నురిడియు, అజ్ఞానులు 
(క్రిందినాడులనుండియు స్లోలదేహమును వదలుదురు."(ర.సా. పః 20). 


ప్రపత్తి (8) మోతను 28 


అట్టు భగవంతుని కృపకు పాత్రుడైన భక్తుడు దేహము వదలి 
అర్చిరాదిమార్గమున బోయి ప్రకృతి ఆవరణమున కావల నున్న 
విరజొనదియందు సూక్ష్ర్యభూతములతో కూడిన సూక్ష్మశరీరమును వదలి, 
'అచ్చటనున్న అమానవ పురుషుని హస్తస్పర్శమాత్రమున అ్రాకృత 
దివ్యదేహము ధరించినవాడై, వైకుంఠనగరమును ప్రవేశించి అందలి 
ఐరమ్మదీయమను సరస్సు వద్దకు పోగా, అచ్చటనున్న యైదునూర్త 
దివ్యాప్సరస లతనిని ఎదుర్కొని, బ్రవ్మాలంకారములతో నలంకరించి, 
అప్రాకృతమగు రాజోపచారములు చేసి అనందమయమగు మంటపము 
నందు చేర్తురు. ఆ మంటపమున, నిత్యసూరులచే పరివేష్టింపబడి 
లక్ష్మీసహితుడై దివ్యసింవాసనమునందు వేంచేసియుండు శ్రీమన్నారాయణ 
దేవుని కన్నులపండువుగ దర్శించి మవానందమగ్నుడై లక్ష్మీనారాయణు 
లకు సాష్టాంగ దండప్రణామము సమర్పించి, లేచి, అంజలి ఘటించి, 
నిలిచి యుండు భక్తుని భగవంతుడు కరుణావలోకనముల విక్షించి, 
చేరదీసి, అంకమున నునుచుకొని "కో £సి? (నీవెవ్వడవు?) అని యడుగ; 
"అహం బ్రహ్మాస్మి"- నేను దేవరవారికి శేషభూతుడ నగుటచే భగవచ్చరీరమై 
యున్నానని భక్తుడు ప్రత్యుత్తర మొసంగ భగవంతుడు సంతసించి 
సాయుబ్యమృక్తిని ప్రసాదించును. అనగా: భగవంతుడు తనతో సమానమైన 
భోగములను దాసునకు కలుగజేయును. సర్వేశ్వరునికి నియతములని 
చెప్పిన వోషణములు తప్ప తక్కిన లక్షణము లన్నియు సర్వేశ్వరునితో 
నమానముగా మృక్తపురుషున కుండును. భోగము ఈశ్వరునితో సమానముగా 
అనుభవించును. 

"జగత్కారణత్వము, మోక్షప్రదత్వము, సర్వాధారత్వము, సర్వ 
నియంతృత్వము, సర్వశేషిత్వము, సర్వశరీరత్వము, సర్వశబ్ద వాచ్యత్వము, 
నర్వవేద వేద్యత్వము, సర్వలోక శరణ్యత్వము, సర్వముముభ్రూపాస్యత్వము, 
సర్వఫల ప్రదత్వము, సర్వవ్యాప్తత్వము, జ్ఞానానందస్వరూపత్వము, 

ము మొదలగునవి సర్వేశ్వరునికి మాత్రమే నియతముగ నుండునవి. 
మృుక్రపురుషని కన్ననో ఆధేయత్వము, విధేయత్వము. శేషత్వము, అణుత్వము 


284 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


ఈ మొదలగునవి నియతములుగ నుండునవి” అని చెప్పట లన 
(ర.సా.ప్ర. 22) 

సాయుజ్య మనగా 'సమ్యుకొ యొక్క భావము. 'సమ్యుజ్‌' అనగా!: 
ఒక భోగ్యవస్తు వును కరూడియుండి అనుభవించునట్టివాడు. ప్రకృతమున 
వోోషణ విశిష్టమగు బ్రహ్మమనెడి బోగ్యవస్తు వునీందు బ్రహ్మమున్ను 
ముక్తపురుషుడును ఉభయులును భోక్తలై యన్వయించి యున్నందున 
ముక్తపురుషుడు 'సంయుక్‌ యని "వ్యవహరింపబడుచున్నాడు. 
"(ర.ససా.ప్ర. 2) మజియు "సామరస్యం హి సాయుజ్యం" సమానమగు 
రసానుభవము సాయుజ్య మనబడును. షై లోకాచార్యులవారు "అర్చిరాది" 
అను గ్రంథమున మృక్తజీవులు అర్చిరాది మార్గమున వైకుంఠము చేరుటయు, 
వైకుంఠలోకవర్షనము మొదలగు విషమటుములు రమణీయముగ 
వర్ణించియన్నాట్‌ ప్రమేయేఖరమను (గంథమున ముక్తజీవులకు వైకుంఠ 
ప్రోప్తియ. అచ్చట చేరిన పిమ్మట విరజాస్నానము. నూక్ష్మశరీర వ్లోషణము, 
భగవంతుని ఆలింగనాద్యనుభవము, భగవత్స్వరూపగుణ 
విగ్రహాద్యనుభవమును ఒకదాని తరువాత నొకటి ముక్రజీవుల కెట్టు 
ప్రాప్తించునో ఆ విధమును వర్ణించియున్నారు. ఈ లోకమునందుండి 
యుత్రాంతిని పొందిన భక్తులు "సావు మార్గము పాంచరాత్రములయందు 
మజీియొక విధముగ చెప్పబడియున్నది. ల 


స్వామికృపకు పాత్రులు కానివారు స్వామిలీలకు పాత్రు లగుదురు. 
లీలకు పాత్రులనగా: జననమరణ రూపసంసారమున తగులువడి 
యుండుట, వైకుంఠమార్గమును గుజించి దాదాపు ఇదివజలో నేను 


గ రహస్యత్రయనారము (1) అక్గానుశాసనవిభాగము (2 స్థిరీకరణ విభాగము 
(3) పదవాఠ్యయోజనా విభాగము (4) సంప్రదాయ ప్రశ్రీియావిభాగము అను 
నాలుగు విభాగములు ((ప్రకరణములు) చేసి నాలుగింటిని 32 అధికారములుగా 
విభజించి వ్రాసియున్నారు. ఈ [గ్రంథమున "ర సా" అను సంకేతాక్షరముల 
ప్రక్కన కనబరచియుండు అంకెలు "అధికారము" అను సంఖ్యను తెలియజేయును. 


** పాంచరాత్రములు చెప్పిన విధానము శ్రతిసమ్మతము కానందున నిచ్చిట 
చెప్పలేదు. దానిని తెలిసికొనవలెననిన రసా 22-వ అధికారమును చూడవలెను. 


ప్రపత్తి (9) శ్రీవైషులయందు రెండు శాఖలు 265 


ర్థమముకిన (దేవయానమును) గుజించియు, ఉత్రాంతిని గుజించియు 

ఈ [గ్రంథము (1-3-6, 1-3-20న చెప్పిన విధముగనే స్వల్పభేదముతో 
అంగీకరింతురు. భక్తుడు ముక్తుడగుటకు నుత్తరాయణాది కాల 
నియమముగాని, దేశనియమముగాని అవసరము లేదని వీరంగీకరింతురు. 
క్రైెవల్యమును వీరు కోరరు 


మరణకాలమునందు భక్తునకు "అంతిమస్కృతి" కలుగును. 
అంతిమన్మృతి అనగా - వాక్కు మొదలగునవి పడిపోగా మనస్సు ఉహూంత 
మగుటకు (స్కృతి తప్పుటకు) ముందు కలుగునట్టి యొకవిధమైన స్కృతి. 
ఇది ప్రక్కనున్న వారికి తెలియదు. ముక్తులు కాబోవ్‌నట్టి మహానీయులకును, 
మోక్షప్రదాతయగు సర్వేశ్వరునకును "మాత్రమే త్రైలియును ఇతరులకు 
తెలియదు. 


(9 శ్రీవైష్లవ్రులయందు రెండు శాఖలు 


విశిష్టాద్వైతులయందు తెంగల (దక్షిణశాఖ), వడగల (ఉత్తరశాఖ) 
అను రెండు శాఖ లేర్పడినవి తెంగలవారు నామము క్రింద పాదమును 
పెట్టుదురు. వడగలవారు పాదము నుంచరు. శ్రీరామానుజులవారి 
అనంతరము వీరియందు భేదాభిప్రాయములు ఎక్కువైనవి. తెంగలూఖలో 
సుప్రసిద్ధులు శ్రీపిళ్ళి లోకాచార్యులు, వడగలశాఖలో సుప్రసిద్దులు రీ 
వేదాంతదేశికులను నామాంతరము గల శ్రీ వేంకటనాథుడు విరిని 
దేశికాచార్యులని కూడ పిలుతురు. శ్రీలోకాచార్యులు దేశికులవారి 
కాలమునందే యుండినవారు* ఇరువురును గొప్ప పండితులు. 


శ్రీరామానుజులవారి అనంతరము రెండుతరములకే నంజీయరు 
వారి కాలమున 'సత్సంప్రదాయప్పడి' అనునది యొకటి ప్రచారములోనికి 
వచ్చెను. 'సత్సంప్రదాయప్పడి' అనగా: వర్ణాశ్రమాది నియమ విధులను, 
అట్లి విధులను నిర్ణయించిన వేదాదులను, వేదచోదితమైన కర్మ జ్ఞాన 
౪ _లోకాచార్యులవారు 1327 ప్రాంతమువారు. వేదాంత దేశికులు క్రీ.శ 1268వ 


సంవత్సరముననో లేక 1269వ సంవత్సరముననో జన్మించి నూరు సంవత్సరములు 
జీవించి 1359వ నంవత్సరము కార్తికమాసమున పరమపదించిరని తెలియుచున్నది 


286 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


భక్త్యాది అనుష్థానములను విడిచి వాటితో నెంతమాత్రము సంబంధము 
లేనట్టియు. నిర్చంధము లెవ్వియును లేనట్టియు. ప్రపత్తి మార్గము 
ననుసరించుటయే దీనినే ప్రపత్తియని, శరణాగతియని, న్యాసవిద్యయని 
చెప్పుదురు. 


'సత్సంప్రదాయప్పడి'ని ముఖ్యముగా శ్రీ పిళ్ళెలోకాచార్యులవారు 
ప్రచారములోనికి తెచ్చిరి వారికి పూర్వ మాప్రపత్తి మార్గము లేదని 
కాదు. ఈ సత్సంప్రదాయప్పడిని టు. చెప్పిరని లోకాచార్యుల 
వారు చెప్పిరి వడగల తెగవారీమాట నంగీకరింపరు. శ్రీ లోకాచార్యులవారు 
18 రహస్యగ్రంథములు రచియించిరి. అందు ముముక్షుప్పడి, శ్రీవచన 
భూషణము అను తమిళ గ్రంథములు చాల ముఖ్యమైనవని చెప్పుదురు 
అందు ప్రపత్తిని గుణించి చెప్పబడినది 


ముముక్షుప్పడి మూడు ప్రకరణములు గల (గ్రంథము. ఒక్కొక్క 
ప్రకరణమునందు ఒక్కొక్క రహస్యము చెప్పబడినది. ఈ మూడు 
రహస్యములు తెలిసిన మానవుడు ముక్తుడు కావచ్చును. వేదాధ్యయ 
నమును, వేదచోదిత కర్మానుషానమును త్యజింపవలెనని విరి సిద్ధాంతము 
దీనిని వేదాంత దేశికుల వారంగీకరింపక లోకాచార్యులవారి మతమును 
'రహస్యత్రయసార' మను గ్రంథమున విమర్శించిరి. 


ఈ యిరుపక్తముల వారి సిద్దాంతములమధ్య పదునెనిమిది 
యంశములలో భేదాభిప్రాయ మున్నట్టు తెలియుచున్నది. శ్రీలోకాచార్యులు 
చెప్పిన మూడు రహస్యములివి. (1) తిరుమంత్రము (2) ద్వయము (3) 
చరమళ్టోకము. ఈ మూడింటి వివరమునుగూర్చి సంగ్రహించి చెప్పెదను. 


(10) తిరుమంత్రము 


విష్ణమంత్రము లనేకము లున్నను అందు అప్పాక్షరి యుత్తమోత్తమ 
మైనది. "టమ్‌ నమో నారాయణాయ" తసి నీమంత్రము అష్టాక్షరి 
రహస్యము. 


ప్రపత్తి (10) తిరునుంత్రము 287 


ఖ్లు॥ యథా సర్వేషు వేదేషు నాస్తి నారాయణాత్సరః | 
తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః ॥ క 
తా ఏ ప్రకారము సర్వదేవతలయందు నారాయణునికంకు శ్రేష్టడగు 


దేవుడు లేడో, అదేవిధముగ సర్వమంత్రములలోను అష్టైక్షరీ మంత్రముక్‌ంటె 
గొప్పది లేదు. 


ళ్టో భూత్వోర్డ  బాహురద్యాత్ర సత్యపూర్వం బ్రవీమి వః | 
హే పుత్ర! విష్యాశ్చ్సణిత న మంత్రాష్టాక్షరాత్పరః ॥ 
తా ఓ శిష్యులారా, ఓ పుత్రులారా! వినుడు, అష్టాక్షరీ మంత్రము 


కంక శ్రేష్టమైన మంత్రము వేజొక్కటి లేదు. చేతులెత్తి ప్రమాణవిధిగా 
మోకు తెలుపుచున్నాను. 


ఈ మంత్రమును సర్వేశ్వరుడే నరుడు, నారాయణుడునను 
రూపద్వయము నొంది అందు నారాయణుడు నరున కుపదేశించెను. 
అనగా: సర్వేశ్వరుడే గురుశిష్యరూపము నొంది సంసారార్హవమును తరించు 

నావగ నీ మంత్రమును ప్రచారములోనికి తెచ్చెను. క్‌ మంత్రమును 
దీనిచే తెలుపబడిన యర్థమును, స్వరూపమును, స్వరూపమునకు 
అనురూపమైన ప్రాప్యమును (నారాయణని) తెలుపుచున్నది. ఇది యెనిమిది 
అక్షరములు, మూడుపదములు గలది. ఓం + నమః + నారాయణాయ. 
ఈ మూడుపదములు మూడర్ధములు తెలుపును. ఎట్లనగా - 


మొదటిది ఓం అను ప్రణవము. ప్రణవార్థమును తెలిసికోనవలెను 
ఎట్లన: అ +ఉ + మ అని మూడక్షరములు గలిసి 'ఓమ్‌' అయినది. 
మూడక్షరము లైనప్పుడు మూడర్థములు తెలుపును ఓమ్‌ అను 
ఏకాక్షరంబైనపుడు ఏకార్థ ప్రకాశకమై యుండును. ఇవి మూడును 
వేజువేజనిగాని ఒకకేయేనిగాని చెప్పవచ్చునని కొందజందురు. ఇది 
స యారు న అండ అయయ నాయక య 
ఆయనకు అత్మ శేషభూతుడని మకారము తెలుపును. ఉకారము 
అవధారణార్థమును చెప్పును. అవధారణముచే తెలుపబడునది యేమనగా - 


288 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


ఈ జీవుడు ఇతరులకు శేషభూతుడు కాడనియు 'అశకార శబ్దవాచ్యుడైన 
శ్రీమన్నారాయణునకు మాత్రమే శేషభూతుడనియు తెలుపును. కొందజు 
మజణియొక విధముగా చెప్పుదురు ఆ విధమేట్టిదనగా ఎ 


ళ్టో॥ అకారేణోచ్యతే విష్ణుః సర్వలోకేశ్వరో హరిః | 

ఉద్భృతా విష్ణునా లక్ష్మీరుకారేణోచ్యతే సదా ॥ 

మకారస్తు ద్వీయోర్విప్ర శ్రీనారాయణ యోస్సదా | 

అత్మన్శోషభూతస్య వాచక శ్ర తిచోదితః ॥ 

తా అకారము భగవంతుని, 'ఉ' కారము లక్ష్మిని, 'మ' కారము 
వారుభయులకు శేషభూతుడగు జీవుని తెలుపు నట్టిదని కొందజు 
(శ్రీపాంచరాత్ర సంహితలు) చెప్పిరి 


'ఉ' కారము లక్ష్మీవాచకమనియు, ఆమెకు సపితము జీవులు 
శేషభూతులనియు కొందజందురు. కాని దీనిని లోకాచార్యులవా 
రంగీకరింపరు సర్వేశ్వర వాచకంబైన అకారమునందే లక్ష్మి గలదనియు, 
ఆమె అటు ఆత్మను ఇటు సర్వేశ్వరుని విడువక భర్త యొక్క పడకను, 
బిడ్డయొక్క తొట్టినిగూడ విడువకయుండు తల్లివలె నున్నదనియు చెప్పిరి. 
ప్రణవమునందలి 'మశకారము, 'క' మొదలు ఇరువదియైదవ అక్షరము 
'మ'. ఇది శేషభూతుడగు ఆత్మను తెలుపుచున్నది. ఎట్టనగా ్ట 


కఖగఘబజ ష్‌ ఇవి పృథివ్యాది పంచభూతములను, 
చఛబజర్సుజ .. ఇవి కర్మేంద్రియ పంచకమును, 
టఠడథఢణ ఇ... అవి జ్ఞానేంద్రియ పంచకమును, 
తథదధన _.... ఇవి శబ్దాది పంచకమును, 

'ప' కారము స మనస్సును, 

"ఫ' కారము ... అహంకారమును, 

'బ' కారము .. మవూత్తును, 

'భ' కారము ప్రకృతిని. 


'మ' కారము ట్టు జీవాత్మను = తెలుపుచున్నవి. 


ప్రపత్తి (10) తిరుమంత్రము 289 


ఈ ఇరువది యయిదింటియందును 'అ' కార వాచ్యుండును 
అరువదియాజణవ తత్త్వంబునగు నారాయణుండు వ్యాపించియున్నాడు. 


మంత్రములో ని రెండవ పదము 'నమః' అనునది. ఇందు 'న' 
అనియును, 'మః' అనియును రెండక్షరములు గలవు. ఇది షషీ స్టీ విభక్ష్యంత 
మైనందునను, నకారము నిషేధమును తెలుపునది యైనరిదునను 'న 
మమ. 'నాది కాదు' అని నిషేధమును తెలుపుచున్నది. మణియు 'మః 
తనరు తాను దాసుడనని, 'న' అనగా: దానికి వ్యతిరేకము. అనగా 
సర్వేశ్వరునకు మాత్రమే దాసుండనని, తనకు తాను దాసుడను కానని 
యర్థము. అందువలన స్వరూపవిరోధము, ఉపాయ విరోధము, 
ప్రావ్యే విరోధము అను మూడు విరోధములు నివరి ర్తించుచున్నవి. 


స్వరూపవిరోధము నివర్తించుటనగా . నేను నీవాడను. నాకున్న 
నమస్తమును నీదే అను నిశ్చయముతో నుండుట. 


ఉపాయవిరోధము నివర్తించుటనగా : "స్వామా! నీవు నన్ను 
రక్షించినను సరే, రక్షింపక పోయినను సరే. నీకంకొ నాకు వేజొక రక్షకుడు 
లేడు" అను నిశ్చయముతో నుండుట. 


ప్రాప్యవిరోధము నివర్తించుట యనగా : సమస్తమగు కోరికలు 
నిడిచిపోవలయునను నిశ్చ్వయముతో నుండుట. నాది యనుకొనుట 
స్వరూపనాశకము, నాది కాదనుకొనుట స్వరూపోజ్జీవనము. 


దేశికులవారు 'నమః' శబ్దమునకు స్తూల, సూక్ష్మ, పరమములను 
మూడు విధములైన అర్థములు చెప్పిరి. స్టూలార్థ్‌ము వ్యాకరణాస్త్ర హారము 
శబ్దవ్యుత్పత్తిని బట్టి చెప్పబడు నదియు, సోక్ష్యార్థము వర్ణసామ్యాదులనుబట్టి 
నిర్హక్తి బలమున బీప్పబడు నట్టిదియు, పరమార్థము రవాన్యశాస్తమ్రులయందు 
చెప్పినట్టిదియ అక్షర నిఘంటువులవలనను తేలిపినట్టిది. అందు స్థూలమైన 
అర్ధము :'నమః' అని వాక్కుచే చెప్పుచు శరీరముతో నమ్రుడగీటయే 
గాక్‌ మనస్సున అట్టి భావముండుటయీ పూర్ణమగు నమస్కారము. అది 
కరణంపూర్తియని, పరీమపురుషునికంటొ సిద్ధి మక్రొక్కటి లేదను భావనమే 
అంగపూర్తియని చెప్పుదురు. సూక్ష్మమైన "అర్థము : ఈ చేతనునికి తన 


290 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


విషయమున తనకున్నట్టి మమకారము ఏది కలదో అది 'మమ' అను 
శబ్దముచే తెలుపబడుచున్నది. అనాదివాసనా మూలకమగు మిథ్యాజ్ఞానము 
వలన ఇట్టిది కలిగినదని, వాస్తవమునకు నేను, నాది యను సమస్తము 
శేషియగు “సర్వేశ్వరునిదే యని ) నిశ్చయించుట. 


ఇక పరమమగు అర్ధము 1 


శ్జో! పంథా నకార ఉద్దిష్టో మః ప్రధాన ఉదీర్యతే | 
విసర్గః పరమేశస్తు తోత్రార్లే౬ యం నిరుచ్యతే ॥ 


తా 'న' కారమునకు మార్గమని, 'మ' కారమునకు ప్రధానమని, 
విసర్గకు పరమాత్మయని అర్ధము. భగవంతుని పొందుటకు నమస్కార 
మనునది ప్రధానమైన మార్గమని భావము నమశ్శబ్దమునకు శరణాగతియని 
అర్థము నమః అనునది “ఆత్మ సమర్పణమును తెలుపును. 


ఇక తిరుమంత్రములోని మూడవదియగు నారాయణ శబ్దార్థము 
“నిట్లు చెప్పిరి * నారములనగా. నిత్యవస్తువుల యొక్క సమూపహోము. 
అవి 'స్థానానంద-అమలత్వాదులు, జాన శ్ష్యూదులు, వాత్సల్య సొశిల్యాదులు, 
దివ్యమంగళ విగ్రహము. కాంతి సాకుమార్యాదులు, దివ్యాభరణములు, 
దివ్యాయుధములు, పిరాట్టి (లక్ష్మీదేవి మొదలుగా గల సమస్తమును, 


* నారాయణ శబ్ధార్ధము మవోాభారత శాంతి పర్వమందలి భగవన్నామ నిరర్వచనమునం 
దిట్లున్నది 
కం॥ నారను లనగా జలముల 
"పీ రయనంబనగ నెలవు ప్రీతిగ నాకున్‌ 
నారము లయనం బగుటను 
నారాయణుడండ్రు జనులు నన్ను గిరీటీ! 
తొ నారము లనగా నీరు, దాని యందు నివసించువాడు గనుక నారాయణుడని 
విష్ణువునకు "పేరు కలిగెను 
కం॥ నారములు నాగ నుదకము 
చారుతరాయనము నాగ సంచారం బా 
నీరధి శయనుని కిమ్మెయి 
నారాయణుడనగ దివ్యనామము గలిగెన్‌. (ఆంధ్ర విష్ణుపురాణము 1-60) 


ప్రపత్తి (10) తిరుమంత్రము 291 


క "బ్రాహృమండం తదంతస్సాః లోకాశ్చ స చరాచరాః | 
ఏవ మండాన్యనంతాని తత్సర్వం నార ముచ్యతే” ॥ 


తా॥ బ్రహ్మాండమును, దానిలోని లోకములును, వాటిలో నుండు” 
చరాచర పదార్థములును, అనంతములగు అండములును- అవి యన్నియు 
నారము లనబడుచున్నవి. (వి.మమో,) 


ఆయన మనగా ' వీటికి ఆశయంబనియు, విటిని ఆ(శ్రయముగా 
గలదనియు చెప్పవచ్చును. ఇప్పుడు 'ఆయ' అను చతుర్ధీ విభక నర్త్యర్థము- 
సర్వదేశ సర్వకాల, సర్వావస్థలయందును అనువర్తి ౦పవలెను 


(ముము 1-112 


దీనివలన మనము వేజొక్కనికి భోగ్యులము కామని అట్టి తలంపును 
అనువర్తింపజేసికొనవలెను. ఈ విధముగా ఎనిమిది దారములు గలదియ్రై, 

మూడుపే పేటల మంగళసూత్రము వంటిది తిరుమంత్రము. 
(ము.ము. 1-113) 


అంతవజకు చెప్పినదానియొక్క పర్యవసాన మేమనగా, సర్వేశ్వరునికి 
శేషభూతుడగు నేను నాకుగాని, యితరులకు గాని శేషభూతుడను కాను. 

సర్వోషియగు నారాయణునికే సర్వక్రైంకర్యము లొనర్పవలెను. 
(ముము (11-115 


ఈ విధముగ మంత్రార్ధము వలన త్యాజ్యోపాదేయముల నెజబుంగ 
వలెను. తిరుమంత్రము నిట్లు ప్రశంసించిరి. 


ళ్ట అపార మల్చసారం చ సారం సారతరం త్యజేత్‌ | 
భజేత్సారతమం శాస్త్రరత్నాకర ఇవామృతమ్‌ ॥ 


తా అసారము=వేదబాహ్యములగు శాస్త్రములు, అల్బసారము= 
స్వల్పముగా సారము గలవి (కర్మకాండను విధించు వేదములు), సారం= 
సారముగల (జ్ఞానకాండను విధించు ఉపనిషత్తులు), సారతరం= 
సారమధికమగు దీస్ణుగాయత్రి మంత్రము-విటన్నిటిని త్యజించి సారమత్యధి 
కముగా గల తిరుమ్‌ంత్రార్థమును అనుసరించవలెను. (వి మో.పు. 201 


292 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


ఈ తిరుమంత్రమును వైశ్యులకు శూద్రులకు ప్రణవముతో చేర్చి 
చెప్పకూడదనియు, ప్రణవమును వదలి చెప్పవలయుననియు వడగల 
శాఖవారు చెప్పుదురు. వారిట్టందురు. వైదికమని, తాంధత్రికమని 
వైదికతాంత్రికమని ఈవిధముగ శర్మ త్రివిధముగా పాంచరాత్రామృతా 
ర్షవమున చెప్పబడినది 


ళ్టో। వైదికం బ్రాహ్మణానాంతు రాజ్ఞాం వైదిక తాంత్రికమ్‌ | 
తాంత్రికం వైశ్యశూద్రాణాం సర్వేషాం తాంత్రికంతువా॥ 


తా వైదికముగ బ్రాహ్మణు లనుసంధించుకొనునది, వైదిక తాంత్రిక 
ముగ క్షత్రియు లనుసంధించుకొనునది వైశ్యులును, శూద్రులును 
తాంత్రికముగా ననుసంధించుకొనునది. అథవా అందరును తాంత్రికముగా 
ననుసంధించుకొనునది. అథవా అందరును తాంత్రికముగా నైనను 
అనుసంధించుకొనవచ్చును. ఈ విధముగా వడగలవారు వైష్యలను సహితము 
ద్విజవర్గములోనుండి శూదులలోనికి దిగలాగి ఈ మంత్రము 
ప్రణవసహితముగా చెప్పరాదని చెప్పిరి తెంగలశాఖవారు ప్రణవపూర్వక 
మగు మంత్రమును శూద్రాదులకు చెప్పవచ్చు నని వారి విశాల 

* హృదయమును వ్యక్తపరచిరి. 


జి : ప్రణవమును వదలిన ఎనిమిదక్షరము లెట్టగును? 


వే : దీనికిని వారే ఇట్లు సమాధానము చెప్పిరి 'నమో నారాయణాయ' 
అనునవి ఏడక్తరములే మ్‌యినను నమో+నార+అ+శయణాయ అని 
చెప్పినట్టయిన ఎనిమిదక్తరము లగునట, దానివలన అష్టాక్షరి అను 
నామమునకు బాధ కలుగదట. ప్రణవమును వదలినను ఫలముక్కటియే 
యని చెప్పుదురు. ఇంజనును తొలగించిన రైలు ఎట్టిదో ప్రణవమును 
వదలివేసిన అష్టాక్షరి యట్టిదనవచ్చును. మన "అభిప్రాయము లెట్టున్నను 
శ్రుతిప్రమాణమును చూడవలెను గదా? నారాయణోపనిషత్తు నం 
దీమంత్రమును గుజించి ఇట్టున్నది: 


మం॥ ఓమిత్యగ్రే వ్యాహరేత్‌, నమ ఇతి హ్పూత్‌, నారా 
యణా యేత్యుపరిష్టాత్‌, ఓ మిత్యేకాక్షరమ్‌, నమ 


ప్రపత్తి (10) తిరుమంత్రము 29 


ఇతి ద్వే అక్షరే, నారాయణా యేతి పంచాక్షరాణి, 
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరమ్‌ పదమ్‌॥ 


తా॥ మొదట 'ఓం' అను ప్రణవము నుచ్చరింపవలెను తరువాత 
"నమః అనియుసు, దానితరువాత "నారాయణాయ" అనియును చేర్చిన 
మంత్రమగును "ఓం" అనునది ఒక అక్షరము 'నమః' అనునవి 
రెండక్షరములు, "నారాయణాయ'”" అనునవి యైదక్షరములు అన్నియు 
కలసి యెనిమిదక్షరములు అని శ్రుతి స్పష్టపరచియున్నది. 


మణియు తారసారోపనిషత్తు నందిట్టున్నది 


మం॥ ఓం నమో నారాయణా యేతి తారకం చిదాత్మక 
మిత్యుపాసితవ్యమ్‌, ఓమిత్యేకాక్షర మాత్మస్వరూపం, నమ 
ఇతి ద్వ్యక్తరం ప్రకృతి స్వరూపమ్‌, నారాయణాయేతి 
పంచాక్షరం పరబ్రహ్మ స్వరూపం. ఇతి య ఏవం వేద, 
సో£మృతో భవతి 


అని శ్రుతు లిట్ట్లు చెప్పియుండగ వడగలవారు ప్రణవమును వదలినను 
ఎనిమిదక్షరము లగునని చెప్పిరి. అది యెట్లు యృుక్తమో తెలియదు. 


ఈ విషయమై "ముముక్షుప్పడి" యొక్క వ్యాఖ్యయందు శ్రీ మణవాళ 
మహామునులు పైన నేను కనబరచిన నారాయణోపనిషత్తును మాత్ర 
ముదాహరించి యిట్లు చెప్పియున్నారు. "దీనిని ఎనిమిదక్షరములు గల 
దానినిగా జెప్పునట్టి నీందర్భమున 'ఓ మిత్యేకాక్షరం' అన్నట్టు ప్రణవమును 
ఒక యక్షరముగాసు, 'నమ ఇతి ద్వేఅక్షరే' అన్నట్లు 'నమః' అని రెండు 
అక్షరములనుగాను, 'నారాయణా యేతి పంచాక్షరాణి' అని నారాయణ 
పదమును అయిదు అక్షరములుగాను శ్రుతి చెప్పుచున్నందున సమస్త 
పదమగు నార+అయన అను తావున నారశబ్దమును విడదీసి అజు 
అక్షరములనుగా చేసి ప్రణవమును లెక్కలోనికి దీసీకొనకుండనే అపష్ప్టాక్షరత్వ 
మును చెప్పునట్టివారి (వడగలవారి) మతము అవైదికం బగుటజేసి అంత 
ఆదరింపదగినది . కాదు" అని విమర్శించిరి. ఈ విమర్శ యెంతో 
సమంజసమైనది. తిరుమంత్రమును ధారక మని పిలుతురు. 


294 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 
(1 ద్వయము 


శ్రీమన్నారాయణచరణౌ శరణం వ్రవద్యే॥ 
శ్రీమతే నారాయణాయ నమః॥ 


ఇదియే ద్వయమంత్రము * ఇది రహస్యత్రయమునందు రెండవ 
రహస్యము ద్వయము శ్రుతిమూలకమగు తాంత్రికమని కొందఖును, 
పూర్వాచార్యుల శ్రీసూక్తియని కొందజును చెప్పుదురు. అకించనత్వము, 
అనన్యగతిత్వము గలవాడు దీనికథికారి "అనన్యగతిత్వ" మనగా. సర్వేశ్వరుడు 
తప్ప మజియొక్క రక్షకుడు లేడు అని యుండుట. అకించనత్వమనగా 
కర్మ జ్ఞా జాన భక్తియోగములలోను వానికి హేతువైన అత్మగుణములలోను 
అన్వయేము లేక వానికి విపరీతములైన వానిచేత తాను పరిపూర్ణుడుగా 
నుండు స్థితిని తెలిసి మనకు యోగ్యత లేదు అని ఉండుట. (ప్రపన్న 
పరిత్రాణము) 

అట్టివాడు గురువును చేరి గురువునకు మూడుమారులు సాష్టాంగ 
నమస్కారము చేసి అతనివలన నుపదేశము పొందవలెను. తిరుమండ్రీమ 
'ప్రాస్యమును (పొందదగిన ఈశ్వరుని) తెలుపును. చరమళ్లోకము ప్రాపకమును 
తెలుపును ద్వయము ప్రాప్యప్రాపకములను తెలుపును. అనగా 
అది"ఉపాయోపేయ రూపంబగునట్టి యర్థద్వయమును ప్రతిపాదించుటంబేసి 
దీనికి ద్వయమనిపే పేరు వచ్చినది” అనీయు "ఉపాయవరణమును, ఆత్మ 
సమర్పణమును [క్రమమున టప్రతిపాదించుట జేసి ద్వయమని 
పిలువబడుచున్నదని కొందణు చెప్పుదురు." (రసా.ప్ర 28) 

పిళ్ళ లోకాచార్యులవారి సారసంగ్రహమను చిన్న గ్రంథమున ".. 
అర్ధద్వయ్‌మును ప్రతిపాదించుటచేత ద్వయమను తిరునామము 


* రాధాకృష్ణ భక్తి మార్గీయులు ద్వయమంత్రమును నీ క్రింది విధమున చెప్పుదురు 
మం॥ గోపీజనవల్లభ చరణాన్‌ శరణం ప్రపద్యే - ఈ మంత్రము యుగళమనియు. 
మంత్ర చింజొమణియనియు, ద్వయమనియు, పంచపది యనియు ప్రసిద్ధి = 
ఇదియే రాధాకృష్ణమంత్రము, వీరి మతమున యుగళార్థమనియు, న్యాసము. 
శరణాగతి, అత్మార్ప్చణము - అనునవి యైదును బర్యాయనామములు (అం పద్మ) 


ప్రపత్తి (11) ద్వయము 295 


కలిగియుండు వాక్యద్వయము పది అర్ధములను ప్రతిపాదించుచున్నది"” 
అని చెప్పిరి 


ద్వయమునందు శ్రీయనగా పిరాట్టికి (లక్ష్మిక) నామధేయము 
పరమేశ్వరునకు 'అ' ప్రథమ నామధేయి మైనట్టు లక్ష్మికి 'శ్రీ' ప్రథమ 
నామధేయము శ్రీ శబ్దముయొక్క అర్ధము “త్రీ అనగా తమతమ 
యుజ్జీవనము గోరునట్టి చేతనులచే ఆశ్రీయింపబడునదై, వీరిని ఉజ్జీవింప 
జేయటకుగాను సర్వేశ్వరుని ఆశ్రయించి యుండునది అని వేదాంత 
దేశికులవారు చెప్పిరి. 


శ్రీయతే = 'సేవింపబడునది అందజిచేతను ఆశయింపబడునది. 
శ్రయతే=ఆశయించునది అనగా ఈశ్వరుని 'సేవించుచున్నట్టిది అని 
లోకాచార్యులవారు వ్రాసిన అర్హము. మజియు వారిట్టు చెప్పిరి - 
అపరాధులయిన జీవులపైన పరమేశ్వరునికి కోపము కలిగినీపుడు ఆమె 
ఆయన కోపమును చలార్చి రక్షించును సర్వేశ్వరు ఉమెయందు అతిశయమైన 
(ప్రేమగలవా డగుటచేత ఈమె యిష్టానుసారము ప్రవర్తించును లక్ష్మీ 
సహితుడైన నారాయణుని విడిచీ లక్ష్మినిగాని (పేమించరాదు. 
(సేవించరాదు). అట్టు చేసినచో ప్రమాదము 


సీతారాముల విషయమునను నిట్లే* ఇందు రుదాహరణము - 
శ్రీరాముని నొక్కనినే ప్రేమించిన రావణుని చెల్లెలు శూర్చణఖ విరూపిణీ 
అయెను. శ్రీరాముని విడిచి సీతాదేవిని మాత్రమే ప్రేమించిన రావణుడు 
సర్వనాశ మయ్యెను. లక్ష్మణస్వామి సీతారాము లిద్దణు చేరియుండునపుడు 
కైంకర్య మొనర్చినటువలెనే పిరాట్టికిని 'పెరుమాళ్ళకును చేరియే కైంకర్య 
మొనర్చుట జీవుని స్వరూపము. ఈశ్వరున కుపాయత్వమనియు నుపేయత్వ 
మనియు రెండు అకారము లున ర్నట్లే లక్ష్మికిని పురుషూరత్వము, ్రాప్యత్వము 
అనబడు రెండు ఆకారము లున్నవి. కనుక ఈ జీవులకు ఆమె 
తల్లియగుటవలన ఈ చేతనుల కష్టము సహింపజాలని దైనందున నీమె 
* ఈ విధానము శైవులకును సమ్మతమే శివలింగము ఉమామహేశ్వరాత్మకమని 


చెప్పుదురు కృష్ణమూర్తి పూజయందుమాత్రము లక్ష్మియుండవలెనను నియమము 
లేదందురు 


296 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


సర్వేశ్వరునితో చేతనుల యపరాధమును క్షమింపుమని చెప్పి వారిని 
రక్షించునట్టు చేయగలదు. 


"తిరుమంత్రము అత్మమూలమున ఫలము పొందదగినదియని, 
చరమశ్ళోకము సర్వేశ్వరుని మూలముగానే ఫలము పొందదగినదియని, 
ద్వయమ పిరాట్టి మూలముగా ఫలము పొందదగినదియని తెలుపుచున్నవి ” 
(ముము 23) “రియ పిరాట్టి మూలముగా భగవంతునకు ఈ చేతనుని 
విషయము చెప్పి రక్షింపజేయీట (అనగా సిఫారసు చేయుట వంటిది) 
యని అర్థము 


జి ; దేవునకు భార్య గలదని, ఆమె మాటను భగవంతుడు మారడని 
చెప్పుట తత్త్వవేత్త లకు సమ్మతమేనా? 
వే: తత్త్వవేత్తలగు అద్వెతులు దీనిని కాదనరు 


నిర్ణణబ్రహ్మము ఆయన శక్తియగు మాయతో చేరి సగుణబ్రవ్మమని 
వ్యవవరింపబడెను. సగుణ బ్రవ్మమునే లక్ష్మీనారాయణులని పురాణములు 
"పేర్కొన్నవి 

లోకమున నొక పురుషుడు సంతానవంతుడు కావలెనన్న నతనికి 
భార్య యవసరమైనట్లే నిర్వికార పరబ్రవ్మమువలన జగదుత్సత్తి కలుగుటకు 
మాయ(ప్రకృతి)ి యవసరము. బ్రహ్మమును, ప్రకృతిని ఈ కారణమున 
భార్యాభర్తలని కవిత్వములో చెప్పిరి. మాయ విద్యారూపిణి. విద్య లేనిదే 
అవిద్య నశింపదు అవిద్య నశింపనిదే బ్రవ్మము నెణుంగలేమని తత్తగాస్త్రము 
చెప్పును. లక్ష్మీదేవి పురుషకారము లేనిదే నారాయణుని యనుగ్రహము 
పొందలేమని పురాణములు చెప్పును తత్త్వవేత్త లయం దగ్రగణ్యులగు 
శంకరాచార్యులవారు కనకధారా స్తవమునందు లక్ష్మీదేవి కటాక్షము 
భగవంతునకును కామప్రద యని స్తుతించిరి.* 


విశిష్టాద్వైతులు ఈ తత్త్వము నెబుగుదురు. "విద్య యనబడునట్టి 


శ ఖ్జ॥ బాహ్వాన్తరే ముంజితః శ్రితకొస్తుభే యా 
హారావళీివ హరినీలమయీ విభాతి | 
శామప్రదా భవగతో పి కటాక్షమాలా 
కతళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 


ప్రపత్తి (11) ద్వయము 297 


పిరాట్టి" అని ఆచార్యహృదయమను గ్రంథమున లోకాచార్యులవారి 
తమ్ములగు నాయనారు వ్రాసియున్నారు. (1-53) ఒకానొక మవాత్ముడు 
అజన్మసిద్దుడై పురుషకారము లేకయే (బ్రహ్మవేత్త యగుట కలదు. అప్పే 
లక్ష్మీదేవి యొక్క పురుషకారము లేశయే యొకానొకనికి భగవదనుగ్రహము 
కలుగవచ్చును. గబేంద్రుని, ప్రవ్ణాదుని భగవంతుడు రక్షించునపుడు 
లక్ష్మీదేవియొక్క పురుషకార మున్నట్టు భాగవతమునందు చెప్పబడలేదు 


తప్పుచేసిన బిడ్డలను తండ్రి శిక్షించునపుడు తల్లి అడ్డుపడి శిక్షింపకుండ 
జూచుట లోకమున్‌ గలదు ఆ విధముగనే “లక్ష్మీదేవి పురుషకార 
భూతురాలనుట సమంజసమే కాని, లక్ష్మీదేవి పురుషకారము లేనిదే 
భగవంతుడు రక్షింపడనుట సరికాదు. అట్లే మైన యెడల భగవంతుడు 
నిర్హేతుక కరుణాసాగరుడనియు, శరణాగత రక్షణ వ్రతుడనియు చెప్పు 
శాస్త్రవాళ్యములు అర్ధహూన్యములు కావలసివచ్చును. శ్రీలోకాచార్యుల వారును 
దీని నంగీకరించి యొక చూర్షికయందు "సర్వరక్షకుండనై, నీయొక్క 
కింకరుండనై, నీయంగీకారము “నెదురుజూచుచు... పురుషకార భూతులే 
నెపముపె పెట్టి తరిమి వేయబూనినను నిన్ను విడనాడక రక్షించు నన్ను" 
(ముము గ 29) అని చెప్పిరి 


ళ్టో॥ నాసొ పురుషకారేణ న చాప్యన్యేన హేతునా | 
కేవల 'స్వేచృదైై వాహం ప్రేక్ష కంచిత్‌ కదాచన ॥ 


తా పురుషకారమువలన గాదు. వేరొక్క హేతువువలన గాదు. 
నేను స్వయముగనే యొకానొకప్పు డెవ్వనినో యొక్కనిని కటాక్షించు చున్నాను 
అని సర్వేశ్వరుడు చెప్పినట్టు శాస్తములయందు గలదు భగవంతుడు 
నివ* కేశవాదిగ నేరూపమున' నున్నను శరణాగతుని రక్షించుట ఆయనకు 
వ్రతమై యున్నది. లక్ష్మీదేవిని గుజించి విశిష్టాద్వైతు లిట్టు చెప్పుదురు. 
యుండెను అతడు పార్వతీదేవి రూపలావణ్యములను గుజించి విని, శివుని 
జయించి పార్వతీదేవిని భార్యగా గ్రైకొనగోరి కైలాసమునకు దండెత్తిపోయి 
సివునితో యుద్ధము చేసెను శివుడు 'కొంతసేపు 'అంధకునితో యుద్ధము చేసిన 
పిమ్మట ఫాలనేత్రాగ్నిచే అంధకుని శరీరమునందున్న మాంసవప్‌, కొవ్వు, 


298 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


సర్వేశ్వరుడు లక్ష్మీవిశిష్టుడు. వోషణము లేనిదే వ్షోష్యమును తెలిసికొనలేనట్టు 
లక్ష్మీరహితుడగు నాలొయణుని చేతను డెబుగలేడు 


ఉపాయంబగు సర్వేశ్వరునికి ఈమె వోషణ మనుటవలన 
ఉపాయంబగుటలో సంబంధ మున్నదని వడగల శాఖవారందురు. అనగా 
నారాయణునివలెనే లక్ష్మీదేవి సహితము మోక్షప్రదాయిని యనియు, ఈమె 
యీశ్వరకోటికి చెందినదనియు వడగల వారిమతము. ఈ విషయమున 
వీరు శైవులతో నేకీభవించి నట్టయినది. శైవులకు ఉమాదేవి సపితము 
మోక్షప్రదాయిని యనియందురు దేవీభక్తులు దేవియే మోక్షదాయిని* గాని 

న దేవతలెవ్వరు మోక్షము నివ్వజాలరని చెవ్పుదురు. తెంగలూఖవారు 
ఈ విషయమున్వవడగలవారి మతము నంగీకరింపక లక్ష్మి పురుషకార 
భూతురాలేగాని మోక్షప్రదాత సర్వేశ్వరు డొక్కడే యనియు, లక్ష్మీదేవి 
జీవకోటిలోనిదేగాని యీశ్వరకోటికీ చెందినది కాదనియు చెప్పుదురు. 
విరిరువురకు గల భేదాభిప్రాయములలో నిదియొకటి. లక్ష్మీదేవి లోకములకు 
తల్లి. నారాయణుడు, తండ్రి 


లోకాదాటు నవారు చెప్పిరి ద్వయము నందున్న శ్రీమత్పదము 
నందలి 'మతుప్‌' ప్రత్యయము లక్ష్మికిని నారాయణునకును గల 
నిత్యసంబంధమును తెలుపును. నారాయణ శబ్దార్ధము :(1) వాత్సల్య (2) 


రక్తము దగ్గ మగునట్లు చేసెను శల్యచర్మ మాత్ర వష్ణంన అంధళాసురుడు 
శివుని లోకీనాథుడని "బ్వెజీగి శరణుబొందెను శివుడంతట తన హస్తము 
నంధకుని శిరముపై నుంప నతడెప్పటియట్లు అగుటయేగాక తేజస్వి యయ్యెను. 
ఇివుడాతని ప్రమధులలో చేర్చుకొని భృంగియని నామకరణ మొనర్చెను. లోక 
గర్హితుడగు అంధకాసురుడు లోకపూజ్యుడగు భృంగీశ్వరు డయ్యెను. ఈ కథ 
వామన పురాణమునందున్నది అచ్చట పురుషకారము లేదు గదా? 


*త్రాపహీరిణీం దేవీం భృుక్తముక్తి )క్తి'ప్రదాయినీమ్‌” అనియును, "నమామి భవ 
భీతోః వం సంసారార్హవతారిణీమ్‌"' (దర్శన), "శ్రిరక్కీర్వరదా విష్ణుపల్సీ వనుద్రదా 
హిరణ్యరూపా స్వర స్యరమలినీ రజతప్రభా,” "స్వర్ణ ప్రభా... ఈశ్వరీ భ్వ్తిద్యక్తిర్విభూతి 
వృద్ధి నృమృద్దిః ఖై పుష్టి రదా......” అని (సొభాగ్యలక్ష్మ్యుపనిషత్తు). ఉపనిషత్తులు 
ఈ "విధముగ లక్ష్మీదేవో ముక్తి దాయినియని చెప్పుటలోగల తాత్పర్యము ఆమె 
విద్యారూపిణి యనియే శాదేని ఆమె ఆదైై;తము ననుసరించి మాయ యగుటవలన 
ఆమె తొలగుటయే ముక్తి నిచ్చుట 


ప్రపత్తి (12) చరనుశ్లోకము 290 


స్వామిత్వ (3) సౌశీల్య (4) సౌలభ్య () జ్ఞాన (6) శక్తులను తెలియజేయును 
అందులో సొౌలభ్యము ముఖ్యమైనది. అనగా ; సేవించుటకు ముఖ్యస్తానము 
అర్బావతారము. మనకంటికి కనబడునట్టివి విగ్రహములు విగ్రహమున 
శ్రీ హస్తములందు ధరించి యుండునట్టి దివ్యాయుధములును 
(రక్షణసాధనములు), అభయ వాస్తమును, కిరిటము (అది రక్షణసూచకము), 
తిరుముఖ మండలము, చిబునవ్వును, ఆసన పద్మమున నుంచిన శ్రీ 
పాదములును- వీటితో కూడియుండునట్టి స్టితియే మనకు రక్షకము 


ఈ శ్రీపాదములే రక్షకము. పిరాట్టియు "పెరుమాళ్లను విడనాడినను 
ఆ్రితులను శ్రీపాదములు విడువవు. శీషయందు శేషభూతుడు ప్రవేశించు 
నట్టి రేవు. లేక ద్వారము ఈ శ్రీపాదములే. చంటిబిడ్డ తల్లియొక్క 
యితర శరీర భాగములతో నిమిత్రము లేక కేవలము స్తనములను "మాత్రమే 
ఆశ్రయించి స్తన్యపానము చేసి వర్ణిల్హునట్టు జేవు డీశ్రీపాదముల 
నాశ్రయించియే శేషియందు చేరుచున్నాడు జీవుల “ఫ్ర్రీపాదములే ప్రావ్యమును 
ప్రాపకమునునై యున్నవి. లోకమునం దుపాయము వేబు, దానిచేత 
పొందబడునట్టి ఫలము వేబుగా నున్నవి. ఇచ్చట నివి రెండును 
శ్రీచరణారవిందీములే. ఈ ద్వయమును శ్రీ విష్ణులోకమునందు భగవంతుడు 
పిరాట్టి విషయమున ప్రకాశింపజేసియున్నాడు. అనగా.- లక్ష్మీదేవికి 
ఉపడేశించెనని యర్థము. 


(12) చరమళ్లో కము 


ళో సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 
(గీత. 18-66) 


రవస్యత్రయమున ఇది మూడవరహస్యము. (ఈ శ్లోకమును గుణించి 
యిదివజకే కొంత చర్చించియుంటిని). ఇచ్చట ప్రపత్తి మార్గీయులు 
ముఖ్యముగా శ్రీ శ్రీ లోకాచార్యులవారు చెప్పిన యర్థమునే చెపె ప్పెదీను ఈ 
క్లోకమునందలి పూర్వార్థము శేషభూతునియొక్క కృత్యేములను, ఉత్తరార్థము 
శేషియొక్క కృత్యమున్‌ తెలుపుచున్నది. సర్వధర్మాన్‌ పరిత్యజ్య = 


300 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


సర్వధర్మములను పరిత్యజించిన వాడవై ఇచ్చట ధర్మశబ్దముయొక్క 
అర్థమును గమనించవలెను. ధర్మాన్‌-ధర్మములను అనగా" ఫలసాధన 
మైస్‌ట్టి ఉపాయాంతరములను, ఏయే సాధనములవలన ఫలప్రాప్తి 
(పరమ్మేరాను గ్రహము) కలుగునని శ్రతిన్ఫతులచేత విధింపబడి యున్నదో, 
అట్టి యజ్ఞయాగాదులైన సమస్తకర్మములును, నిష్కామ కర్మాచరణమను 
కర్భయోగమును, బ్బా జానయోగ భక్తియోగములును* ,అవతార రవాస్య జ్ఞా జానమును, 
పురుషోత్తమ వీద్యయు, ఉపనిషత్తులందు ప్రతిపాదిర౮పబడిన 
యుపాసనలును, దివ్యదేశవాసమును, తిరునామ సంక్తీర్తనమును, దీపములు 
బెట్టుటయును, మాలలు గట్టుటయును, - - సంధ్యావందనమును మొదలుగాగల 
సమస్త సాధనోపాయములమ, అంతియేగాక మోక్రఫల సాధనంబని 
తలంచునట్టి సమస్త ధర్మములను బాగుగ త్యజింపవలెను. 


ముత్యపు చిప్పను చూచి వెండియని భ్రమించు వాడు అది 
ముత్యపుచిప్ప అని తెలిసికొన్న పిమ్మట మణల అది వెండియను భ్రమచెంది 
దానికొజకెట్టు ప్రయత్నింపక యుండునో, అదేవిధముగ 'పైన చెప్పిన 
వన్నియును భ్రాంతి మూలకములేగాని నిజమైన యుపాయములు గావని 
(లోనివేసి బుద్ధిని మజల వానియందు పోకుండ న నుండునటు సు నిశ్చయించుకొని, 
మాం = సర్వ్‌శక్తుండును, సర్వజ్ఞాండును, సర్వరక్షకుండును, 
ధర్మసంరక్షణార్థము విభవావతారమీ పొందినట్టి నన్నాశ్రయించుకొని 
యున్న నీకొజకు నీ రథముపై చెబకోలయు, “కళ్ళెములు పట్టుకొని 
'సేనాపరాగముచే దుమ్మవడి యన్న జుట్టు ముడియును, రథము క్రిందివైపుగ 
జారవిడిచిన శ్రీ పాదములును గలి ఇట్టి సారథ్య వేషమున నున్న 


వశిష్టాద్వైతులు పాతంజల రాజయోగమును ప్రత్యేకమగు మోక్షోపాయముగా 
(మకీ క్తి మార్గమని) అంగీకరింపరు ఏలయన; పాతంజిల యోగము ధ్యానరూప 
మగుటచే జ్జాన భక్తియోగముల రెండింటియందును ధ్యానసాధన మున్నందున 
పాతంజల యోగము జ్ఞానయోగ, భక్తియోగముల యందంతర్భూతమైన దనియు, 
ఆకారణమున ప్రత్యేకమైనది కాదనియు చెప్పుదురు. కనుక విశిష్టాద్వైతమునందు 
ఎచ్చమెచ్చట మోక్షమార్గముల ప్రసక్తి కలుగునో యచ్చటచ్చట 'కర్మ జ్ఞాన భక్తి 
ప్రపత్తులనే 'పేర్కొందురు గాని పాతంజల రాజయోగమును 'పేర్కొనీరు. 


ప్రపత్తి (12) చరమళ్లోకము 301 


నన్ను, ఏకం=ఒక్కనిని మాత్రమే (అనుట చేత ఉపాయాంతరములను 
త్యబింపవలెనని మరల చెప్పినట్టయినది) శరణం=ఉపాయముగ, 
వ్రజానిశ్చిత జ్ఞానము కలవాడవు కమ్ము 


"*"ఉపాయే గృహరక్షిత్రోః శబ్దశ్శరణ మిత్యయం వర్తతే” అని 
శరణశబ్దమునకు ఉపాయమని ప్రమాణము చూపియున్నారు ఇది 
యేగ్రంథము నందున్నదో తెలియదు శరణశబ్దము రక్షకుని, గృహమును, 
ఉపాయమును తెలిపినను ఇచ్చట ఉపాయమను అర్థమును మాత్రమే 
(గ్రహింపవలయును. అట్టయిననే పూర్వాపర సందర్భములకు తగియుండు* 
నని లోకాచార్యులవారు చెప్పిరి (ముము. 3,56) 


మజియు, ఏ ధర్మమును విడువక అంటిపెట్టుకొని యున్నను 'మా 
మేకం' అన్న వాక్యమునకు విరోధము కలుగును లోకాచార్యులవారు 
ఇందుకొక దృష్టాంతమును చెప్పిరి "చచాల చాపం చ ముమోచ విర” 
అను తావున చెప్పియన్నట్లు ఇవి యుపాయంబులు కాకపోవుట మాత్రమే 
కాకుండ, మీదు మిక్కిలి కాళ్ళకు బంధములవంటివి యనుట (ముము. 
3-20). దీని తాత్ప్చర్యమేమన రావణుడు శ్రీరామునితో యుద్దము చేయునపుడు 
శ్రీరామచంద్రుని బాణములచే మిక్కిలి బాధింపబడినవాడై యుద్ధరంగమును 
విడిచిపెట్టి పోవుటకు ప్రయత్నించినను చేతిలో ధనుస్సున్నంతవజకు 
శ్రీరామచంద్రుడు పోనివ్వడని ధనుస్సును జారవిడిచెను. చేతిలో ధనుస్సు 
లేనివానిని శ్రీరామచంద్రుడు కొ ట్జడు కనుక 'సరే పొమ్మని' రావణుని 
వదలివేసెను. ఈదృష్టాంతము నందుగల యర్ధమేమనగా రావణుని 
చేతిలో ధనుస్సున్నంతీకాలము అది జయము సేంపాదింపలేక పోయెను. 
ధనువును వదలిన తరువాత రావణుడు ప్రాణములు రక్షించుకొనెను * 
అదే విధముగ నీ వెంతవజకు ధర్మము నవలంబించి యుందువో 


* శరణం స్యాద్రక్షితరి రక్షణే మందిరే వధే శరణమ్‌ "న" ఇది రక్షించువానికిని, 
రక్షించుటకును. గృహమునకును, చంపుటకును 'పేరు' (అని నానార్థరత్నమాల) 
శరణం గృహరక్తిత్రోః "న" ఇది గృహ - ఇంటికిని, రక్షిత్రోః - రక్షచువానికిని 
"పేరు. (అమరకోశము) 


302 | బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


యంతవణకు నీకు భగవదనుగ్రహము కలుగదు. ధర్మమును వదలినచో 
కలుగును. (ము.ము 3-20 ధర్మములు వదలుటనగా- అధర్మము 
నాచరించవలెనని చెప్పలేదు (ము.ము 3) 


ప్రపత్తియే సిద్దీపాయము దీనికితోడు మణియొక యుపాయమును 
భక్తిజ్ఞాన కర్మాదులలో దేనినైన జతపరచి (ఉపాయముగా గ్రహించితిమేని) 
ప్రపత్తీ తరణోపాయము కాజాలదు దీనికి బ్రవ్మాస్తబంధ న్యాయమును 
చెప్పిరి. బ్రహ్మాస్టబంధ న్యాయమనగా హనుమంతుడు లంకకు పోయి 
అశోకవనమును నిర్మూలించినపుడు ఇంద్రజిత్తు హనుమంతుని 
('బ్రహ్మాస్తముచేత బంధించెను. బ్రహ్మాస్త్రవిషయక జ్ఞానములేని రాక్షసులు 
బ్ర్మాస్త్రముచేత బంధింపబడిన హనుమంతుని త్రాళ్తచేత కట్టివేసిరి. 
మజణియొక బంధమును సహించని బ్రవ్మోస్త్రము తత్తణమే విడిచిపోయెను 
త్రాళ్తు హనుమంతుని బంధించలేక తునుకలైపోయెను. అదేవిధముగా 
శరణొగతి అన్యసాధనమును సహింపదు 


చరమళ్లోకముయొక్క ఉత్తరార్థభాగమునకు తాత్పర్యమిట్లు చెప్పబడినది: 
సర్వోపాయములు విసర్జించుటవేలన నెట్టి పాపములు కలుగునని నీవు 
భయపడుచున్నావో, అట్టి సమస్త పాపములనుండియేగాక అనేక జన్మ 
సముపెర్దిత పాపూశినుండీయు నేను రక్షింపగలను - అని ఉపాయభూతుడైన 
పరమేశ్వరుని కృత్యము తెలుపబడినది బ్రాహ్మణుడు, వేదాధ్యయనము, 
యజ్ఞము, సవితృదేవతాకమైన మంత్రజపము - వదలినట్టయిన (భ్రష్టుడై 
పతికుడై నరకమునందు రకూలునని వేదశాస్త్రములు చెప్పియున్నవి. అప్లే 
సమస్త వర్ణముల వారును ఆయా వర్ణో చితమైన ధర్మములను వదలినట్లయినే 
పాపము గొకలుగునని చెప్పినవిగదొ? అట్టి భయమెంత మాత్రమును 
పొందనక్కజలేదు. ఒకవేళ సర్వధర్శ్మములు వీరిత్యజించుటవలన పాపములు 
కలిగినను అట్టి సర్వపాపములనుండి నిన్ను ముక్తుని చేయుచున్నాను 
అని భగవంతుడు అభయమిచ్చి యున్నాడు. చరమళ్టోకముయొక్క అర్థము 
+ యో వజ్రపాతాశని సన్నిపాతాన్న చుక్షుభే నాపి చచాల రాజా | 


స రామబాణాభివహతో భృశార్త శృచాల చాపం చ ముమోచ వీరః ॥ 
(శ్రీమద్రామా, 659- 139) 


ప్రపత్తి (13) చరమశ్లోక తాత్పర్య పరిశీలనము 303 


నీ విధముగ శ్రీలోకాచార్యులవారును, శ్రీ మణవాళమహామునులును 
చెప్పియున్నారు. 


(13) చరమశ్షోక తాత్పర్య పరిశీలనము 


చరమళశ్టోకమున కీ విధముగ అర్ధము చెప్పినట్టయిన అంతకు పూర్వము 

భగవంతు డర్దునున రుపదేశించిన దానికిని, ఈ 'యర్దమునకును విరోధము 
కలుగును ఎట్టనగా గీతారంభమున అర్జునుడు భగవానునితో "ఓకృష్ణా! 
ఏది నాకు శ్రేయస్కరమో అట్టిదానిని నాకుపదేశింపుము" (గీత 2-7) 
అని ప్రార్థించినప్పుడు భగవానుడు మొదట సాంఖ్యయోగము (జ్ఞానము)ను 
చెప్పి ఇట్టి అర్జునా! ఇది 'బ్రహ్మనిష్ట యనబడును మరణకోలమునం 
దీనిష్టను బొందీనవాడు మోక్షమును పొందును "(గీత 2- 72) "అర్జునా! 
నీవు" నా భక్తుడవును 'స్నేహితుడవును గనుక నీ కొజకు శ్రేష్టమైనదియు, 
గోప్యమైనదియునగు నీ జ్ఞానముపదేశించితిని" (గీత. 43) "ఓ అర్జునా! 
తపసులకంకును, శాస్తార్థజ్ఞానము గలవారికంకును కర్మగలవారికంకును, 
యోగి శ్రేష్టుడు కనుక నీల్‌ యోగివి కమ్ము" (గీత 6-46) "అర్జునా! ఏ 
జ్ఞానమును “"దెలిసికొంటివేని తెలిసికొనవలసిన దేదియును నుండీదో అట్టి 
శ్‌స్తీయ జ్ఞానమును నీకు చెప్పెదను "(గీత 7-2 "బ్రహ్మవాచకమైన ఓం 
అను నేకాకీరము నుచ్చరించుచు నెవడు దేహము వదలుచున్నాడో వాడు 
మోక్షమును పొందుచున్నాడు." (గీత 18-13) "అర్జునా! ఏ జ్ఞానము నెజింగి 
సంసారమునుండి ముక్తుడవు కాగలవో ఆ మిక్కిల్‌ గోప్యమైన్‌ అనుభవజన్య 

జ్ఞానముతో గూడినట్టి జ్ఞానమును నీకు చెప్పెదను *(గిత 9-1"ఏ భక్తులు 
నీన్నుపాసించుచున్నోరో, వారు మిక్కిలి యుక్తులైన వారు, నాకు ఇమ్టలు " 
(గీత. 12-22) "క్షే త్రక్షేత్రబ్ఞజ్డానము కలవానికి పునర్జన్మము లేదు" (గత 13- 
24) "పురుషోత్తమ ప్రాప్తి యౌగము నెవ్వడెరుగుచున్నాడో వాడు కృతకృత్యుడు " 
(గీత 19-20- ఈ విధముగా భగవంతుడు చెప్పియున్నాడు కదా! ఇవి" 
యన్నియు మోక్షసాధనములే (మోక్షోపాయముల్సే గదా? అను ప్రశ్న కలుగునని 
తలచి అట్టి మోక్షోపాయములను భగవంతు డుపదేశించుటకు 
లోకాచార్యులవారు మూడు సమాధానములు చెప్పియున్నారు. అవి యీ 
క్రింద చెప్పెదను* 
12 


304 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


(1) "ఇంతకుముందు (చరమశ్షోకము చెప్పుటకు ముందు) కొన్ని 
యుపాయముల నుపదేశింపగా, అవి "దుళ్ళక్యంబులని, స్వరూపవిరుద్ధము 
లని తలంచుకొని దుఃఖభరితుండైనట్టి యర్జునుని గుజీంచి హెని 
దుఃఖమును పోగొట్టటకై దీనికి మించినది" లేదని న 
చరమోపాయము నువీదేశించుటచే నిది చరమశ్టోకమను "పేరున ప్రసిద్ధి 
చెందినది (ము.ము. 3-1) అనియును -(2) ముందు చెప్పినవన్నియి 
సుపాయములని భ్రమించుకేగాని వాస్తవమునకు ఉపాయములు గావు." 
(ము.ము. 3-17) అనియు -(3) అర్జునున కుపాయాంతరము నుపదేశించిన 
దంతయు అతని మనన్సు పరిక్షించుటకుగాను, దొంగపశవునకు గుదిబండ 
కట్టినట్టు అహంకార మమకార మూలకమగు గర్వమును పోగొట్టి 
స్వరూపజ్డానము కలుగజేయుటకు" (ము.ము. 3-91, 92అనియును చెప్పిరీ 


మొదటి. సమాధానమున జ్ఞానయోగాదులు దుస్సాధములని 
అర్జునుడు దుఃఖితుండైనట్టు లోకాచార్యులవారు చెప్పిరి. వీరు తిరు 
మంత్రమును గుజీంచి చెప్పిన సందర్భమున "సర్వేశ్వరుడే తన కృపచేత 
వీరు తనను తెలిసికొని కడతేరునట్టు తానే శిష్యుడునునై, ఆచార్యుడునునై" 
(మృ.ము 15)- అనగా నరనారాయణలై పుట్టియుండినవారే కృష్ణార్ణునులై 
యవతరించియున్నారు. అట్టి నారాయణుని అవతారమగు నర్జేనునోే 
జ్ఞానయోగాదులు దుళ్ళ్శక్యములైన యెడల లోకమున నెవరికవి "సులభ 
సాధ్యము లగును?ఇదిగాక అర్జునుడు దైవస ౦పదతో పుట్టినవాడని 
గీతోపదేశమున కర్షుడని చింతిరప నవసరము లేదని భగవంతుడే 
చెప్పియుండలేదా? (గీత. 149) జ్ఞాన యోగాదులు దుస్సాధములని అర్జునుడు 
దుఃఖపడగా చరమళ్లోకార్థమగు శరణాగతిని భగవంతు డుపదేశించెనని 
లోకాచార్యులవారు చెప్పిన యీ సమాధానము యృుక్తమైనది కాదు. 
అదేవిధముగా రెండుమూడు సమాధానములు సహితము సరియైనవి కావు. 
ఏలయన కురుక్షేత్ర సంగ్రామానంతరము యుధిస్టిరుడు రాజ్యపాలనము 
చేయుతజీ శ్రీకృష్ణార్ణునులు ఇంద్రప్రస్థ పురమునక్తే పోయి యందుకొన్ని 
దినంబు లుండిరి. "అట్టి సమయమున ప్రా దినమున అర్జునుడు శ్రీకృష్ణునిట్లు 
ప్రశ్నించెను. 


ప్రపత్తి (13) చరమశ్లోక తాత్పర్య పరిశీలనము 305 


చం అనికి దొడంగునప్పుడు మదాత్మ గలంగిన గొన్ని తత్త్వ బో 
ధన మహనీయ వాక్యము లుదాత్తకృపం దగ నీవు చెప్పి, తే 
మనమున వాని యర్థములు మౌధవ నిల్చ్బ్పగజాలనైతి, న 
వ్వినుత వచస్సుధారీసము వీనుల నింకొక మాబు నింపవే. 


కం॥ అనిన నగుచు నొకకేలన 
తని గౌగిటజేర్చి బుద్ది తత్త్వవిహీనుం 
డును శ్రద్దారహితుడు నై నె 
తని దూజణీ ముకుందు డిట్టులను నాతనితోన్‌. 


శ్రే బ్రహ్మపద వేదనమునకు బరమహేతు 
భూతములు నాటి వాక్యముల్‌, బుద్ధి దన్మ 
వార్థములు నిల్పవైతి, శక్యంబె యింక 
నవ్వేచనములు చెప్పంగ నలఘుశార్య! 
(తిక్కన భారత అశ్వ, (ప్రథమా. 153,154,155) 


'ఓ కృష్ణా! యుద్దారంభమున నామనస్సు కలత జెందియుండగా 
నీవునా యందలి దయచే నాకు బ్రహ్మతత్త త్త జ్ఞానమును కలిగించు 
మహనీయ వాక్యములు చెప్పియుంటివి. ఆ వాక్యములయందలి యర్థమును 
జెప్పి యం దుంచుకొనలేక పోయితిని. ఆ వాక్సుధ నింకొకసారి నా “వీనుల 
నింపుము' అని ప్రార్ధింప, కృష్ణభగవానుడు నవ్వుచు అర్జునుని కౌగలించుకొని 
'బుద్ధిలేనివాడవును. శ్రద్ధలేన్‌ వాడవునునై పరబ్రహ్మ హో ధకములగు నాటి 
వాక్యములయొక్క యర్థమును బుద్ధియందుంచు కొనలేక పోయితివి ఆ 
వాక్యములు తిరిగి యిప్పుడు చెప్పుటకు నాకు సహితము సాధ్యగా' దని 
చెప్పి యర్జునుని యందలి యనుగ్రహముతో పూర్వము చెప్పిన తత్త్వమును 
స్థిరపరచుటకు మరల తత్త్వోపదేశము చేసెను. ఇది మవాభారతాంతర్గత 
అశ్వమేధ పర్వమునందు కలదు. దీనిని అనుగీత లందురు. ఇది గురుళష్య 
సంవాద రూపమునను, భార్యాభర్త సంవాదరూపమునను, పితృపుత్ర 
సంవాద రూపమునను చెప్పబడినది. అనుగీతలు ముగించుచు భగవంతుడు 
చెప్పిన వాక్యము లివి : 


306 బ్రహ్మజిజ్ఞాస (ఐదన స్రకరణము) 


కం॥ విమలము, నచలము నగుచి 
త్తము నాదెస నేకభక్తి తత్పరముగ బే 
యుము, నిత్యము నీ యధ్యా 
త్మము ననుసంధింపు, వాసెదవు దురితములన్‌. (22-223) 


కం॥ సమరము నప్పుడునీకీ 

యమృత పదప్రాప్తి హేతువగు సమ్యగ్పో 

ధము వివరించితి, నచలత | 

రమింపు మిందెపుడు శమధురాధుర్యుడవై (2-224 

అర్జునా! నీమనస్సు మాలిన్య రహితముగను, చంచలము కానట్టిదిగను 
చేసి దానిని నాయందు తప్ప అన్యమునందు చేరకుండునట్టు చేయుము. 
నేనిప్పుడు బోధించిన ఈ అధ్యాత్మబోధను ఎల్లప్పుడును ననుసంధింపుము. 
నీసమస్త పాపములు నశించును యుద్ధసమయమున నీకమృతపదప్రాప్తి 
"హేతువగు పూర్ణబో ధను వివరించితిని. దీనియందుండి చలింపని వాడవును 
ఇంద్రియములను జయించిన వాడవునై యుండుమని బోధించి ముగించెను. 

లోకాచార్యులవారు చెప్పినట్టు శరణాగతి యొక్కటి తప్ప జ్ఞాన 
యోగాదులన్నియు "దొంగపశువునకు గుదిబండ కట్టినట్టు" చెప్పబడి 
యుండిన నింద్రప్రస్థమున అర్జును డడిగిన ప్రశ్నకు అనుగీతలలోని 
తత్ర్త్వజ్ఞానమును చెప్పక చరమ శ్లోకార్థమగు శరణాగతి యొక్కటియే 
చెప్పియుండునుగదా! కనుక గీతయందు చెప్పిన జ్ఞాన యోగాదులు 
ముక్తి ప్రదములే. అయితే, లోకాచార్యులవారిట్టు చెప్పుటకు గల కారణ 
మో విధముగ నూహింపవచ్చును : 


కర్మ, జ్ఞాన, భక్త ప్రపత్తులందు విశిష్టాద్వైతమునకు అనురూపమైనది 
ప్రవత్రి. వారి తత్త్వమునకు ప్రపత్తి తగియున్నంతగా నితర మోక్షోపాయములు 


* ఇచ్చట భక్తి అన్నపుడు విశిష్టాద్వైతులు చెప్పునట్టి భక్తియని యెజుగవలెను. 


ప్రపత్తి (14) ప్రపత్తికి అధికారులు 307 


రు ననుసరించి సర్వేశ్వరునకు జీవుడు శరీరము 
జ స్మి తన శరీరమును తా నేవిధముగా చక్కదిద్దు కొనవలెనో, తా 
నెజిగినటు చేతను డెజటుగ లేడు చేతనుడు తనను తాను తన 
యిష్టానుసారముగ దిద్దుకొనజూచుట దురహంకారము. సర్వజ్ఞాడగు 
సర్వేశ్విరునికంట నల్పజ్జుడగు (తాను) చేతనుడు జ్ఞానాధికుడనని 
తలంచినట్టగును. చేతనుడోతన యుజ్జీవనమునకు తాను బ్రీయత్నించెనేని 
భగవంతుడీతని విషయమున కలుగ జేసీకొ నడు ఇదియే లోకాచార్యులవారి 
అభిప్రాయము. ఇతర దర్శనముల ననుసరించి ఆయా దర్శనములలో 
చెప్పినట్టి మార్గములు వారివారికి మోక్షసాధనములు. అవన్నియు 
మోన్షో పోయములీని యంగీకరించినచో ప్రపత్తికి బలము తగ్గిపోవునని 
ప్రపత్తియొక్కక మోక్షోపాయమని లోకాచార్యులు చెప్పియుందురు. ఈ 
విషయము మణియొకసారి విచారింతము. 


(14 ప్రపత్తికి అధికారులు 


ప్రపత్తి కధికారులగుటకు ఆకించన్యము, దీనత్వము, ఆర్తియను నీ 
అర్హతలుండిన చాలును. జాతి, కుల, లింగ, వయో, విద్యాది "భేదములు 
ల్‌ పండితులు, పామరులు అను విచక్షణ లేక అందణును అధికారులేయని 
లోకాచార్యులవారి మతము. అకించనుడనగా బీదవాడు (దరిద్రుడు) 
లోకాచార్యులవారు ప్రపన్న పరిత్రాణమను గ్రంథమున అకించన త్వ 
మనగా: కర్మ జ్జాన భక్తియోగముల ననుష్టించు శక్తి తమకు లేదని 
తలచియుండుట్‌ అని చెప్పిరి. అకించన్యమే, దీనభావము రెండును 
గలవాని యందు అహంకార ముండదు. దర్పదంభము లుండవు. దాస 
భావముండును. అహంకారము లేక పోయినచో మమకార ముండదు. 
ఆర్తి యనగా:- భగవంతు డెప్పు డీచేతనుని చేరదీయునా? ఎప్పుడీసంసార 
పాశమునుండి విముక్తి చెందుదునా? యను దుఃఖము. ఇట్టి యార్తి 
యున్నవాడు సంపూర్ణ వైరాగ్యము గలవాడేగదా? అతడు స్వర్గలోకాధిపత్య 
మిచ్చినను గైకొనడు. ఆకించన్యము, దారిద్ర్యము, ఆర్తి - యీ మూడుండిన 
వారియందు మలినవాసన లుండవు. భ్ర్తియోగులకు ఎట్టీయర్హత లుండవలెనని 
శాస్తములయందు చెప్పిరో అట్టి యర్హత లన్నియును "ఈ మూడింటిలో 


308 'బ్రహ్మజిజ్హాస (ఐదన ప్రకరణము) 


చేరియే యున్నవి కనుక లోకాచార్యులవారు చెప్పినట్టు పపన్నుడు 
శకాగోరువారి కుండవలసిన యీ యర్హతలు ప్రశస్తమైనవి న ప్రపత్తి 
కర్షులగు వారిని మూడు వర్గములుగౌ విభజించి శ్రీ వచన భూషణమునం 
దిట్టు చెప్పిరి. 

(1) పెరుమాళ్ళను బొందుటకు తగిన జ్ఞానములేని వారు (వీరు 
సామాన్యులు) 

(2) జ్ఞానశక్తు లున్నను పెరుమాళ్ళ కత్యంత పరతంత్రమైన 
స్వరూపముయుక్క యథార్థజ్ఞానముచేత ఉపాయాంతరములు స్వరూప 
విరుద్ధమని వానిని విడిచీవి పెమీటకు తగిన జ్ఞానపూర్తి గలవారు-వీరు 
పూర్వోచార్యుల వంటివారు. ౬ 


(౮) శిథిలమైన కరణములు కలిగిన భక్తిపరవశులు. వీరు ఆళ్వారుల 
వంటివారు (శ్రీ.భూ 41 నుండి 46వజకు) 


ఈ విధముగా చెప్పి తుదకు భక్తిపారవశ్యమే ప్రపత్తికి ముఖ్య 
'హేతువని చెప్పిరి (శ్రీ.భూ. 47-489) 


ఈ విషయమును వేదాంత దేశికులవారిట్టు చెప్పిరి 


(1) ఎవ్వరికి వేదాధికారము లేదో అట్టి స్త్రీ స్త్రీ శూద్రాదులును, (2) 
వేదాధికార ముండినవారిలో నీ క్రిందచెప్పబడీన వారును అనగా 


(౧)"ఉపాసనాదుల ననుష్టించు విషయమున శక్తి లేకపోవుట (అనగా 
కర్మ, జ్జాన, భక్తియోగములు కష్టముగుటవలన “వాటి ననుష్టి ంపలేని 
అసమర్థోలని యర్థము) 


(౨) నిశ్చయించి తెలిసికొనుటకు శక్తి లేకపోవుట. 
(3) శాస్త్రములనుండి తెలిసికొనుట కంతగ నిచ్చ లేకపోవుట 
(అ) సత్కాలక్షేప విషయమున నసమర్థత యుండుట. 


పైన చెప్పిన నాలుగుగాని, అందులో నేయొకటిగాని, రెండుగాని, 
మూడుగాని తమతమ యధికారమునందలి భేదమునుబట్టి కలవారలై 
యుండిన సత్పురుషులు మోక్షమునకు సర్వేశ్వరుని ఆశ్రయించుచున్నారు' | 


ప్రపత్తి (14) ప్రపత్తికి అధికారులు 309 


(3) అన్ని విధముల సమర్డులై యుండియు మోక్షమును చెందుటకు 
శకాలవిలంబనము సహించని ఆర్హులు. వీరు చరమ శ్జోకమునందు చెప్పిన 
శరణాగతికి అర్హులు. తక్కినవా రనర్హులు ఇట్టు చెప్పిన ఉపాసనాదులకును 
ప్రపత్తికిని వేబువేజు అధికారు లుండుటవలన రెండు శాస్త్రములును 
సార్థకము లనిరి 


(4)*శీఘ్రముగ భగవత్రావ్తి కలుగకపోయి నట్టయిన ప్రాణములు 
విడనాడునట్టి స్థితి ఇట్టిస్థితి శాస్త్రీయంబగు భక్తియోగము లేకపోయినను 
కొందజీికి సుకృతవోేష మూలముగ భగవదనుగ్రహమువలన కలుగగలదు 
ఇట్టి యవస్థ గలవాడును ప్రపత్తికి అధికారి కాగలడు"(రసా 4 


భక్తికి శూద్రాదు లధికారులు కారు కనుక అట్టి స్త్రీ స్త్రీ శూద్రాదులు 
ప్రపత్తి కధికారులని విరి సిద్ధాంతము. "కొందజీకి సుకృత వేషమూలముగ 
భగవదనుగ్రహమువలన కలుగగలదు" అనుటచే శూద్రాదులకు సహితము 
ఆచార్యోపదేశము, శాస్త్రాభ్యాసము లేకయే భక్తి కలుగవచ్చునని 
యంగీకరించుటచే వీరి సిద్ధాంతమును "పైవిధముగ సవరించుకొనక తప్పినది 
కాదు. ఏలయన మనదేశమునందేగాక విదేశములయందు సహితము భక్తులు 
అప్పుడప్పుడు జన్మించు చుండిరని మనము వినియున్నాము. ముఖ్యముగ 
స్ర్రీశూద్రాదులయం దధిక సంఖ్యాకులగు భక్తులు జన్మించిరి 


భక్తి యోగాదులకు స్త్రీశూద్రాదు లర్హులు కారని అట్టివార్టో ప్రపత్తి 
చెప్పబడినదని వేదాంత దేశికాచార్యులవారు చెప్పిన దానిని గుజించి 
పరిశీలింతము చరమళ్టోకము (18-66)నకు పూర్వపరములయందు చెప్పిన 
యర్థమేమి? అని గమనించిన ప్రపత్తికి ప్రత్యేకముగ అధికారి నిరూపణ 
మేదీయు చేయబడలేదని విదితమగును. చరమశ్లో కమునకు పూర్వమున్న 
శ్ఞోోములయందలి యర్థమిది ఓ అర్జునా! యెల్లభూతములకు 
నీయామకుండగు నీశ్వరుడు సమస్త భూతముల వృదయమిల యందుండి 
తన మాయచేత సమస్తజీవులను భ్రమింపజేయుచున్నాడు (గీత. 18-61). 


310 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


ఓ అర్జునా, అట్టి యీశ్వరునే నీవు శరణుపొందుము. అతనివలననే నీకు 
చిత్తనైర్మల్యమును, ఉత్కృష్టమైన శాంతియును కలిగి శాశ్వతమగు స్థానమును 
పొందగలవు (గీత 18-62) (అని వివరించి) మరల నీ కొజకు మిక్కిలి 
రహస్యమైన జ్ఞానమును నేను చెప్పియున్నాను. నీవు లెస్సగా విచారించి 
"యథేచ్భసి తథా కురు” ఏ ప్రకారము కోరుచున్నావో ఆ ప్రకారము 
చేయుము. (గీత 18-63) (అని అర్జునునికి స్వాతంత్ర్య మిచ్చియు) "నీవు 
నాకు వ్రియుడవు కావున నీ క్రేమము కొజకు సమస్త గోష్యములయందును 
గోప్యమైన మాటను చెప్పెదను వినుము (గీత. 18-64), నాయందు 
మనస్సు కలవాడవును, భక్తి కలవాడవును, నన్ను పూజించు వాడవును 
కమ్ము. నాకు నమస్కరింపుము అట్టుచేసితివేని నన్నే పొందగలవు. 
నాకు వ్రియడ వగుటచే నీకు సత్యమును చెప్పితినని ప్రతిజ్ఞ చేయుచున్నాను 
(గీత 18-65 అని చెప్పి తదనంతరము చరమశ్లోకము నుపదేశించెను. 
చరమళ్లో కముతో భగవంతు డర్హునునకు చేసిన గీతోపదేశము పూర్తియైనది 


ఆ తరువాత అజు శ్ఞోకములు భగవద్వాక్యములే యున్నను అవి 
య్యుపదేశ వాక్యములు కావు. అవి గీతాశాస్తముయొక్క గొప్పతనమును, 
గితార్థసంప్రదాయ ప్రవర్తనమందలి నియమములను, అనగా' గితోపదేశమును 
పొందుటకు అధికారులు, ఫలము మొదలగు విషయములు చెప్పునవి. 

తత్త్వోపదేశ శ్లో శోకములలో కడపటిది 18-66 గనుక చరమశ్లోకమని యందురు. 
ఇప్పుడొక్కసారి సింహావలోకనము చేసిన గీత. 18-02వ. శ్ఞోకమునందే 
శరణు పొందుమని చెప్పియుండినను గీత. 18-64 శ్లోకమునందు 
"సర్వగువ్యుతమం భూయః” తిరిగి సమస్తములయందు మిక్కిలి గోప్యమైన, 
పరమ్‌వచః= ఉత్కృష్టమైన నాయొక్క వాక్యమును వినుము అని చెప్పుటచేత 
అర్జునుని నిమిత్రమగాకొని సమస్త మానవకోటికి చరమశ్లోకము నుపదేశించెనే 
గాని వేదాధికారములేని స్త్రీశూద్రాదులకు మాత్రమే కాదు. 


చరమశ్ఞోకము మాట అటుంచి గీతోపదేశమును గుణించి 
విచారింతము. ఏ శాస్త్రమునకైనను అధికారి, విషయము, సంబంధము, 


ప్రపత్తి (14) ప్రపత్తికి అధికారులు 311 


ప్రయోజనము నను నాలుగంశము లుండవలయును ఏ శాస్త్రమున్రైనను 
అధికారి యెవరను నంశ మాయా శాస్తములయందే యారంభముననో, 
నంతమునో ఎచ్చటనో యొకచోట శాస్త్రకారులు చెప్పు నాచార మున్నది 
ఆ సంప్రదాయ ప్రకారము గీతయందు చెప్పబడిన మోక్షధర్మములు 
ఎవరి నుద్దేశించి చెప్పబడినవో, యెవ రీధర్మానుష్టానమున కర్తులు కారో 
మొదలగు విషయములు గీతయే చెప్పియున్నది. గీతయం దీవిషయము 
పరిశీలించినచో నీ సత్యము తెలియగలదు. గీత చరమశ్హోకము (18-60) 
తర్వాత గల శ్ఞోకమునందు గీతాధర్మమును ఎవరికి బోధింపగూడదో 
అట్టి అనధికారిని తెలిపినది. 


శో ఇదంతే నాతపస్కాయ నాభక్తాయ కదాచన | 
న చాశుశ్రూషవే వాచ్యంనచ మాం యో౬భ్యసూయతి. ॥ 
(గీత. 18-67) 
తా॥ అర్జునా! నేను నీకు చెప్పిన యీ గీతాశాస్తము తపస్సు చేయని 
వానికిని, భక్తి శ్రద్ధలు లేనివానికిని, నాయందసూయ గలవానికిని 
నుపదేశింపదగినది కాదు 


అని వ్యతిరేక రూపమున అధికారి నిరూపణము చేయబడినది. 
అనగా" 67వ. శ్లోకమునందు చెప్పబడిన వారు మాత్రమే అనర్హులు, తక్కినవా 
రందజు జాతి, కుల, మత, లింగ, వయో భేదము లేక గీతయందు 
చెప్పబడిన సమస్త మోక్షధదర్మములకు (అనగా కర్మ, జ్ఞా జాన, భక్తి యోగాదులకు) 
అధికారులని గీత స్పష్టపరచినది. స్త్రీ శూద్రాదులు గీతయందు చెప్పిన 
కొన్ని ధర్మముల కనర్తులని చెప్పువారి మతము గీతామతమునకు వ్యతిరేకము. 
తపస్సు, భక్తి, శ్రద్ధ, భగవంతునియందు ప్రీతి - యివి గలవా 
రన్నికులములందును నన్నిమతములందును గలరు. అమే స్తే తపస్సు మొదలగు 
యోగ్యతలు లే లేనివా రన్నికులముల యందు నన్నిమతములయందును 
గలరు. ఈ సత్యమును ఎవ్వరును దాచలేరు. 


312 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


గీత 16-67 వ శ్లోకము తరువాతి రెండు శ్లోకములందు (గిత. 18-68, 
69) గీతాశాస్త్రమును "ఛగవదృక్తుల కుపదేశించిన వారికి ఎట్టి ఫలము 
కలుగునో అట్టి ఫలమును గుణించి వివరింపబడినది. గీత. 70, 71 
ఖ్లోకములయండే గీతాపారాయణము చేయువారికిని, గీతాశాస్త్రమును వినునట్టి 
వారికిని కలుగునట్టి ఫలమిట్టిదని చెప్పబడినది. 1872వ శ్లోకమునండు 
“ఓ అర్జునా! నేను 'సెవ్పిన గితాశాస్త్రము వింటివికదా? నీ మోహమంతయు 
తొలగిపోయెనా” అని భగవంతు డర్జునుని ప్రన్నించి నట్టున్నది 73వ 
శ్లోకమునందు "నామోవము తొలగిపోయినొదని అర్జనుడిచ్చిన సమాధానము 
చెప్పబడినది ఇంతటితో కృష్ణార్జున సంవాదము ముగిసినది. తరువాత 
ఆజుళ్లోకములు సంజయుని వాక్యములు అంతటితో గీతాశాస్త్రము 
ఎంపూర్ణము 

భగవంతు డందరివాడైనట్ట గీతాశాస్తము సపిత మందజరకు చెందినదే. 
అందులో చెప్పబడిన మోక్షధర్మము "లనుష్టించుటకు యోగ్యతగలవా 
రందబు నధికారులే అధికార మనునది వారు పుట్టిన కులమునుబట్టిగాక 
వారట్టి మోక్షధర్మము ననుష్టించు న్‌క్తి శక్తి (అర్హత) గరివారగుదురా? కౌరా 
యని విచక్షణ చేయబడలేదు. 


* మవాభారతము భిన్న భిన్న మతములవా రుపన్యసించుటకు నెలవగు 
నొక యుపన్యాస వేదికవంటిది. దానియందు చెప్పబడిన భిన్నమతముల 
కొక సమన్వయ మనునది కల్పించియుండలేదు. మవిాభారతాంతర్గతమగు 
భగవద్గీతయు అట్లే భిన్న భిన్న మతములను బోధించినది. గీత 
పుట్టినకాలమునం డయ మతములు వ్యాప్తియందుండి మహాత్ములచే 
నాద్‌రింపబడుచు పసిది ద్ధి కెక్కియుండెనో అట్టిమతములను గీత పేర్కొని 
యవియన్నియు రల అంగీకరీంచుట వలన చాలవజకు 
వాటికొక సమన్వయము కల్పించినదని చెప్పవచ్చును. కాని గీతాచార్యుడగు 
శ్రీకృష్ణథగవానుని మతము భృక్తిమార్గమని, శరణాగతి భక్తియం దంతర్భూత 
మని “కడపటిశ్లోకము వలన తెలియుచున్నది. పర్యవసాన మేమనగా : 
గితయందలి మౌక్షధర్మముల ననుష్టించుటకు యోగ్యతగల వ్యక్తు లేకులము 
వారైనను నర్హులే 


ప్రపత్తి (15) భక్తి ప్రపత్తులకు గల భేదము 313 


(15) భక్తి ప్రపత్తులకు గల భేదము 
జి : భక్తి ప్రపత్తులకు గల భేదమెట్టిదో యనుగ్రహించి తెలుపుడు. 


వే : ఆరంభము అనగా ఒకానొకకాలమున "భక్తి ప్రపత్తు లొకటిగనే 
భావింపబడుచుండి రానురానవి రెండును వేజణువేజను నుక  మ్వేర్పడినదని 
చెప్పవచ్చును "భక్తి ప్రపత్తులోకే పద్ధతియొక్క రెరడురూపము"లని 
శ్రీయుతులు డా| నగ . పండితులు చెప్పిరి.* "స్వభావమును బట్టి 
యా రెండింటికిని భేదము కెదు భక్తిని గుజించి యనేక నిర్వచనములు 
చేయబడినందున శ్రీ రామానుజ సిద్దాంతము ననుసరించి భక్తిప్రపత్తులు 
వేజువేజని చెప్పవలసియున్నది ఎట్టన ఉపనిషత్తులయందు చెప్పబడిన 
సగుణోపాసనలు భక్తిరూపమైనవని “రామానుజులవారి సిద్దాంతము. భక్తి 
యన్ననో పరమ(పేమరూపమని తెలిసికొంటిమి "ఉపాసకుడు 
ఉపనిషత్తులయందలి యుపాసనల ననుష్టించుచు ఉపాన్యవస్తు, వు నందతనికి 
పరమ(ప్రేమగలదని ఆ కారణమున నుపాస్యవస్తువు నాతడు 
ఉపాసించుచుండెనని చెప్పుటకు వీలులేదు. కొందజకు ఉపాన్యదేవతయందు 
(ప్రేమ యుండిన నుండవచ్చును మజీకొ ౦దజుపాస్యమును ఏదేని యొక 
ఫలముకోరి యుపాసంతురు. పరమ(్రేమ నిరపేక్షమైనది కోరికలకును 
పరమ(పేమకును విరోధము. ఉపాసకుడు తానుపాసించు దేవతకును 
తనకును భేదములేదని భావించునట్టి యుపాసనలు కలవు. అవి ప్రపత్తికి 
సరిపడవు. ప్ర ప్రపత్తికి శరణ్యుడగు అకకుడు వేబు. శరణుపొందువాడు 
వేణు అను వ విశిష్టా ద్వైతుల మతము ననుసరించి 
భక్తిప్రపత్తులు ఈ క్రింద చెప్పబోవు విధముగా వేజు వేబుఅని చెప్పవచ్చును 


(1) భక్తి : దేనియందును నిష్టలేక దేనియొక్క యధీనమునందును 
నుండక, శ్రేషియగు భగవంతునియొక్క స్వరూపాదుల విషయమున 
నిరతిశయమైన ప్రీతిగలిగి యవిచ్చిన్న తైలధారవలె భగవత్సాక్షాత్కా 
రముతో సమానమైన మనోవైశద్యము గలిగిన ధ్యానవోషము గలిగి వర్దాశ్రమ 


* భాత -20-10 


314 బ్రహ్మజిజ్ఞాస (ఐదన స్రకఠణము) 


ధర్మానుసారమైన కర్మములు చేయుచు, జ్ఞాన వికాసమునకు కారణమైన 
సత్త్వగుణమును పోషించుకొనుచు శాస్తములయందు జెప్పిన ప్రకారము 
భగవదుపాసనము చేయుటయే భక్తి. 


ప్రపత్తి : ప్రపత్తికి దేశ కాలనియమము లవసరము లేదు. పైన 
చెప్పిన దేదియును గాదు. ఇందు వర్ణాశ్రమ ధర్మముల ననుష్టింపవలసిన 
నియమము లేదు. ప్రపన్ను డర్చావతారము లుండునట్టి దివ్య ప్రదేశములకు 
పోయి (అనగా తిరుమల, శ్రీరంగము, కంచి మొదలగునవి) అచ్చట 
స్వామిని దర్శించి యంజలి ఘటించి, హృదయ పూర్వకముగ శిరస్సు 
వంచి నమస్కరించి, వాక్కుతో 'నేను నీ వాడను, నిన్ను శరణుపొందు 
చున్నాను? అని యనిన చాలును ఒక వేళ ప్రపన్నుడట్టి దివ్యదేశములకు 
పోలేని వాడైనచో నింటియందే న. చేయవేచ్చును. అంజలి 
ఘటించుటకు శక్తిలేని వాడైనచో మనస్సుతోను, వాక్కుతోను శరణాగతి 
చెప్పిన చాలును. వాక్కుతో చెప్పుటకును నసమర్థుడైనచో మనస్సు నందు 
న్మరించిన చాలును. మంత్రమువలె పలుమారు జపింపవలసిన పనిలేదు. 
దాని అర్థమును మననము చేయనక్కర లేదు. జీవితమునం దొక్కసారియే 
"శరణు''అన్న చాలును. 

“ () భక్తి: సాధ్యపాయము. సాధ్యేపాయమనగా- స్వధర్మము, జ్ఞానము, 
వైరాగ్యము. భగవంతునియందు నిరంతరము ప్రీతి - యివియన్నీయు 
తోడ్పడగా భగవంతుని సాధించుటకు భక్తి సాధన మైనందున అది 
సాధ్యోపాయము 


ప్రపత్తి సిద్గోపాయము. : ఉపాయమనుట నామమాత్రమే. 
(ఉపచారమాత్రమే? ప్రపత్తియం దుపాయము, ఉపేయము రెండును 
భగవంతుడే. అఆ కారణమున నిది సిద్గోపాయము. ఇందు వైరాగ్య మవసరము 
లేదు. ఎట్టి సహాయము గాని యవసరము లేదు. 


(3) భక్తికి : ఫలము దేహపతనానంతరమున కలుగును. ప్రపత్తికి 
దేహపతనానంతరమునగాని, జీవించి. యుండగనేగాని ఫలము 
కలుగవచ్చును. 


ప్రపత్తి (15) భక్తి ప్రపత్తులకు గల భేదము 315 


(4) భక్తికి ; అంతరాయములగు పాపములు నశించుటకు అనగా' 
భక్తి కుదురుటకు యజ్ఞ యాగాదులు చేయుటావశ్యకము. 


ప్రపత్తి కెట్టి యంతరాయములను లేవు. ప్రపత్తి కుదురుట కెట్టి 
సాధవలును చేయనక్కరలేదు. 


(ఈ) భక్తుడు మరణించిన తరువాత ప్రారబ్ధ పుణ్యశేష ముండిన 
యెడల తిరిగి జన్మింపవచ్చును. భక్తుడు ప్రారబ్ధ మనుభవించియే 
తీరవలయును. ప ప్రపన్నునకు పునర్జన్మ లేదు. ఇతని "కష్టములేని ప్రారబ్ద 
వ. పనిలేదు. భగవంతుడు క్షమించును. 


(6) భక్తికి ; అంతిమస్మరణ ముండవలెను. అనగా భక్తుడు దేవాము 
వదలుకాలమున భగవంతుని స్మరించుట నియతము. ప్రపత్తికి అట్టిది 
లేదు. 


(7) భక్తునకు భగవంతునియందు జీవితకాల మంతయు నిరంతర 
స్మరణ ముండిన అంతిమ స్మరణమును బ్రహ్మరంధ్రముద్వారమున 
ప్రాణోత్కమణమును కలిగి అర్చిరాది మార్గమున వైకుంఠమున 'కేగును. 

(ప్రపత్తికి అట్టు కాదు. "సకృదేవ హి శాస్తార్థః కృతశ్చే త్తారయే 
న్నరమ్‌'' ఒకసారి శరణు అన్న చాలును. నరుడు "తరించును. 

(1) భక్తుడు భగవంతుని నేదైన కోరవచ్చును. ప్రపన్నుడెట్టి కోరికలు 
కోరరాదు. కోరినచో ప్రపత్తి చెడును. ఏ కోరిక కోరినను దానిని మాత్రమే 
భగవంతు డొసగును. తక్కినవేటిని నొసంగడు. కారణమేమన: ప్రపన్ను 
డాకోరిక యను త్రాటిచే భగవంతుని బంధించి నట్టగును. ప్రపన్ను 
డేకోర్కెయు కోరకున్నను భగవంతుడు ప్రపన్నునకును, వాని వానికి 
కావలసిన వన్నియు నిచ్చును. దీనినే భరన్యాస మందురు. 


(9) భక్తికి ఆచారము, విధి పాటింపవలెను. ప్రపత్తి కట్టి దేదియును 
లేదు. ద్రొపది చెబగుమానియున్న కాలమున శరణాగతి చేసినను ఫలించినది. 


316 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


(10) భక్తులు సత్త్వగుణము గలవారు. ప్రపన్నులు శుద్ధసత్త్వ 
ప్రధానులు. ఇట్టి భేదములు మజికొన్ని గలవు. 
(16) దోషభోగ్యము 


జి: అట్టయినచో ప్రపన్నులు ఏమియును చేయనక్కరలేదా? 
తిరుమంత్రము, ద్వయము ఎవరికొజకు చెప్పబడినవి? 


వే: ఏ చింతయు లేనపుడు దుశ్చింతలు కలుగుట కవకాశ మున్నది. 
కసుక కాలక్షేపము కొబజకు తిరుమంత్రమును, ద్వయమును 
అనుసంధించుకొనవలెనని లోకాచార్యులవారు చెప్పిరి. 
జి: ఒకవేళ ప్రపన్నుడు తప్పు చేయడని వ్వాసము, విషయాంత 
రాసక్తుడైన ప్రపన్నుని గుజించి శ్రీ ఎఖుంజిఅప్పా (దేవరాజు) అనువారు 
"విలక్షణ మోక్షాధికారి నిర్ణయమ'ను (గంథమున "ఈతండు పూర్వము 
వలెనో సంస్కార వశరబున రాజుభార్య నీచుని వరించునట్లు 
విషయాంతరముల (ప్రేమించు నట్టివాడై తుదకు భగవంతుని విగ్రూమునకు 
పాత్రుడగును. వాని రక్షించుటకీ ఎవ్వరికిని సాధ్యము కాదు. తుదకు 
పిరాట్టికి సహితము సాధ్యము కాదు" అని చెప్పిరి 


"ఒకసారి నీవాడనని శరణాగతి పొందిన పిమ్మట ప్రపన్నుడు 
తప్పుచేయకుండ జాగ్రత్తగా చూచుకొనుట భగవంతుని మ ఒకవేళ 
ప్రపన్నుడు పాపము చేసినను దానిని క్షమించి చక్కదిద్దుకొనును. అనంతకోటి 
జన్మలయందు చేసిన మాత్రముననే నశింపజేసిన భగవంతుడు తరువాత 
చేసిన పాపమును నశింపజేయడేని అప్పు డీప్రపత్తి నిరుపయోగ 
మనవచ్చును. అప్పుడు ( ప్రపన్నునకు గతియేది? కైస్త క్రెస్తవులు చెప్పెడి నిత్య 
నరకమునకు పోవునా త. కనుక ఎఖుంజి అప్స్‌గారి యభిప్రాయము 
విమర్శింప దగియున్నది. 


లోకమునందు పుట్టిన మానవులు జీవితమునందు తెలిసియో, 
తెలియకయో యొకసారి యైనను తప్పుచేయని వారుండరు. ధర్మము 
మానవాకృతి ధరించెనని చెప్పదగిన యధిష్టిరు నంతటివాడు ద్యూతప్రియ 


ప్రపత్తి (16) దోషభోగ్యము 317 


డగుటయే దీనికి దృష్టాంతము. 'న కశ్చిన్నాహాధ్యతి'- అపరాధపడనివా 
డెవ్వడున్నాడు? అను వాల్మీకిమహర్డి వచనము ముముక్టుపష్పడి వ్యాఖ్యయం 
దుదాహరించియే యున్నారు. ప్రపన్నుడు శరణాగతుడైన క్షణమునందే 
వాని యాగామి సంచిత పుణ్యపాపము లన్నియు నశించినను ప్రారబ్దకర్మ 
నశింపలేదు కదా? ప్రారబ్ధృసంబంధమగు సంస్కారములు బలీయము 
లగుటచే వాటిపని యవి పైయుచునే యుండును అందువలన మానవు 
డొకప్పుడు తప్పు చేయవచ్చును ఎంతటి మవోత్ములో కోలుజారియన్నారు. 
ఈ విషయమై వేదాంత దేశికులవారి యభిప్రాయమిది 


"పపన్నునికిని (ప్రారబృకర్మ భేదంబులను మూలముగ 
బుద్ధిపూర్వకముగ అపరాధము తటుస్థించి నట్టయిన ప హ్బూత్తాపపడి క్షమాపణ 
గోపికొన వలయును" (రసా. 25 


ఈ విషయమై లోకాచార్యులవా రేమి చెప్పిరో చూడుడు "ఇక నీ 
చేతిలో నిన్ను ఒప్పగింపను. నా యొడలి మురికిని నేను పోగొ ట్టుకొననా" 
(ముము. 3-81) పాపములను నేను సహించి వాటిని పుణ్యములనుగా 
గొనుచుండ, ఇక నీవు దుఃఖపడవలసిన దేమున్నది? (ము.ము. 3-86) 
ముముక్షుప్పడి 242 వ చూర్తిక వ్యాఖ్యయందు "ప్రాయశ్చిత్తిరియం సాత్ర 
యః పునః శరణం వ్రజేత్‌" (మరల శరణాగతి చేయుటయే యట్టి విషయమున 
బ్రాయశ్చిత్తము) అన్నట్లు ప్ర ప్రపత్తితప్ప దానికి వేజొక్క పరిహారము 
మరల చేయదగినది కాకపోవుటం జేసియును, ముందొనర్భి యున్నట్టి 
ప్రపత్తిని అనుసంధించుకొనుటకుగాను అనువర్తించును" అని 
వ్రాసియున్నారు. అట్టు తిరిగి ప్రపత్తిని అనుసంధించుకొనుటవలన 
పూర్వమువలెనే భగవంతుడు ప ప్రపన్నుని సర్వపాపములు క్షమించునని 
భావింపవలయును. అప్పాగా రన్నట్టు తప్పుచేసిన ప్రపన్నుని భగవంతుడు 
తననిగ్రహమునకు పాత్రునిగా చేస్‌ తిరిగి యెప్పటికి ననుగ్రహింపడేని 
దేవుడు నిర్ణయుడని, శరణాగతి వ్యర్థమగునని ఊహింపనగును. గీతయందలి 
ఈ క్రింది శ్లో “శోకము లిచట స్మరింపీదగును: 


318 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ స్రకరణము) 


శ్జో। అపిచే ౮ దెనారారో భజతే మామనన్యభాక్‌ | 
సాధురేవ స మంతవ్య సృమ్యగ్వ్యవసితో హిసః॥ (గీ 930 


శ్లో క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచృతి | 
కౌంతేయ! ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి ॥ (గీ 931) 


తా మిక్కిలి దూరాచారుడైన ఇతర దేవతలను భజించక 
నన్నొక్కనినే సేవించుచున్నవా డాయెనేని యట్టివాడు సదాచారము 
కీలవాడేయని తెలిసికొనవలయును ఏలయనగా నన్నే శరణుపొంది 
యాత్మతత్త్వ మెజింగిన నాభక్తుడు కనుక (అతడు దురాచారుడు కాడని 
తాత్పర్యము) అట్టి పురుషుడు దురాచారుడై యుండినను శీఘ్రముగా 
“ధర్మమునందు మనస్సు కలవా డగుచున్నాడు. శాశ్వతమైన ఉపశమనమును 
పొందుచున్నాడు ఓ అర్జునా! నా భక్తుడు నశింపడని తెలిసికొనుము. 


దురాచారుడైనను ధర్మము లన్నింటికంకెను పరమ ధర్మమగు 
నీశ్వరునియందు చిత్తము గలవాడును, ఈశ్వరుని. శరణు పొందినవాడును 
నగు భక్తుడు తప్పుచేసినను భగవంతు డాతనిని విడువడు. ఏలయన' 
భక్తుడు భగవంతునియందె మనస్సు గలవాడగుటవలన ఈశ్వరాధీనుడై 
యువ్నాడు అతడేమి చేసినను భగవత్తేరణచేతనే చేయుచుండెను గనుక 
దురాచారుడు కాడు ఆళ్వారులలో నొకరుగా పూజింపబడుచుండు 
విప్రనారాయణులవారు గొప్ప భగవదృక్తు లు వారు దేవదేవియను 
వేశ్యతగులాటములో దురాచారులైరి. దేవదేవి పూర్వపుణ్యవశమున దేవుడే 
యామె కట్టిభక్తుని సాంగత్యము లభింప జేసెనేమో? 


తిరుమంగ్రైయాళ్వార్టు దారులుకొ ట్జి పరధనమును దోచుకొనెను. అది 
ద్రురాచారమే అయినను ఆ ధనమును స్వార్ధమున కుపయోగించుకొనక 
భక్తులకు భగవంతుని కైంకర్యమునకు వినియోగించెను ఆయన ఆళ్వార్లలో 
వాన పూజింపబడుచుండలేదా? ఇచ్చట భక్తుడు ప్రపన్నుడను భేదము 

లేదు. ప్రపన్నుని దోషములతోనే భగవంతుడు స్వీకరించునని తెంగలవారును, 
దోషములు పోగొట్టి పరిశుద్దుడైన పిమ్మట స్వీకరించునని వడగల వారును 
ఈ విషయమున 'ఫేదాభిప్రాయము కలవారై యున్నారు. 


ప్రపత్తి (17) పరభక్తి, పరణ్ఞానము, పరమభ్తి 319 


(17) పరభక్తి - పరజ్ఞానము - వపరమభక్తి 


జి : అయ్యా పరభక్తి, పరమభక్తియని చెప్పుదురుగదా? ఆ 
రెండింటికిగల ఖేదమేమి? 


వే : విశిష్టాద్వైతము ననుసరించి పరభక్తిని భక్తియొక్క 
యారంభదశగాను, పరమభక్తిని ఆరూఢదశగాను భావింపవచ్చును విశిష్టాద్వైత 
లిట్లు చెప్పుదురు - 


శ దర్శనం పరభ్గక్తి క్తి స్యాత్‌ పరజ్ఞానం తు సంగమమ్‌ | 
పునర్విశ్రేష భీరుత్వం పరమా కి రుచ్యతే ॥ 


తా॥(1) దర్శనము పరభక్తి యనబడును. అనగా ఆత్మ 
సాక్షాత్కారము - కన్నులయెదుట కనబడినంత న్న స్పష్టముగా ధ్యాన సమయమున 
అత్మ గోచరించెనేని అట్టి ధ్యానమును పరభక్తీ యందురు 


(2 పరజ్ఞానము : పైన చెప్పబడిన పరభక్తిచేత ఆత్మ గోచరించిన 
పిమ్మట భగవంతుని సాక్షాత్కారము చేసికొందునని పట్టుదలతో 
కించిత్క్మాలము భగవంతుని సాక్షాత్కారము పొందుట. 


() పరమభ్గక్తి : అట్టు భగవత్‌ సాక్షాత్కారమైన పిమ్మట అట్లే 
యెడతెగక యుండవలయునను పట్టుదలతో అట్టు సాక్షాత్కరించిన 
బ్రహ్మమునందు భక్తు నకు నిరతిశయమును, విపులమును నగు ప్రీతి 
కలుగును. అట్టి వేష ప్రీతికి పరమభక్తియని పేరు. ఇంకొక విధముగాకూడ 
చెప్పుదురు. ఎట్టనగా:- "భగవంతునితో చేరి యుండుటయే సుఖముగాను, 
వానిని విడనాడి యుండుటయే దుఃఖముగాను తలంచి యుండుట యనెడి 
పరభక్తి జ్ఞానావస్థగాను-భగవద్రూప గుణవిభూతులను విశదముగా 
సాక్షాత్కరించునట్టి 'పరజ్ఞానము దర్శనావన్ధగాను - అట్లు సాక్షాత్కరించునట్టి 
వస్తువును వెంటీనే పోంది యనుభవినీపక పోయినట్టయిన, అప్పుడే 
ప్రాణములు విడనాడునట్టు చేయునట్టి పరమభక్తి గెప్రా ప్త్యవస్థగాను 
చెప్పబడినది" (ఆచార్యవృదయము 415 అవి దర్శన జ్ఞా జాన ప్రాప్త 'ప్యవస్థలు 


320 బ్రహ్మజిజ్ఞుస (ఐదవ ప్రకరణము) 
(18) భక్తుడు - అష్టవిధభక్తి టక్ష్యణములు 


భకి నర్తి యొక్క లక్షణములు ఎనిమిది విధములని చెప్పుదురు. దానిని 
గుజించి చెప్పెదను భక్తునియొక్క వర్ణాశ్రమములను గుజీంచి పట్టింపు 
పెట్టకొనరాదు ఎందుకనగా అతడు జ్ఞాననిష్టులు చెప్పునట్టి 
అతివర్షాశ్రమములలో చేరును 


క్ష "అత్యంత భక్తియక్తానాం న చశాస్తం నచ క్రమః । 
నిస్టెగుణ్యే పథి విహరతాం కో విధిలకో నిషేధః |" 


తాాన త్త్వాదిగుణముల కతీతమైన మార్గమునందు నడుచు నటువంటి 
అత్యంత పరమభక్తియుక్తునకు విధినిపే షేధములు రెండును లేవు. ఈ 
విధముగా నడచుకొనవలెనని శాస్త్రముగాని, కగ్రమముగాని లేదు అతడు 
హినకులజుడైనను అతనిని హీనకులజునిగా చూడరాదు. 


శ్లో! "యసహ్మాద్రం భగవదృ్శక్తం నిషాదం శ్వపచం తథా | 
విక్షత్రే జాతి సామాన్యా త్స యాతి నరకం నరః |" 


తా భగవద్భక్తడు శూద్రుడైనను, శ్వపచుడైనను. నిషాదుడైనను 
అతనిని జాతి సామాన్య దృష్టితో చూచిన వారు నరకమునకు బోవుదురు 


భాగవతుల కుల మిట్టిదని వారిని తక్కువపరుపరాదని తెంగలవారి 
మతము. (శ్రీ భూ 189నుండి) 
్షే అర్పావతారోపాదాన వైష్ణవోత్పత్తి చిన్తనమ్‌। 

మౌతృయోని పరీశ్షాయాస్తు ల్యమాహు ర్మనీషిణః॥” 

అర్ప్బావతారము (విగ్రషాము) ఏ ద్రవ్యముచేత నిర్మింపబడినదను 
విమర్శయును, భాగవతుడు ఏ కులమున బుట్టినాడను విచారమును, 
మౌతృయోని పరీక్షణమునకు సమమని పెద్దలు చెప్పిరి. ఈ 
శాస్త్రవాక్యమును లోకాచార్యులవా రుదాహరించిరి. (శ్రీభూ. 197 ఒక 
వేళ "పైవిధముగా విమర్శించి అపచార పడినట్టయితే అట్టి వానికి 
కర్మచండాలత్వము వచ్చుననిరి. (శ్రీ.భూ. 198). 


ప్రపత్తి (16) భక్తుడు- అష్టవిధభక్తి లక్షణములు 321 


శ్లో] "న శూద్రా భగవదృ్భక్తా విప్రాః భాగవతాః స్పృతాః | 
సర్వవర్తేషుతే శూద్రా యేహ్యాభక్తా జనార్హనే |" (ప్రప. 84-13) 
తా జన్మమువలన శూద్రులైనను భగవదృక్తులైన వారు శూద్రులు 


కారు. వారు విప్రలు. భాగవతోత్తములు. భగవద్చక్తి లేనివారు ఏ వర్ణమునకు 
చెందినవారైనను శూద్రులుగనే | లెక్కింపబడుదురు. 


ఇత్యాది వాకృములయందున్న "విప్రత్వాదికము అర్థవాద మగునేగాని 
అపకృష్ణజన్మలో పుట్టినవాడు ఆశరీరమునందే ఉత్కష్టుడు కాగలడా? 
యని కొందజు శంకింతురు. గ్ల ఇట్టు తలంచు వారికిది అర్థవాదము 
కాదని లోకాచార్యులవారు సమాధానీ మిచ్చియున్నారు. (శ్రీ భూ. 227 
నుండి 23 చూర్షికలు) భాగవతోత్తములు హీనకులమున పుట్టినవారైనను 
అట్టి వారిని పూజింపవచ్చునుగాని వారి తీర్థప్రసాదములు పుచ్చుకొనరాదని 
ఎథీంజిఅప్పా (దేవరాజు) గారును మజికొందఖును చెప్పిరి ఇది సరియైనది 
కాదు. వారికి అభిజాత్యమను జిడ్డు వదలకుండుటవలన అట్టు చెప్పిరి 
కాని, పూజ్యుడైన వానిచేతి తీర్ణప్రసాదములు పవిత్రములే. ఈ విషయమై 
ఈ క్రింది విషయములను గమనింపుడు' 
క "మద్నక్త జనవాత్సల్యం పూజాయాం చానుమోదనమ్‌ | 

తత్కథా శ్రవణే భ్తిః స్వరనేత్రాంగ విక్రియా ॥ 

స్వయమారాధనే యత్నో మదర్గే దంభవర్దనమ్‌ | 

మమానుస్మరణం నిత్యం యచ్చీ మాం సోపజీవతి ॥ 

భక్తి రష్ట విధాహ్యేషా యస్మిన్‌ మ్చైచ్చేఇపి వర్తతే | 

స విపేంద్రో మునిభ్రీమాన్‌ స యతి స్స చ పండితః ॥ 

తస్పెదేయం తతో గ్రాహ్యంసచ పూజ్యో యథాహ్యహమ్‌” | 

" తా(1) నా భక్తలయందు (పప్రేమయును (2) నన్ను పూజించుట 

యందు సంతోషమును (0) నా కథలు వినుటయం దనుర్తక్తియును 
(4నాక్తీర్తనలు పాఢథుటయందును, నన్ను గుజించి చెపుటయందును 
డగ్గుత్తిక, దేహమునందు గగుర్పాటు, కన్నులయం దానందబాపష్పము 


322 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


లుండుటయను లక్షణములు కలుగుట (5) తానై నన్నారాధించుటకు 
యత్నించుట (6) నా విషయమున డంబము లేకుండుట (7) ఎల్లప్పుడు 
నన్ను స్మరించుకొనుట (9 అట్టి స్మరణము లేకున్న క్షణకాలమైనను 
జీవింపలేకుండుట - అను నీ యెనిమిది విధములగు భక్తి మ్లేచ్చుని 
యందున్నను అతడే బ్రాహ్మణ (ధ్రేష్ణుడు. అతడే జ్ఞాని. అతనికి దాన 
మివ్వవచ్చును, అతనిచే దానము గ్రహింపవచ్చును "నావలె అతడును 
పూజ్యుడు అని భగవద్వాక్యములు (ర.సా.16) 


మజియు ఆచార్యహృదయమునం దిట్టు గలదు 


మూ[॥85| "చండాలు డైనప్పటికిని నాయెడల భక్తి గలవాడయి నట్టయిన, 
నాల్గువేదములను జదివినవారు ఆశ్రయించి, జ్ఞానమునిచ్చి కులదైవముతో 
సమోనముగ పూజించి, పవిత్రములగు తీర్ధప్రసోదములు గలవాడ నగునని 
తెలువునట్టి భగవత్సూక్తిని అళ్వారుల పాఫరమునున్ను. - తిరుమలై యందును, 
కంచియందును, శ్రీరంగమునందును ర్రమముగ-పుష్పమాలికలను, 
చామరమునున్ను, వీణనున్ను చేతిలో నుంచుకొని కైంకర్యము చేయునట్టి 
యంతరంగులగు వారిని అనగా కుజణుమ్బుజుత్త నంబిని, తిరుక్కచ్చినంబినీ 
తిరుప్పాణి యాళ్వారులను క్రమముగ తొండమాన్‌ చగ్రవర్తియును, 
శ్రీరామానుజులవారును, లోకసారంగ మహామునియును ఆశ్రయించిన 
విధమును తిరువారాధన సమయమునను, ప్రసాదస్వీకార సమయమునను, 
ఉత్తరవీథి యందును క్రమముగ కాయశుద్ధిని, అన్నశద్ధిని, స్థలశుద్ధిని 
చేసికొనిన జ్ఞానవృద్దులయొక్క యనుష్టానము నెజింగియున్న వోరికి కా 
జన్మముయొక్క హెచ్చుతక్కువలు తెలియును. శ 


తరువాత చూర్ణికయందు వర్గాశ్రమ విద్యాదులు అజ్జానులను 
భరించునని చెప్పియస్నారు లోకాబాడ్యోలవారు తమ శ్రీవచనభ[షణము 
నందు 234వ చూర్దిక మొదలు 239వ చూర్ణికలవజకు ఆభిజాత్యమును 
నిరసించియున్నారు. 234వ చూర్లికలో మాజనేరినంబి విషయము 
స్మరింపబడినది. 


ప్రపత్తి (19) షద్విధ శరణాగతి లక్షణములు 323 


మాజనేరినంబి వృత్తాంత మేమనగా - ఆళవందారుగారి శిష్యులలో 
మాజనేరినంబిగా రొకరు. వీరు కులమున వారిజనులు. కావేరీ నదీతీరమున 
శ్రీరంగపట్టణమునకు సమిోపమున గుడిసె వేసికొని నివసించుచుండెడి 
వారు. వారీకి రాచపుండు లేచినది. దానితో వారు బాధపడుచుండిరి. 
'పెరియనంబిగారు తెచ్చియిచ్చిన రంగనాథస్వామి నివేదితాన్నమును 
భుజించుచు కాలము గడిపిరి ఆ పుండు బలమై మాజనేరనంబిగారు 
పరాధీనులు కాగా పెరియనంబిగారు ప్రతిదినము. అర్ధరాత్రమున వచ్చి 
ఆ పుండు కడిగి కట్టుగట్టి అతనికి సమస్తో పచారములు చేసి 
పోవుచుండెడివారు. తుదకు 'శ్రీ మాజనేరినంబి పరమపదమున కేగగా 
"పెరియనంబిగారు వారికి ఉత 'త్త్హర[క్రియలు జరిపిరి. రామానుజులవారి కిది 
తెలిసి పెరియనంబిగారితో "స్వామి! ఇతడు పంచమకులము వాడాయెనే. 
ఇతనిని అంటవచ్చునా? రంగనాథస్వామివారి ప్రసాదమును ఇవ్వవచ్చునా? 
అదిగాక సమస్తోపచారములు చేయవచ్చునా? ఇట్టు శాస్త్రమర్యాదల 
నుల్లంఘించి దేవరవారే చేయవలయునా? కూలిపె పెట్టి "అన్యవాస్త ముచేత 
చేయంచరాదా?' అని యడిగిరట అందుకు పెరియనీలిబిగారు "కూలిపెటి 
సంధ్యావందనము చేయించవచ్చునా? నేను శ్రీరాముని కంటె శ్రేష్ణడనాో 
మాజనేరినంబిగారు జటాయువుకంకె నికృష్ణులా? *1. "పయిలుమ్‌శుడ్‌రోలి' 
2. "నెడుమాజ్కడిమై''అను పాశురములు “సముద్రఘోషమా? ఆళ్వార్డు 
అనుసంధించిన అర్ధమును కించిత్టనను అనుష్టించవద్దా?"అని సమాధానీ 
మిచ్చిరట. 


* ఈ పాశురములు రెండును తిరువాయిమొ(ఖ్రులి యందలివి 


"వయిలుమ్‌ శుడరొళిమూర్‌త్తియై”యను పొశరము తాత్పర్యమేమన: "తేజో మయమైన 
ల విగ్రహముగల క్షీరాస్లొయి థై యైన కమలాక్షునికి దానులైన భాగవత శ్రేష్ణలు 
జాత్యాదులలో నెంత తక్కువ వారైనను వారే మనకు సమస్త జన్మములయండేను 
పరమహ్రాప్యులు" (తిరు 3-7-1 

2 "నెడు మాజ్కడిమై” అను పాశురము యొక్క తాత్పర్యమేమన "సర్వేశ్వరునికి 
భక్తునివలె నేను నటించినప్పుడే నాయొక్కసకల దోషములును నశించినవి 
గాన నట్టి భగవంతునికి భక్తులైన శ్రీవైష్ణవుల శ్రీపాదములను వదలి 
త్రిలోక్రైశ్వర్యమునుగూడ నేనాశించను? (తిరు 3-10-1) 


324 బ్రహ్మజిజ్ఞాస (ఐదన స్రకరణము) 


(19) షడ్విధ శరణాగతి లక్షణములు 
ఈ ప్రపత్తి వేదసమ్మతమేనా? ఇది ఇతర [గ్రంథములయం 
వను జెప్పబడినదా? 


వే : వేదములయందు ప్రపత్తి బీజములు కలవని చెప్పుదురు 
ప్రాచీనో పనిషత్తులగు దశోపనిషత్తు లయందు కనబడదు. శ్వేతాశ్వతరోప 
నిషత్తునందు "ముముక్షర్వె శరణ మహం ప్రపద్యే" ఢ్వే.అ 6-మం. 18 
అని యున్నది వేదతుల్యమని చెప్పబడు శ్రీమద్రామాయణమందు ప్రపత్తిని 
గుజించి చెప్పియున్నారు. శ్రీమద్రామాయణమే ఒక దీర్హశరణాగతి యని 
* యందురు. శరణాగతి ఆ జంగములు గలది అవి యేవన. 
ళో ఆనుకూల్యస్య సంకల్ప: ప్రాతికూల్యస్య వర్షనమ్‌ | 

రక్షిష్యతీతి వ్యాసో గోప్పుత్వవరణం తథా ॥ 

ఆత్మనిక్షేప కార్బణ్యే షడ్విధా శరణాగతిః | 

తా (1) అనుకూల్య సంకల్పము (2) ప్రాతికూల్యవర్జ్షనము (03) 
రక్షించునను వ్యాసము (4) గోప్పుత్వవరణము (5) ఆత్మనిక్షేపము (6) 
కార్చిణ్యము- ఈ యాజును శరణాగతి లక్షణములు (అంగములు). ఈ 
యాజంగములును విభీషణుని శరణాగతియం దున్నట్టు చెప్పుదురు. 
శ్రీమద్రామాయణ యుద్ధకాండమున 17 18వ సర్గ్ణలయం దీ విషయము 
గలదు. అందు విభీషణుని వాక్యములివి . 


శ్ఞో॥ రావణో నామ దుర్పృత్తో రాక్షసో రాక్షసేశ్వరః | 
తస్యాహ మనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః ॥ 
(శ్రీమద్రామా 6-17-10 
అను శ్ఞోకమునుండి 14వ శోకము వజకు గల శ్ఞోోములయందు 
విభీషణ శరణాగతి చెప్పబడినది. 
విభీషణునకును ప్రపత్తి నిష్ణునకు శరణాగతియొక్క యాజంగము 
లెట్టన్వ్నయించునో వివరించెదను:- " 


ప్రపత్తి (19) షడ్విధ శరణాగతి లక్షణములు 325 


(1) ఆనుకూల్య సంకల్పము : ప్రపన్నుని విషయమున సర్వ 
భూతములయొక్క హితము కోరుట భక్తులు ప్రపన్నులునగు వారి స్నేహము, 
వారి మేలు కోరుట అనునవి విభీషణుని విషయమున - సీతను రాముని 
కిమ్మని చెప్పుట. 

(2 ప్రాతికూల్య వర్షనము : ప్రపన్నుని విషయమున భగవంతుని 
శరణు పొందుటకంకొ తన్యమైన ప్రయత్నములను వదలుట 


విభీషణుని విషయమున 


క తేన సీతా జనస్తానాద్ధతా హత్వా జటాయుషమ్‌ | 
రుద్దా చ వివా దీనా రాక్రసీభి స్సురక్షితా. ॥ (6-17-11) 
తమహం హతా 2. ర్వివిధైశ్చ న్యదర్శయమ్‌ | 
సాధు నిర్యాత్యతాం సీ సీతా రామాయేతి పునఃపునః ॥ (6-17-12) 
శ్టో॥ సచ న ప్రతిజగ్రాహ రావణ: కాలచోదిత: | 

ఉచ్యమానం హితం వాక్యం విపరీత ఇవౌషధమ్‌ ॥ (6-17-13 


తా జనస్తానమునం దుండగా రావణుడు సీతాదేవి నపహరించెను 
జటాయువును నరీవారించెను దుఃఖభితురాలును, వివశరాలును, దీనురాలును 
నగు సీతాదేవికి రాక్షసస్త్రీలను కాపుంచెను రామునకు సీతాదేవి నర్పింపుమని 
సామమున హేతుయుక్తములగు, అనేకవిధములగు పాతవాక్యములు చెప్పితిని 
అవి రావణునియందు నిరర్థకము లయ్యెను మరణ మాసన్నమైన వానికి 
మంచి యొషధము ఇముడేనియట్టు కాలచోదితుండగు రావణునకు నా 
వాక్యము రుచింపలేదు ఇత్యాది వాక్యములచేత అనుకూల్య సంకల్పము 
ప్రాతికూల్య వర్దనము కలిగినది. 


(3) రక్షించునను దృఢమైన విశ్వాసము ప్రపన్నుని విషయమున 
భగవంతుడు నన్ను రక్షించునో, రక్షింపడో అను సంశయ ముండకూడదు 
సంపూర్ణమైన నమ్మక ముండవలెను విభీషణుని విషయమున విభీషణుడు, 
రాముఖకీ తనను రక్షించునో, రక్తింపడో యను సంశయముగాని ముందుగ 
విచారించి రాయబారము పంపి తెలిసికొనవలెననిగాని సంశయింపక 
తప్పక రక్షించునను దృఢవ్వూసముతో లంకను, భార్యాపుత్రాదులను విడిచి 


కే 


326 బ్రహ్మజిజ్ఞాస (ఐదన స్రకరణము) 
శ్రీరాముని శరణు వేడెను. 
(4) గోప్పుత్వవరణ మనగా : ప్రపన్నుని విషయమున నీవు నాకు 
రక్షకుడవను అభిప్రాయము తెలుపుట. 
విభీషణుని విషయమున 
శ్లో సర్వలోక శరణ్యాయ రాఘవాయ మవిత్మనే | 


నివేదయత మాం క్షిప్రం విభీషణ ముపస్థితమ్‌ ॥ 
(శ్రీమద్రామా. 6-17-15) 


సర్వలోక శరణ్యుండును, మహాత్ముండును నగు రామునకు నా 
స్థితి తెలుపు డనుటచే గోప్ప్రత్వ వరణము. 

(5) ఆత్మనిక్లేపము.. ప్రపన్నుని విషయమున * ఆత్మ నిక్షేషునగా 
తాను తనకు గల చేతనాచేతనాత్మకములగు సమస్తమును నీకు 
(భగవంతునకు) చెందినవే అను నిశ్చయము కలిగి అది మొదలు తనకు 
గల సర్వమునందును తనకు స్వామిత్వము లేదను భావము. 


విభీషణుని విషయమున . 

శ్దో|! "భగవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ” అని 
(శ్రీమద్రామా. 6-19-16) నా రాజ్యము, జీవితము, సుఖము సమస్తము నీ 
యధీనము. 

(6) కార్పణ్యము అనగా దైన్యము . ఇది ప్రపన్నుని విషయమున 
దీనభావము. నేను దీనుడను. కర్మయోగమునుగాని, జ్జాన యోగమునుగాని, 
భక్తియోగమునుగాని అనుష్టించుటకు నసమర్థడను. నీవే దిక్కని 
నమ్ముకొనియున్నాను. నాకు వేజొక దిక్కు లేదను నిశ్చయము. 

విభీషణుని విషయమున * 


ళ్టో॥ భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః | 
పరిత్యక్హా మయా లంకా మిత్రాణి చ ధనానిచ ॥ 


ప్రపత్తి (20) రెండవ చరమళ్టోకము 327 


(శ్రీమద్రామా. 6-19-5) 


తా నీవే సర్వభూతములకు శరణ్యుడవు నేను లంకను, మిత్రులను, 
ధనమును పరిత్యజించి వచ్చినవాడను అనగా ఏమియు లేని దీనుడనని 
భావము. 


ఈ విధముగ షడ్విధ శరణాగతి లక్షణములు తేటపడునట్టు శరణాగతి 
చేసిన విభిషణునకు అభయ(ప్రదానము చేయవచ్చునా? చేయకూడదా? 
అని శ్రీరామచంద్రుడు లోకాచారము ననుసరించి నుగ్రీవాదులతో ఆలోచించి 
వారి వారి యభిప్రాయములను తెలిసికొని తుదకు అభయప్రదానము 
చేసెను. ఎట్లనగా. 


(20) రెండవ చరమశ్లోకము 
ళో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే | 
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వతం మమ ॥* 
(శ్రీమద్రామా 6-18-33,34) 


తా ఒక్కసారి మాత్రమే శరణు జొచ్చినవాడై 'నేను నీవాడను' అని 
యాచించినట్టయిన స్థావరజంగమ రూపములైన నమస్తభూతముల వలనను, 
భయము లేష్‌ని (అభీయమును) ఇచ్చుచున్నాను. (ప్రపన్నుని విషయమున" 
ప్రపన్నునకును, అతనితో లేశమాత్రమైనను సంబంధము గల స్థావరజంగమ 
రూపములైన సమస్త భూతములకును అభయము నిచ్చుచున్నాను అని 
వేణొక యర్థము) 


ఈ విధముగా అభయప్రదానము చేయుట యనునది నాకు వ్రతము. 
(వ్రతమనుటవలన వ్రతమును చేయుటకు సంకల్పించిన వారు నియతముగా 


జీవితపర్య ౦తము చేయుచుండవలెను. కొంతకాలము చేసి నిలుపకూడదు.) 


* ఖ్లో అనయైనం హరిశ్రేష్ట దత్తమస్యాభయం మమ. (్రీమద్రామా 6-18-34) 
విభీషణో వా'సుగ్రీవ యది వా రావణ స్వయమ్‌. (శ్రీమద్రామా 6-18-35) 


సుగ్రీవా! అతడు విభీషణుడేబెగాక, రావణుడే స్వయముగా వచ్చి యుండనీ 
శరణుబొచ్చితి నన్నప్పుడే అభయ మిచ్చితివి, తోడ్కొని రమ్ము అని తాత్పర్యము 


328 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ స్రకరణము) 


'పైన చెప్పిన 'సకృదేవ ప్రవన్నాయ' అను (శోకము) శ్రీరామ వాక్యమును 
సయితము (గీత యందు 18-66 శ్లోకమును చరమళ్లోకమని చెప్పినట్టు) 
చరమశ్టోకమని యందురు. ఇది రెండవ చరమళ్టోకము మొదటి 
చరమజ్డ్‌కమును చెప్పెదను వినుము 


(21 మొదటి చరమ శ్లోకములు 
శ్రీమన్నారాయణుడైన భగవంతుడు భూదేవికి చెప్పిన వాక్యములు. 
ఖ్లో। స్థితే మనసి సుస్వస్టే శరీరే సతి యో నరః | 
ధాతుసామ్యే స్టితే స్మర్హా విశ్వరూపం చ మా మజమ్‌ ॥ 
ళ్టో తతస్తం మియమాణం తు కాషస్టపాషాణ సన్నిభమ్‌ | 
అహం స్మరామి మదృక్తం నయామి పరమాబ్బతిమ్‌ || 


తా చిత్తము విషయముల వెంట పరుగులెత్తుట మాని నిలుకడగాను, 
దేహము రోగములచేత బాధింపబడక ఆరోగ్యముగను, వాత పిత్త శ్రేష్మ 
ధాతువులు విషమస్థితి (ఎక్కువ తక్కువ) లేక సమముగాను నుండునట్టి 
స్థితియందే మానవుడు, విశ్వరూపుడను, కర్మాధీనమైన జన్మములేని వాడను 
వగు నన్ను తెలిసికొని స్మరించెనేని అట్టి చేతనుడు సకృత్తుగా స్మరణము 
చేసియుండినను, అట్టివాడు మృతి జెందుకాలమున కట్ట, జాయి వీటితో 
సమానుడై యండినను, అనగా - న్మరించుటకు శక్తి శ్తిలేనివాడై యచేతనమువలె 
తెలివి తప్పి పడియుండినను, అట్టివాడు చేయదగినట్టి అంతిమ న్మరణమును 
నేనే చేయుచున్నాను. అట్టి ట్రి మదృక్తం అట్టి నాభక్తుని, “పునరావృత్తి రహితమును, 


“* ఈ రెండు శ్లోకములు (చరమళశ్లోక త్రయమునకు పెరియ వాచ్చాంబిళ్ళగారు 
రచియించిన మణీప్రవాళ వ్యాఖ్యానముయొక్క ఆంధ్రాను వాదమునుండి 
(గ్రహించితిని )- ఇందేది చరమళశ్టోకమో అచ్చట చెప్పి యుండలేదు ఇందొకటి 
మొదటి శ్ఞోకమనియు, శ్రీమద్రామాయణము నందలి 'సకృదేవ ప్రపన్నాయి 
అన్నక్టోకమ రెండవ చరమశ్లోకమనియు, గీతయందలి "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" 
అనునేది మూడవ చరమళ్లోశమనియు మణిప్రవాళవ్యాఖ్యానమునం దున్నది 
వా నేను చరమళ్లోక త్రయమునందు వాటికి గల ప్రసిద్ధినిబట్టి ముందువెనుకలుగ 

ఈ [క్రమమును గైకొంటిని 


ప్రపత్తి (21) మొదటి చరమ శ్లోకములు 329 


సర్వోత్కప్ట మైనట్రియు, నైన గతిని పొందించుచున్నాను 
ట = ట లా 


'పై రెండు శ్రోకములయందలి భావము భక్తున కంతిమన్మరణము 
లేకపోయినను మోక్షము నొసగుచున్నానని యభయ మివ్వబడినదేగాని, 
శ్రీమద్రామాయణము, గీతలయందున్న చరమశ్ఞోకములలోని భావ మిచ్చట 
లేదు 


జి : శరణాగతికిని ప్రపత్తికిని భేదము లేదు కదా? బలవంతుడును 
విజేతయునగు న. యుద్ధమున నోడిన పరాజితుడగు రాజు 
శరణు (ఏలూలు64లు బొందుచున్నాడు ఆ శరణాగతియును, ప్రపన్నుడు 
భగవంతుని గూర్చి చేయు ప్రపత్తియు నొక్కటియే యందురా? 


వే : శరణాగతి, ప్రపత్తి, నమస్సు, అంజలి - యివన్నియు 
నొక్కటేయని శాస్తములయందున్నది ఐనను, నీవు చెప్పిన శరణాగతియు 
ప్రపత్తియు రెండునునాొ క్కటిగావు పరాజితుడు తన పగతుని జయించు 
యుద్దప్రయత్నములు మానుకొని 'శరణ'ను చున్నాడు. ప్రపన్నుడు 
మోక్షోపాయముల నన్నిటిని మానుకొని ప్రపత్తిచేయుచున్నాడు. ఈ 
విషయమున మాత్రమే ఈ రెండింటికిని సామ్యము గలదు. తక్కిన 
యన్ని విషయములయందు సామ్యము లేదు 


ఇంకొక విషయ మేమన, శ్రీరామచంద్రుడు సముద్రమునకు 
"సేతుబంధము చేయుటకు పూర్వము సముద్రుని శరణుబొందెను. మూడు 
దినములు దర్భ్శశయనమున నిరావారుడై శయనించి యుండినను సముద్రుడు 
ప్రత్యక్షము కానందున శ్రీరామచంద్రుడు కుపితుడై సముద్రునిపై 
శస్త్రప్రయోగము చేసెను. నముద్రుడు ప్రత్యక్షమై రామున కంజలి ఘటించెను 
- ప్రపన్నుని విషయమున నట్టుకాదు. రక్షించినను, రక్షింపకున్నను నీవు 
తప్ప నాకు వేజొక దిక్కులేడీను దృఢభావమున ప్రపన్నుడు శరణు 
బొందవలయును. 


నమస్సు, ప్ర ప్రపత్తి రెండును నొక్కటియే యైనను ఈ కాలమున 
నమన్సు (వ్‌ మనునది) నమానులయం దొకరి నొకరు గౌరవించుటకు 


330 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ఫ్రకరణము) 


లాంఛనప్రాయముగా అంజలి ఘటించు నాచారమై యున్నది. కొన్నియెడల 
నీ అంజలి 'పెద్ద్దయందు పిన్నలు చూపు పూజ్యభావమునకు చిహ్నమై 
యున్నది 'పై పె యధికారికి (క్రిందివారు నమస్కారమని చెప్పుటయు గలదు. 
ఇట్టివి ముముక్షుజనులు భగవంతునికి నంజలి ఘటించునట్టి ప్రపత్తితో 
చేరవు 


జి : అయ్యా! రామాయణమే యొక దీర్హ శరణాగతి యంటిరే 
దాని యర్థమేమి? 


వే ; రామాయణమునందు బాలకాండమొదలు తుదివజకు 
నచ్చటచ్చట శరణాగతి చెప్పబడినది అందువలన రామాయణము దీర్ణ 
శరణాగతియని ప్రతీతి 


(22) వోషానుగ్రహము 


; అయ్యా! ప్రపన్నుడు తన ఇష్టములేని ప్రారబ్ధ భోగము 
మ క. దంటిరికదా? సది కర్మ సిద్ధాంతమునకు 
విరుద్ధము కదా? 


”వే : శ్రీ వైష్ణవ సిద్ధాంతము ననుసరించి, భక్తి యోగమువలన 
సంచితాగామి కర్మలు నశీంచినను ప్రారబ్ధ మా జన్మమున పూర్తిగా 
అనుభవింపవలసి యుండును అట్టు పూర్తిగా అనుభవింపక కొంత 
మిగిలి యుండిన యెడల మరల జన్మింప వలసివచ్చును. ఇందు వలన 
భక్తియోగాదులచే ఆజన్మమే కడపటి జన్మమని చెప్పుటకు వీలులేదు. 
ప్రపత్తియందీదోషము లేదు ప్రపన్నునకు ఆ జన్మము నందే సమస్త 
శర్మలు, ప్రారబ్ధము సహితము పూర్తిగా దగ్గమగును, అంత మాత్రమే 
కాదు. జీవిత కౌలములో ప ప్రపన్నునకు ఇష్టములేని, ప్రారబ్ధకర్మమును 
సహితము భగవంతుడు . అతని కిష్టమైన ప్రార్థి శేషమును 
మాత్రమే యనుభవింప జేయను దేవాపతనానంతీరము వునర్హన్మీరహితమగు 
మోక్షమును ప్రసాదించును. 


ప్రపత్తి (22) విశేషానుగ్రూము 331 


ఈ విషయమై వేదాంత దేశికులవారిట్టు వ్రాసిరి 


ళ్టో। *ఉపాయభక్తిః ప్రారబ్ధ వ్యతిరిక్తా౭ఒఘనాశినీ | 
సాధ్య భక్తిస్తుసా హాంత్రీ ప్రారబ్బస్యాపి భూయసీ ॥ 


తా "ఉపాయ రూపమగు భక్తి ప్రారభ్ధేతరంబులగు పాపకర్మములను 
నశింపజేయునది సాధ్యభక్తి యన్ననో ప్రారబ్ధమును సయితము నశింప 
జేయునది యగుటచే గొప్పది అని చెప్పియున్నందున ప్రారబ్బకర్మములను 
సయితము అణగద్రాక్కి తన ఫలమును ఒసంగునట్టిది య్‌గు ప్రపత్తి 
నొనర్చి నట్టివారికి తక్కిన విద్యల ననుష్టించిన వారికివలెనే సంచితాగామి 
కర్మంబులును ఈవిద్యకు (ప్రపత్తికిగల “యాధిక్యము వలన ప్రారబ్ధకర్మము 
నిమిత్తమున గలుగునట్టి యార్తి కవధి భూతమగు క్షణాంతర, దివసాంతర, 
జన్మాంతరాద్యనువృత్తీ యును- ఇవి నివర్తింపగలవని 'మాశుచః' అను 
వాక్యము యొక్క యభిప్రాయము." (రసా 259 


జ్‌ శ్ర్రలోకాచార్యులవారి తమ్ములగు అకియ మణవాళ ప్పెరుమాళ్‌ 
నాయనార్‌గారు ఈ విషయమై ఆచార్య హృదయము 2వ ప్రకరణము 
20-వ చూర్ణికయం దిట్లు వ్రాసిరి "పట్టపుఏనుగు రాజును చేయునని 
తెలిసికొనుట యశక్యము" గదని వ్యాఖయరి దిట్టున్నది "రాజులేని దేశమున 
న కండ్డకు గంతకట్టి వదలినట్టయున ఆ యేనుగు ఎవనిని 

తనపై నెక్కి ంచుకొనునే వాడే రాజగునప్పుడు, “త్రక్కినవా రెందరో యుండగా 
నిట్టు ఈ యేనుగు ఈతని 'పైనెక్కించుకొనుటకు 'హేతువెద్ది? యనెడి 
విషయమును; రాజగువాడు తన యతిశయమువలన నేదో “యొక సీ స్త్‌ని 
తనకు భార్యనుగా వరించినప్పుడు తగినట్టివా రెందరో యుండగా ఈతండు 
ఈసీ స్త్రీ నేలవరించె? నను విషయమును రనిపె పెట్టిన వారు లేరు" 


ఈశ్వరుడు నిరంకుశ స్వతంత్రుండైనవాడు. "ఇతరులచే కనిపె 
స్వాతంత్ర్యము గలవాడై "భవ మోక్షణయో:ః త్వయైవ జన్తుః స 
అని సాయించినట్టు జీవాత్మల బంధమోక్షముల రెంటిని తన  యధీనములో 
నుంచుకొనినవాడే తన కిష్టము వచ్చినప్పుడు ఇష్టము వచ్చిన దానిని 
ఇష్టము వచ్చినట్టు చేయటకు సమర్డుడై నట్టివాడగు సర్వేశ్వరుడు 


332 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


హేతువెద్దియును లేకున్నను కటాక్షమునకు విషయ మగునట్టు పట్టపుకేనుగు, 
రాజును “చేయు విధమున తన యధీనములో నుండు నవియను తనకుగా 
నుండునవియు నగు అత్మవస్తు వులో నొక్కొక్క దానిని ఈశ్వరత్వాతిశయ 
మూలకమగు "స్వేచ్చవలన తన యనుభవమునగు దగినట్టు కటాక్షించి 
నట్టయిన, తక్కిన యాత్మలన్నియు నుండగా ఈతండు దీనిని మాత్రమేల 
కటొక్షించె? నను విషయమును కనిషె పెట్టినవారు లేరనుట " 


ఈ వోేషానుగ్రహమునే భగవంతుని నిర్హేతుకక్ళప అని చెప్పుదురు. 
భగవంతునికి జీవులయందు నిర్లేతుకక్ళప కలిగిన యెడల జీవులందజిని 
ఏకకాలమునందే బంధవిముక్తులను చేసి పరమపదమునకు గ్రకొనక కొందజిని 
మాత్రము సంసారము నందుంచి కొందజిని బంధవిముక్తుల జేయుటకు 
హేతువేమి? యనిన నేదేనియొక అజ్ఞాతసుకృతము కొందఠి 
యందుండుటచేత అట్టి సుకృతవోషమును కలిగిన వారియందు నిర్హేతుక 
కృప కలుగునని, అట్టి “అజ్జాత సుకృతమును చేయునట్లు తానే కల్పించి, 
అట్టు కల్పించిన యోదృచ్చిక, ప్రాసంగికు ఆనుషంగిక సీక్ళతముల ననేక 
రెట్టుగా పెంచి పెద్దచేసి, అట్టి అజ్ఞాత సుకృతముద్వారా ఈశ్వరుడంగీకరించి 
అనుగ్రహించు చున్నాడు" వని "సమాధానము చెప్పిరి. 


అజ్ఞాత సుకృతమునకు ఈ క్రింది దృష్టాంతము చెప్పబడినది. 
ఏమనగా: ఒక భగవత్సన్నిధియందు క్రెంకర్యము చేయుచుండగ 
శార్తీ రమాసమున నా సన్నిధిని వెలిగించిన దీప మొకటి ఆరిపోవుస్థితిలో 
నుండ నొక యెలుక ఆ దీపపువత్తిని నోటితో పట్టుకొని ఎత్తు: కొనిపోవుటకు 
ప్రయత్నించి నోట కరచుకొన్న క్షణముననే పిల్లి యజపు సమిపమున 
వినబడగా నా యెలుక భయముచే మరణించెను. ఎలుకనోట కరచుకొని 
వత్తిని పైకెత్తినపుడు ఆరిపోవుటకు సిద్ధముగ నున్న దీహూంతి ప్రజ్వరిల్లి 
జ్వాలగా పెద్దదై వెలిగెను. ఆ కారణమున ఎలుక ాస్త్రజ్డానము లేకపోయినను, 
భగవంతునియందు భక్తి లేకపోయినను తలవని తలంపుగ చేసిన ఈ 
కార్యము (క్రంకర్యము) వలన కలిగిన పుణ్యమును అజ్ఞాత సుకృతమందురు. 
ఇట్టి అజ్ఞాత సుకృతమువలన ఎలుక మజు జన్మమునరిదు విదర్భరాజునకు 


ప్రపత్తి (22) విశేషానుగ్రూము 333 


కూతురై, కాశీరాజునకు భార్యయైై మిగుల విఖ్యాతి గాంచెను ఈ 
దృష్టాంతమునందు ఎలుక జేసిన సుకృతకర్మయే భగవంతుని న్టోతుకకృపకు 
కారణ మైనదని చెప్పుదురు. 


అచట నిర్హేతుకమైన దేమియు లేదు ఎలుక చేసిన కర్మయే ఉత్తమ 
జన్మమునకు హేతువైనది గదా? యని ప్రశ్నించిన, భగవంతుడు ఆ 
ఎలుకచేత ఆ కార్యము చేయించుట నిర్హేతుకమే కదా యని 
లోకాచార్యులవారు సమాధానము చెప్పిరి (శ్రీ భూ 382 మొదలు 405) 


ఈ నిర్హేతుక కృపకు శాస్త్రప్రమాణ మేమైన గలదా? యనిన 
కొన్నిఆళ్వారుల శ్రీసూక్తులును, శ్రీ పాంచరాత్రములోని అహిర్చుధ్న్య 
సంహితనుండి కొన్ని శ్ఞోకములను నుదావారించిరేగాని శ్రుతిప్రమాణమును 
చూపలేదు భగవంతునకు భక్తితో మనము సమర్పించిన దల్పమైనను 
దానివలన మనకు గలుగుఫల మనల్పమని భాగవతాది పురాణముల 
నుండియు, గీతనుండియు గ్రహించియుంటిమి కుచేలు డటుకుల నిచ్చి 
అమితైశ్వరమును పొందెను మవికవి శ్రీరవీంద్రనాథ రాగూరు గీతాంజలి 
50వ గీతమునందు కుచేలుని కథలోని భావమే యిట్టు వ్రాసిరి 
భిక్షమడుగుటకు వచ్చిన భిక్షగానినుండి వాని జోలెలో మిగిలియుండిన 
బియ్యపుగింజను గైకొని భగవంతుడు దానికి బదులు బంగారపు బియ్యపు 
గింజను వాని సంచియందుండునట్టు చేసెను 


జి. ; మా రిదివజలో కర్మవిపాక సిద్ధాంతమును గుజీంచి 
చెప్పియుంటిరి. (ఈ (గ్రంథము 1-2-18 ఆ సిద్ధాంతమున కిది విరుద్ధ 
మగునుగదా? 


వే : ఇది చాల జటిలమగు విషయము. ప్రాచీన దశోపనిషత్తుల 
మతమునకు అది విరుద్ధమేనని నా యభిప్రాయము సగుణుడును 
లోకపాలకుడును నగు ఈశ్వరుడు కలడను మతమున నీయవ్యాజ కరుణకు 
స్థానముండుట విపరీతము కాదు. బ్రహ్మసూత్రములయందు వైషమ్య 
నైరుణ్యాధికరణమును నందును (అ. 2పా 1 సూ. 34 పరాయత్తాధి 
కరణమునందును (అ. 2పా ౩ సూ 42) ఈ విషయము చర్చింపబడినది. 


334 బ్రహ్మజిజ్ఞాస (ఐదన స్రకరణము) 


అందు : ఈశ్వరుడు జీవునిచే ధర్మాధర్మ రూపమగు ప్రయత్నము 
నపేక్షించినవాడై వారి వారికి తగిన భోగముల నిచ్చుచున్నాడు. ఆయనకు 
కొందణీయందు దయగాని, మజికొందరియందు నిర్ణయగాని లేక మేఘుడు 
వరి, మినుము మొదలయిన 'పైరులకును లతాదులకును పక్షపాతము 
లేక వర్షము నిచ్చునట్టు ఫలము నిచ్చుచున్నాడని భాష్యకారులు 
చెప్పియున్నారు. ఈ విషయమై నేనిదివణలో ఈశ్వరాస్తిత్వ లక్షణములను 
గుజించి చెప్పిన సందర్భమున (1-2-12) చెప్పియుంటిని. 


నాయనార్‌గారు పైన చెప్పిన దృష్టాంతమునందు రాజు, ఏనుగు 
_వీరిచేత నెన్నుకొనబడిన స్త్రీ , పురుషలయుక్క పూర్వజన్మ సుకృతము 
ఫలోన్ముఖ మైనందున, సర్వభూత హృదయాంతర్వర్తి యైన ఈశ్వరుడు 
ఏనుగును, రాజును (పేరేపింపగ ఏనుగు రాజు కాదగిన పుణ్యము గల 
వానిని తనపై నెక్కించుకొనుటయు, రాజపత్ని కాదగిన పుణ్యవోషము 
గల కన్యను రాజు భార్యగా వరించుటయు జరిగినది. ఈ దృష్టాంతము 
కర్మసిద్ధాంతమునే దృఢపరచుచున్నది. లోకమున కారణము లేని “కార్యము 
లేదుగడా! 


ఈశ్వరానుగ్రహమున సంచితాగామి కర్మలేగాక ప్రారబ్ధము సహితము 
నశించెనేని అట్టివాడు వెంటనే శరీరము వదలవలసియుండును. ప్రారబ్ధము 
కొంతమాత్రమే నశించునని చెప్పినను పూర్తిగ నశించునని చెప్పినను 
అది కర్మసిద్ధాంతమునకు విరుద్ధమగును. కర్మరూపమగు నీ యంత్రమును 
సర్వేశ్వరు డోకసారి కదలించినేచో అది తిరుగుచునే యుండును మరల 
దానిలో ఆయన జోక్యము కలిగించుకొనడు. ఆకర్మచక్రము శాశ్వతముగ 
తిరుగుచుండ వలసినదే. మృుక్తజీవులు తప్ప దానినుండి యెవ్వరును 
బయటపడరు. ఒకవేళ భగవంతుడు నిరంకుశ సర్వశ్షక్తియని, అయన 
కసాధ్య మేదియు లేదని అంగీకరించినను మొదట ఆయన నిరంకుశ 
స్వాతంత్ర్యమునకు భంగము కలుగదు. ఎవరైనను ఈశ్వరు డీకారణము 
వలన సర్వశక్తుడు గాడని అస్వతంత్రుడని చెప్పినచో అట్టివారు 
కర్మసిద్ధాంతమును చక్కగా అర్ధము చేసికొనలేదని చెప్పవచ్చును 


ప్రపత్తి (22) విశేషానుగ్రూము 335 


బ్రవ్మసూత్రములయందు "వోషానుగ్రవశ్చ" (బ.సూ. 3439 అను 
సూత్రము 'విధురాధికరణము'నందు కలదు. అచ్చట ఏ యాశ్రమమునకును 
చెందనివారు చేయుకర్మములవలన విద్య కలుగునా? కలుగదా? యను 
విషయమును భాష్యకారులు శ్రీశంకర, శ్రీరామానుజు లిరువురును చర్చించిరి. 
ఏదేని యొక యాశ్రమమునందుండి (బ్రవ్మచర్యాది ఆశ్రమములను) శాసోక్త 
ప్రకారము అశ్రమోచిత కర్మలు చేసిన వార్‌కే విద్య (జ్ఞానము) కలుగునని 
శాస్తములయందు చెప్పబడినది గదా? ఏ ఆశ్రమమునేకును చేరని భీష్మ, 
కృషదై ష్ణద్వైపాయనాదుల విషయమున నెట్టు? వారు బ్రహ్మచర్యమునకును 
దవ్చీనవారై భార్యలేని వారగుటచే గృవాన్థులునుగాక, యే యాశ్రమమునకును 
చెందనివారు కదా! అట్టివారు ముక్త్‌ లెట్టయి? రని ప్రశ్న రాగా, 
విశేషానుగ్రహమున వారికీ జ్ఞానమును, బ్ఞానమువలన మృుక్తియును 
సిద్ధించినదని చెప్పబడెను. 

అచ్చట 'వోోషాను గ్రహ' మనగా 'వారు పూర్వజన్మమునందు 
చేసియున్న పుణ్యపరిపాక' మని అర్థము చెప్పబడినదేగాని, భగవంతుడు 
తన వోోషాధికారమును వినియోగినీచి వారికి కర్మఫలమును సిద్ధింప 
జేసినట్టు చెప్పబడలేదు. భగవంతునకు అసంఖ్యాకములగు జీవకోటిలో 
కారణము లేకయే కొందజి యందనుగ్రహము, మణికొందరి యందా గ్రహము 
కలుగునని చెప్పినచో; పునర్జన్మ సిద్ధాంతమును నమ్మని క్రైస్తవులు, 
ముసల్‌మానులు దేవుని కారుణ్యవైషమ్య బుద్ధికి కారణము చెప్పలేనట్ట 
మనమును చెప్పలేని వారమగుదుము. లేదా, దేవునకు మనవలెనే అహంకార 
మమకారము లున్నవనిగాని, అనాలోచితముగ అర్హరహితముగ 
లోకవ్యవహారముల యందు జోక్యము కలుగజేసికొనుచున్నా డనిగాని 
దోషమారోపించ వలసివచ్చును. ఇందేదియు యుక్తము కాదు గదా? 


జి : నా కర్మయే నన్నుద్ధరించిన యెడల ఈశ్వరునితో నిమిత్రమేమి? 


వే : ఈ ప్రశ్న యిదివజ కనేకులకు కలిగియున్నదే, క్రొత్తగాదు. 
పాండురంగస్వామి భక్తులగు శ్రీతుకారం (తుకోబా)గా రిట్లు చెప్పిరట.* 


* తుకోబావారి వాళ్యములు లోకమాన్యతిలక్‌గారి గితారహస్యమునుండి గ్రహించితిని 


13 


336 (బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


"ఎవరైన చేత నందియిచ్చుటకు నీశ్వరుని వద్ద మోక్షమను మల్లె 
లేదు. ఈ మోక్షమును సాధించుట కింద్రియములను జియించుటయు, 
మనస్సు నిర్విషియముగ జేయుటయు ముఖ్యసాధనములు." 


వారే మఖియొకచో నిట్లు చెప్పిరి "ఓ పొండురంగా! ఏకాంతమున 
నొక మాట చెప్పెదను వినుము. కర్మయే నన్నుద్ధరింప జేయునెడల 
నీవు చేయునట్టి యుహూరమేమి?"” తుకోబావంటి మవీత్ములకు సపొతమిది 
సంశయమే మైనది. 


జి : భగవదృక్తులకు ప్రారబ్ధానుసారము ప్రొప్తించు కష్టములను 
భగవంతుడు తొలగింపడేని ఆయనను "సేవించుటవలన కలుగు ఫలమేమి? 


వే : సంచితాగామి కర్మలు నశించునుగదా! ప్రారబ్ధము మాత్రమే 
(ప్రతివారును అనుభవింపవలసియుండును. పురాణములయందు 
మార్కండేయాదుల చరిత్రలయందు ప్రారబృము సహితము కొంత 
నశించునట్టి నిదర్శనములు కొన్ని చెప్పబడినీవి. కాని పరమభక్తులు 
సహితము “ప్రారబానుసారము "ఘోరమైన దురవస్థలకు పాల్పడినట్టును 
గలదు. 


అతరుల మాటలకేమి? శ్రీవైష్ణాచార్యులయందు శ్రీ పెరియనంబి 
గారును కూరత్తాళ్వారును అంధులైరి. చోళరాజ భటులు కన్నులు 
'పెకలించివేయుటచే శ్రీ పెరియనంబివంటి మహాత్ముడు వృద్దాప్యమున 
నా బాధపడలేక తనువును వదలిరి. ఆయన కిష్టములేని ప్రారబ్ధము 
భగవంతుడు తొలగించి యుండలేదేమి? భగవంతుడు భక్తుని నీవిధముగ 
పరీక్షించునని సమాధానము చెప్పి యీ చిక్కునుండి తప్పించుకొనిరి. 
'కర్మయే యుద్ధరించుచుండ భగవంతునితో పనియేమి? యను 
సంశయమును పోగొట్టుటకు విశ్వకవి రవీంద్రనాథఠాగూర్‌ గారు గితాంజలి 
9వ గీతమున చెప్పినీ దాని సారాంశమిట్లున్నది:- 


"ఓ భిక్షుకా! నీ యింటిముందు నీవు భిక్షమెత్తుటకు వచ్చితివా? 
టయీ మూర్చడా! నీ బాహవులమాద నిన్ను మోసికొనిపోవ యత్నింతువా? 
సమస్తభారమును మోయు సర్వేశ్వరునియందు నీ భారముంపుము." 


ప్రపత్తి (22) విశేషానుగ్రూము 337 


భగవంతుని సేవించుట యనునది యొక యూతకజ్ది వంటిది. 
నడచుటకు శ్తలేని ముసలివాడు చేతికజ్ట నాధారము చేసికొని కొంతవజకు 
నడువగలడు. నడచు వాడతడైన కబ్దిశో పనియేమి? అను ప్రశ్చవంటిదే * 
నా కర్మ నన్నుద్ధరించుచుండ నీశ్వరునితో పనియేమి?, యను ప్రశ్న - 
ప్రారబ్దానుసారము కలిగిన దుఃఖమును కజ్దవంటి భగవదృక్తి సహాయముతో 
భరింజేగలవు. అజునివలె విలపింపవు. 'పామరునకు దుఃఖము కలిగిన 
దుఃఖించుకొలదియే వానికి దుఃఖమధిక మగుచుండును. ప్రారబ్ధము 
బుణము వంటిదని, అది యనుభవించిననే తీరునని జ్జాని దుః 
ఖానుభవమునందు బుణము తీరుచున్నదను సంతృప్తి కలిగియుండుటచే 
నతడజ్ఞాని వలె విలపింపడు భక్తుడు ప్రారబ్దానుసారము వచ్చిన కష్టము 
భగవత్తీసాదమనియు, భగవంతుడు తీనను"పరిక్షించు చుండెననియు, 
నోర్చుకో కషములను భరించిన భగవంతుడు సంతసించు ననియు 
తలంచుటజే నతడును జ్ఞానివలె విలపింపడు. 


భగవంతుని వోషానుగ్రూమువలన ప్రారబ్దకర్మయొక్క తీవ్రత కొంత 
తగ్గుననుట యిదియే ఇదిగాక భగవంతుని హోషానుగ్రహమునకు 
పాస్రుడ్రైనవానికి ప్రారబ్ధ భోగానుభవమువలన కొన్ని లాభములు కలుగగలవు. 
భగవదనుగ్రవము లేనీవారి కట్టివి కలుగవు. ఎట్లన: ప్రారబ్ద కర్మానుసారము 
కారాగార శిక్ష యనుభవింపవలసిన వ్యక్తి అట్టి శిక్షనుండి తప్పించుకొనలేడు. 
కాని, భగవదనుగ్రవపాత్రుడొక నత్కార్యము చీని యట్టి కష్ట మనుభవించును. 
శ్రీ భద్రాచల రామదాసువంటి భగవదృక్తులయు, 'శ్రీ గొంధీమవీత్ముడు 
మున్నగు దేశభక్తులయు, జీవిత చరిత్రములే యిందుకు దృష్టాంతము. 
జైలుశిక్రానుభవమువలన విరికి సత్కీర్తి లభించెను. అట్టి 
(ప్రారబ్తానుభవకాలమున (జైలుశిక్ష యనుభవించు కాలమున) శ్రీ లోకమాన్య 
బాలగంగాధర తిలక్‌గారు 'గీతారహస్యము'ను, నెహ్రూగారు ప్రపంచ 
చరిత్రమును వ్రాసి లోకోపకారము చేయగలిగిరి. వారు బయట నున్నచో 
అట్టి (గ్రంథములు వ్రాయుటకు వారి కవకాశము చిక్కియుండదు. ఇట్టిదే 
భగీవంతుని వోేషానుగ్రహ మనవచ్చును. 


దీర్ణవ్యాధి పీడితుడగు నొకడు ఈషణత్రయమును 'వదలి చిత్తము 
భగవంతునివైపు త్రిప్పును. అభ్యాసముచే నతనికి భక్తి యధికమగును. 


338 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


ప్రారబాధీనముగ కలిగిన రోగముచే బాధపడుట తప్పుకపోయినను ఆ 
ప్రారబ్ధభో గము నతనిని భక్తు నిగ చేసిన సత్ఫలితము భగవంతుని 
వోషాస్‌ గ్రూమువలన కలిగినదని తలంపవచ్చును. ఐనను మొదట అతని 
చిత్తము భగవంతునివైపు త్రిపుట యనునది పూర్వజన్మ సుకృతమే 
కదా? యని అనకూడదు. అంతమాత్రము కర్మచేయుటకు జీవునకు 
స్వాతంత్ర్యము కలదు. 

జీవులు వారివారి కర్మఫలములను వారువా రనుభవించుట యను 
నియతికి భగవంతు డడ్డుపడడు. ఇందుకు దృష్టాంతము భాగవతమున 
ప్రవ్లాద చరిత్రయందలి యేక విషయమును గమనీంపుడు: హిరణ్యకశిపుని 
వలన బాధపడలేక దేవతలు భగవంతుని శరణుజొ. చ్చిరి. భగవంతుడు 
వారికి అభయమిచ్చి యిట్టు చెప్పెను : "ఎజుంగుదున్‌ దితినుత 
విపర్యయముం గాలముగూడ జంపెద జనుండందాక మా తోవలన్‌" 
అందాక అనగా అర్థమేమి? "హిరణ్య కశిపుడు చేసికొన్న సుళ్ళత ఫలమాత 
డనుభవింపవలెను. దానికి నే నడ్డుపడరాదు. నా భక్తుని వాడు నొప్పించుటచే 
వాని పుణ్యమంతరించును అప్పుడు వాడు వధ్యుడగును" అని కదా 
భగవద్వాక్యమునందలి తాత్పర్యము. 


లోకమును పాలించు సర్వేశ్వరుడు అనాదియగు సృష్టితోపాటు 
అనాదియగు కర్మచగక్రము సృజించి దానిని త్రిప్పియున్నాడు. దాని 
భ్రమణమునకు వ్యతిరేకము గానివిధమున నాతడు తన యాశ్రితులయందు 
తన కృపాదృష్టిని ప్రసరించుచుండును. అంతఃకరణమెంత నిర్మలమైన, 
దానిని మన మంత అధికముగా తెలిసికొనగలుగుదుమని నా నమ్మకము. 


(20) ఆచార్యులు = భాగవతులు 


త్రీ వైష్ణవులు తమ గురువులను ఆచార్యులందురు. ఆచార్యుడు 
పంచమోపాయము. కడపటి ఉపాయమైనందున దీనిని చరమోపాయ 
మందురు. అనగా: కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తులను నాలుగు మోక్షో 
పాయములు గాక ఆచార్యు డ్రైడవ యహేయమని 'ఉపాయస్వరూపము'ను 
చెప్పిన నందర్భమున చెప్పియంటిని. తక్కిన నాలుగుపాయములు వదలినను 
పంచమోపాయమును నాశ్రయించిన తరింతురని వీరి భావము. గురువునందు 


ప్రపత్తి (23) ఆచార్యులు-భాగవతులు 339 


వీరికి భక్తి యధికము. "న గురో రధికమ్‌'' గురువుకంకొ నధికుడు లేడని 
శ్రుతి చెప్పియున్నందున అన్ని సంప్రదాయముల వారును దీని 
నంగీకరింతురు. కాని భగవంతునికంకె గురువే అధికుడని వీరు కొన్నిచోట్ల 
చెప్పియున్నారు. నమ్మాళ్వార్డు తాము రచియించిన తిరువాయిమొలి() 
ఇరువదిసార్హు పొడిన పిమ్మటనే వారు భగవంతుని పొందగలిగిరట. 
మధురకవి వా రచియించిన "కణ్ణినుణ్‌ నిరుత్తాంబు"* నందు 
ఇఅట్టున్నది శ సర్వేశ్వరుని విడిచి నమ్మాళ్వార్హను 'అశ్రయించితిని. 
భగచేన్నామము ఉచ్చరించుటకన్న ఆళ్వార్లనామ ముచ్చరించుటయే 
పరమభోగ్యము. స 
అచార్యులయందు (1) అనువృత్తి ప్రపన్నాచార్యులనియు (2) 
కృపామాత్ర ప్రపన్నాచార్యులనియు రెండు తెగలవారు కలరు. మొదటివారు 
పలుమారులు ఆశ్రయించిన పిమ్మటనే అనుగ్రహింతురు. ఇందుకు 
దృష్టాంతము శ తిరుక్కోట్టియూర్‌ నంబిగారి కడకు త్రీరామానుజులవారు 
పదునెనిమిది సారు తిరిగిన పిమ్మటనే చరమశ్ఞోక తాత్పర్యమును వారు 
తెలిపిరట. రెండఫవారు - ఒకరు తమ్మాశ్రయింపకుండినను తామే 
పలుమారులు శిష్యులికడకు తిరిగి శిష్యు ననుగ్రహింతురు. బుభుమవాముని 
నిదాఘుడను శిష్యుని వద్దకు తిరిగి తత్త్వోపదేశము చేసినట్టున్నది. 
శ్రీరామానుజులును, బట్టరువారును ఇట్టివారు. 


శ్రీవచనభూషణఘునం దిట్టున్నది : ఈశ్వరునకు భక్తుని, భక్తునకు 
ఈశ్వరుని ఆచార్యుడు లభించునేట్లుచేసి యుభయులకు నుపకరించు 
చున్నాడు. భగవంతునివలన సౌచార్యుడును, ఆచార్యునివలన 
భగవంతుడును లభించుచున్నారు. వాస్తగతమైన ద్రవ్యమును పారవైచి 
భూమిలో బూడృబడిన యితరుల ద్రవ్యమును వెదుకుట యెట్టిదో 
యాచార్యునివదలి భగవంతుని వెదుకుట యట్టిదే. మణీయు కంటికి 





+ "“కణ్గనుణ్‌ శిరుత్తాంబు" ఈ 'గ్రబంధము ఫలశ్రుతిగాక పదిపాశురములు మాత్రమే 
కలదీ. మధురకవి ఆళా సర్హవారు నమ్మాళార్లను స్తు, స్తుతించినది. ఒక్కసారి స్తు సుతింపగా 
వారు ప్రసన్నులైరని చెప్పుదుఫ 


340 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ స్రకరణము) 


గోచరమగు నాచార్యుని వదలి శాస్త్రములచే వెదుకట్‌గిన యీశ్వరుని 
నెవడు కోరునో యతడు చేతనున్న నీటిని విడిచి వైచి మేఘము, సముద్రము, 
నది, వాపీకూపముల నపేక్రించు నట్టివాడు. ఏ యాచార్యుడు అధ్యాత్మవిద్య 
నుపదేశించుచున్నాడో యట్టి యాచార్యుడే వై వైకుంఠము, క్షీరాబ్ది, ద్వారక 
మొదలగు నవన్నియునని నీశ్చయము (శ్రీభూ 429 నుండి 480 వజకు) 


మోక్షార్థికి భగవత్సంబంధమును, ఆచార్యసంబంధము నున్నంత 
మాత్రమున చాలదు. భాగవత సంబంధముకూడ నుండవలయు నందురు 
దీనికి వీరు చాల ప్రాముఖ్య మిత్తురు. భాగవతులనగా పంచసంస్కార 
సంపన్నులగు శ్రీవైష్ణవులని వీరందురు. "అజువదివేల సంవత్సరములు 
విష్ణువు నారాధించినీ కలుగు ఫలము ఒకమారు శ్రీవైష్ణవుల నారాధించిన 
ఫలములో పదునాణవ భాగమున్దైనను తగదట. (ప్రప. 8-76, 77 ఇది 
యతిశయోక్తి. విష్ణుభక్తు లెవర్రైనను వైష్ణవులే. భగవద్భక్తులు భాగవతులు 
ఈ సంప్రదాయము ననుసరించి పంచసంస్కార సంపన్నుడే వైష్ణవుడు. 
*“పంచసంస్కార సంపన్నముగాని పవిత్ర బాహ్మణ కుటుంబమున 
భిక్ష తీసికొనుటైనను శ్రీరామానుజులవారు ఇష్టపడలేదు. **భ్రాగవత్రుల 
(శ్రీవైప్టవుల) యెదుట నడుములు చక్కగా ఎత్తి. నడచుటకుకూడ 
వీరంగీకరింపరు. వీరియందు దాసభావ మెక్కు?. రాజ్యపాలనము 
చేయుచున్న కులోోఖరాళ్వార్త వంటివారుకూడ నీ భృత్యులకు భృత్యునిగా 
నుండునట్లు వర మనుగ్రహింపుమని స్తుతించిరి** 


పంచ సంస్కారములనగా (1) తాపము (భుజములపైన శంఖచ(క్రములు 

కాల్చి ముద్రవేయుట ) (2) ఊర్థ్వపుండ్రములు రించుట (3) విషదేవునకు 

సంబంధించిన పేరిడుకొనుట"(4) అచార్యున్లి వలన కుడిచెవిలో అష్టాక్షరీ 

మంత్రోపదేశము పొందుట (5) వైష్ణవేష్టి 

ప్రపన్నామృతము 45వ అధ్యాయమున “చిల్గంచలాంబ' కథను చూడుడు 
446ట్టో| మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే 

క మతారీనీయ మదనుగ్రహ ఏష ఏవ । 

త్వడ్భుత్య భృత్య పరిచారక భృత్య భృ 

భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనథ! ॥ (ముకుందమాల) 


ప్రపత్తి (24) సింహావలోకనము సొమాన్యపరిశీలనము 341 


సత్సాంగత్యము ముక్తి ప్రదమనుట నిస్సందేవమే. కాని సత్సాంగత్య 
మున్నయెడల ఆచార్యునితో నవసరము లేదు ముఖ్యముగ నీ మతము 
నందు ఆచార్యుని కింతటి ప్రాముఖ్య మియ్యవలసిన అవసరము లేదని 
నాయభిప్రాయము ఏలయన * ఆశ్చితులగు జీవుల కష్టములయందు 
క. సర్వశ్తియగు  ఈశ్వరుడొక డున్నాడు ఆయన 

యు పేక్షించినను దయారూపిణియగు లక్ష్మీదేవి పురుషూరముండనే యన్నది. 
ముఖ్యముగా భక్తి ప్రపత్తి మార్గములు చేపట్టిన వారీ మధ్యవర్తి లేకయే 
తణించవచ్చును అంప "లేనియెడల “తరుమంత్రము, ద్వయము 
విటిని తెలిసికొనుట ఎట్టని ప్రశ్న కలుగును ఆ మూడింటి యొక్క 
యర్ధమును తెలియని వాళిందరో భక్తులు ప్రపన్నులు కాలేదా? తుకారాం, 
తులసీదాసు, కబీరు వంటివారు భక్తులు కారా! 


(24 సింహావలోకనము-సామాన్యపరిశీలనము 


అంతవజరును విశిషాదె న ప్రపత్తి విషయమై సంగ్రహముగా 
విచారింతిమి. ఇప్పు డవిషేయము ముగించుటకు ముందొకసారి 
సింవావలోకనము చేసి, సామాన్య పరిశీలనము చేయుట సముచితము. 
సంప్రదాయజ్జుల క్టోక మిట్టున్నది * 
సంప్రదాయారంభము 
శా లక్ష్మీనాథ సమౌరమాం నాథయామున మధ్యమామ్‌ | 
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరమ్బరామ్‌ ॥ 


లక్ష్మీపతియగు నారాయణునితో నీ సంప్రదాయ మారంభమైనది 
కొంతకాలమైన పిమ్మట నాథముని, యామునార్యులు దీని నుద్దరించి 
నందున వారు మధ్యగా గలవారని చెప్పబడినది. 


దీనిని మొదట నారదమహర్షి లోకమున ్రవర్తింపజేసెను. 
దక్షిణభారతమునందలి ఆళ్వార్తకెట్టో ఈ భాగవత ధర్మము (వైష్ణవ 
ధర్మము) లభించినదని ప్రారంభమున చెప్పియుంటిని. మొదటి ఆల్వార్డ్‌ను 
"పంచసంస్కార" సంపన్నులనుగో చేసి యా మతము నిచ్చిన వారెవరో, 


342 బ్రహ్మాజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


పంచసంస్కారములను నీ పద్దతి మొదట ఆచారమునందుండెనో లేదో 
తెలియదు. (ప్రథమమున నలుగురాళ్వార్లను తర్వాతి వారిలో కొందరిని 
వైకుంఠమున నుండి విష్వక్సేనులు వచ్చి 'పేంచసంస్కార స ౦పన్నులనుగా 
జేసిరని ప్రసన్నామృతము మొదలగు గ్రంథములయందున్నది. ఆళ్వార్లు 
భగవద్భక్తులును, ప్రపన్నశిఖామణులును నగుటవలన శ్రీమన్నారాయణుని 
దర్శింపగలిగిరి కాని వారు దీని నొక సంపూర్ణ దర్శనముగా (ఒక ప్రత్యేక 
సిద్ధాంతమును ప్రతిపాదించు శాస్త్రముగా) రూపొందించియుండ లేదు. 
ఆళ్వారుల ప్రబంధములు ముఖ్యముగ దక్షిణ భారతమునందలి వైష్ణవపుణ్య 
క్షేత్రములలో నుండు విష్ణుదేవుని వివిధములగు అర్పావతారములను 
స్తుతించినవి. జగన్నాథము మొదలగు కొన్ని యితర దివ్యదేశములయందలి 
యర్పావతారములను సహితము కొలదిగను స్తుతించినవి వాటియందు 
విశిష్టాద్వైతమునకు కావలసిన తాత్త్వికాంశములు గలవు 


ఆళ్వారులలో ముఖ్యులు 


ఆళ్వారులయందు ముఖ్యులు మువ్వురు. (1) నమ్మాళ్వార్డు (2) 
తిరుప్పాణి ఆఅళ్వార్డు. (3) గోదాదేవి. ఇందులో మొదటివారగు 
నమ్మాళ్ఞ్వార్హను గుణించి కొంత చెప్పెదను. వీరు నారదమహర్షి వంటివారు 
కులమున శూద్రులయ్యును భగవంతునికి (ప్రేమాస్పదులగు భక్తు లగుటచే 
వీరివలన నీ సంప్రదాయము నిలిచినది విరికున్నంతటి గౌరవము 
అతరులగు అళ్వారులకు లేదు. విరినిగుజించి ప్రపన్నామృతమునం 
దిట్టున్నది. "వీరికి సరోవరయోగి మొదలగు తొమ్మిది మంది ఆళ్వారులు 
అవయవముల వంటివారు. వీరు అవయవి వంటివారు." (ప్రప. 103-9) 
ఈ యాళ్వారుల వైభవముతో సాటియైన వైభవము మజియొకటి లేదు. 
వీరు 'తిరువాయ్‌ మొళి' దివ్య ప్రబంధమును రచియించునపుడు శ్రీరంగము 
మొదలగు నూటయెనిమిది దివ్య దేశములయందలి పెరుమాళ్ళందరును 
వీరి దివ్యప్రబంధమునందు తమ్ముగుజించి వీరు పొడిననే తమకు 
గొప్పతనము లభించునని యెంచి ప్రత్యక్షమైైరి, వైకుంఠమున నున్న 
నిత్యసూరులును, శ్వేతద్వీపమున నున్న దేవతలును విరిద్దకు వచ్చిరి. 


ప్రపత్తి (24) సింహావలోకనము సామాన్యపరిశీలనము _ 343 


నూటయెనిమిది స్థానములయందలి 'పెరుమాళ్ళలో ముప్పది యిరువురు 
'పెరుమాళ్లు మాత్రము ఆళ్వారుల వోోషానుగ్రహమునకు పాత్రులైరి " ఈ 
విధముగా “వీరివైభవము వ్రాయబడినది. (ప్రప. 104 అధ్యాయము) 


విరినిగుజించి మొదట తెలిసికొనినవారు మధురకవి యాళ్వారులు 
విరయోధ్య యందుండగా నొకనాటి రాత్రి వీరి కప్రాకృతతేజ మొకటి 
కనబడెను వారాతేజము ననుసరించి దాని సమిపింపగోరి నడచిన 
కొలదియు నా తేజము దూరమగుచు వచ్చెను. ఆ విధముగా ఆ 
తేజము ననుసరించి దక్షిణ దేశమునందలి దివ్యదేశముల "సేవించుచు 
రాగా తుద కాతేజము నమ్మాళ్‌ వారున్న రురుకానగరమునకు వచ్చిన 
పిమ్మట కనబడక పోవుటచే అచ్చట వారు నమ్మాళ్‌ వారిని కనుగొని 
ఆ యప్రాకృత తేజము వీరినే చూపి యదృశ్య మైనదని తెలిసికొనిరి 
మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్‌ వారిని పదిపాశురములచే స్తుతించిరి. 
ఆ స్తుతిని పలుమారు (పండైండువేల సారులు) ఆవర్తించుటచే నాథముని 
గారికి నమ్మాళ్‌వారు యోగమున ప్రత్యక్షమై యీ సంప్రదాయార్థము 
నుపదేశించిరని యా మతగ్రంథములు చెప్పుచున్నవి. నమ్మాళ్‌ వోర్లకు 
నాథమునులు సమకాలికులును శిష్యులును నగుటవలన, ఈ మతమును 
నమ్మాళ్‌వారే నాథమునుల కుపదేశించి యుందురనుట అంతకంకును 
యృక్తముగా నుండును. 


ఆచార్య హృదయమను గ్రంథమునందు నమ్మాళ్వార్లను గుజించి 
యిట్టున్నది. "క్రీ కృష్ణనియొక్కయును” వేదవ్యాసునియొక్కయును జన్మముల 
వంటీది కాదుకదా శ్రీకృష్ణుని విషయమగు నాశయే మూర్తీ భవించినట్లుండు 
వీ నమ్మాళ్వార్ల జన్మము?” (ఆ. హృ. 1-77 ఈ వాక్యమునకు మణవాళ 
మవామునుల వ్యాఖ్య యిట్టున్నది. "ఒక్కదాని కుమారుడుగా బుట్టి, ఒక్క 
రాత్రిలోనే వేజొక్క దాని కుమారుండైన శ్రీకృష్ణునియొక్కీయు, 
కన్యాపుత్రుండగు వ్యాసునియొక్కయు జన్మములవంటిది కాదు కదా! 
శ్రీ కృష్ణుని హ్రూశించునట్టి శ్రీపాదములను చిరకాల మాశ్రయించి లభించిన 
"కృష్ణతృష్ణాతత్వమి వోదితం”' అన్నట్టు శ్రీకృష్ణుని విషయమగు నాశయే 
శరీరీముగో గొనివచ్చినట్టుండు త్రీ సేమ్మాళ్యోర్ల అవతార మనుట'”" 


344 బ్రహ్మబిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


అనియున్నది. 


యామునాచార్యులవారు రచియించిన 'స్తోత్రరత్నము' (ఆళవందారు 
స్తోత్రము) నందు ప్రారంభమాది నాలుగు శ్ఞోకములచే వారి పితామవుడగు 
నాథమునులను స్తోత్రమచేని, అయిదవ శ్లోకమున పరాశరమవర్డిని స్తుతించి. 
కృప్లదై పాయన మునీంద్రుని స్తు, సుతించకటే ఆజవ శ్లోకమున నమ్మాళ్వార్షను 
లం విధముగా స్తుతిచేసియున్నారు. ఎ 


క్లో ॥ మౌతా పితా యువతయస్తనయా విభూతిః 
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌ | 
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం 
శ్రీ మత త్తదద్రి యుగళం (వ్రణమామి మూర్షా ॥ 


తా నా వంశమునందు బుట్టినవారికి ఏ వకుళాభరణ యోగీంద్రుల 
(నమ్మాళ్వార్త) వారి శ్రీపాదముకీ తల్టి, తండ్రి, స్త్రీలు, తనయులు, 
ఐశ్వర్యము, 'సమస్తమును నయ్యెనో అట్టి 'ప్రథమాచార్యులును, ప్రపన్నులైన 
మాయొక్క కులపతులును, వైప్ణవశ్రీతో స్తూడ్రి పొగడపూలచేత పు 
నైనట్టి _నమ్మాళ్వార్త శ్రీ శ్రీ పాదద్వయమును శిరస్సుచేత సేవించుచున్నాను. 


లోకాచార్యులవారు నమ్మాళ్వార్హను శ్రీ మన్నారాయణుని అవతార 
మని చెప్పిరి భగవంతుడు శూద్రకులములో జన్మింపవలసిన యవసర 
మేమనగా? తక్కువ కులమగుటవలన అభిజాత్యగర్వము లేనట్టిదియు, 
అందువలన అహంకారము లేనిదియు, దాసభావము సహజముగా కలిగి 
నట్టిదియు నగు శూద్రకులమే భక్తి మార్గమునకు తగినదని భావించి ఆ 
విధముగా భగవంతు డవతరించిరని పారు చెప్పిరి. వీరు విష్వక్సేనుల 
యవతారమని ప్రపన్నామృతమునందు గలదు. (పప. 103-552) ఇట్టు 
భక్తిమార్గమును ప్రచారములోనికి తెచ్చినవారును, లోకమునందు విస్తరింప్‌ 
జేసినవోరలును భాద్రకులజులై యుండ శూద్రులు భ్ధక్తిమార్గమున కర్షులుకారని 
చెప్పుట వింతగా నున్నది. 

రెండవవారు హరిజనులగు తిరుప్పాణి యాళ్వార్హు. వీరిని 
లోకసారంగముని యనువారు భుజములపై నెక్కించుకొని శ్రీరంగము 


ప్రపత్తి (24) సింహావలోకనముసామాన్యపరిశీలనము 345 


నందలి శ్రీ రంగనాథస్వామివారి యెదుట పెట్టగా విరదృశ్యులైరట. 
అనగా స్వామివారియందు శరీరముతో నైక్యమైర్‌ని చెప్పుదురు. ఇది 
సశరీర సాయుజ్యమృుక్తి, 


మూడవవారు గోదాదేవి వీరిని గురించి భక్తియోగమును చెప్పిన 
సందర్భమున చెప్పియుంటిని 

ఆళ్వార్హలో నొకరగు తిరుమంగై అళ్వార్హు దురాచారుడైనను త్రీ 
రంగనాథస్వామి భక్తుడగుటచే సదాచారుడేయని ఆళ్వారులలో చేర్చిరి. 
ఆళ్వారులు ఉపనిషత్కర్తలగు మహర్షుల కంటె తక్కువగ గణింపదగిన 
వారు నాథమునులు మొదలగు పూర్వాచార్యులు ఆళ్వారులకంకను 
క్రింది తరగతికి చెందినవారు 


ఆళ్వారుల మతము 


భాగవత ధర్మములు మొదట ప్రవృత్తి పరముగనే యుండినవి. 
ఆళ్వారులు వైరాగ్య సంపన్నులేగాని శాస్త్రోక్త ముగ సన్యసించినవారు 
కారు ఈ సంప్రదాయమునందు మొదటి యాచార్యులగు నాథమునులు 
గృహస్థులుగనే మహాప్రస్థానమును చేసిరి ఈ సంప్రదాయమునందు 
మొదటి శ్రీ యామునాచార్యులు, పిమ్మట శ్రీ రామానుజులు నన్న్యసించిరి. 
అప్పటి నుండి యీ మార్గము నివృత్తి పరమైనది 


పాతంజలయోగ సంబంధమగు అహ్జైంగ యోగవిద్యను ఆళ్వారులును 
నాథమునులును ఎజుగుదురు నాథమునులు వారి శిష్యులలో నొకరగు 
కురుకానాథ యోగి (కురుకావలప్పన్‌) గారికి మాత్రమే చెప్పిరి. 
కురుకానాథులు అష్టాంగ విద్యను తమ యంత్యకాలమున 
నుపదేశింతుమనియు, ఆ దినమునకు తమవద్దకు రావలెననియు 
యామునులకు చెప్పి ఆయన తమవద్దకు రావలసిన దినమును నొకచీటిలో 
వ్రాసి వారికిచ్చిరి. యామునాచార్యు లావిషయమును మరచి చీటిలో 
వ్రాయబడియుండిన దినమునకు తిరువనంతపురమున నుండుట 


కోక బ్రహ్మజిజ్ఞుస (ఐదవ ప్రకరణము). 


తటస్థించెను. అచ్చట యామునుల కానంగతి ్జప్తికి రాగా కురకానాథులుండు 
గంగైకొండ చోళపురము అచ్చటికి చాలదూరమున నున్నందున చేరుట 
సాధ్యము కానందున చింతించిరి. ఆ విధముగా నీ సంప్రదాయమువారు 
అష్టాంగ యోగమును పోగొట్టుకొనిరి. 


అచ్చముగా నీ విశిష్టాద్వైతమే ఆళ్వార్ల మతమని చెప్పకూడదు. 
ఆళ్వార్డు వేదవిహిత కర్మానుష్టానమునకు గాని, ధర్మశాస్తములయందు 
చెప్పిన విధులకు గాని ప్రాముఖ్య మివ్వలేదు. రామానుజులవారు భక్తి 
వేదవిహిత కర్మానుష్టానమునుండి పుట్టిన జ్ఞానమువలన కలుగుననిరి. 
అనగా : వీరి భక్తి స్టానకర్మలతో సంబంధించినది. అది ధ్రువస్కృతి 
ధ్యానరూపమైనది. ఆళ్వార్ల భక్తి (ప్రేమరూపమైనది. ప్రేమ యెట్టి 
వేదములనుగాని, ధర్మశాస్త్రములనుగాని యపేక్షించు నట్టిది గాదు. శీలవతి 
యగు స్త్రీరత్సము భర్తను (ప్రేమించునట్టు వారు భగవంతుని (ేమించిరి. 
అది ఛాస్తమువలన వారికి కలిగినది కాదు. సహజముగ కలిగినది. దీనికి 
మధ్యవర్తు లక్కరలేదు. 


(ధ్రువస్పృతి, ధ్యానము - ఇవి (ప్రేమవలననే కలుగునని చెప్పుటకు 
వీలులేదు. ఒకానొక బలవంతుడొక దుర్చలుని చంపుదునని ప్రతిజ్ఞ 
చేసియుండిన దుర్చలునికి బలవంతుడగు శత్రువును గురించిన 
నిరంతరచింతన ముండినను అట్టిది భక్తి గానేరదు. ధ్రువస్కృతియే 
భక్తియనుమాట సరియైనదైనను, ఆ నిర్వచనము సర్వత్ర యంగీకరింప 
బడదు. ఆళ్వారుల మతమునందు వర్గాశ్రమాచారములకు ప్రాముఖ్యము 
లేదు. విగ్రవారాధన ముఖ్యము. భాగవత ధర్మములయందలి విగ్రహారాధన 
పద్ధతి ఆర్యులకు చెందినది గాదనియు, ఈదేశమున అనాదిగా 
నివనించుచుండిన ఆర్వేతర జాతులకు చెందినదనియు కొందజు పండితులు 
చెప్పుదురు. ఇందెంత సత్యమున్నదో చెప్పుట కష్టము. 

పూర్వము భిన్నభిన్న సంస్కృతులు గల భిన్నభిన్నజాతు లొకచోట 
నివసించి జీవించుకాలమున నొక జాతివా రవలంబించు విధానముల 


ప్రపత్తి (24) సింహావలోకనము-సామాన్యపరిశీలనము 347 


(ధర్మముల) నందుకొని యితర జాతివారి నాకర్ణించినప్పుడు, 
అట్టాకర్తింపబడినవా రాధర్మముల నాచరణయం దుంచుకొని యభివృద్ధి 
చెందుటయు, కొంతకాలము గడచిన పిమ్మట నీ సత్యము కాలగర్భమున_ 
మునిగిపోగా తామవలంబించు ధర్మము లన్నియు ననాదిగా తమ జాతికి 
చెందినవే యని భావించుటయు కలదు. కాలప్రభావముచే నట్టి భిన్నజాతు 
లొకజాతిగా కలసిపోయిన పిమ్మట చాల కాలమునకు అట్టొక్కటిగా 
కలసిపోయినవారు ఆరంభమునుండియు తామొక్క జాతికి చెందిన 
వారమేయని నమ్ముదురు. అట్లు ప్లు నమ్ముట తప్పుకాదు. కాని, అది సత్యము 
కాదు. అవిధముగ మనదేశమున కార్యులు రాకపూర్వ మిచ్చట అనేకజాతులు 
నివసించుచుండిరి. ఆర్యులయందలి యాచార విజ్ఞానములయందు కొన్నింటి 
నిచ్చటివారును, ఇచ్చటివారి యాచార విజ్ఞానములయందు కొన్నింటిని 
ఆర్యులును (గ్రహించిరని చెప్పవచ్చును. భాగవత ధర్మములయందలి 
విగ్రహారాధన పద్ధతియొక్క పుట్టుక కాలగర్భమున మునిగిపోయినది. 


జీవేశ్వరుల పరతంత్రత 


ర్త వైష్ణవమతము ననుసరించి జీవేశ్వరు లిరువురు స్వతంత్రులు. 
ఇంకొక విధముగా చూచిన నిరువురును పరతంత్రులు. ఎట్లనగా: జీవుడు 
ధర్మాధర్మరూపములగు కర్మలను చేయుటకు స్వతంత్రుడైనను పూర్వకర్మా 
ధీనుడును, ఈశ్వరాధీనుడును నగుటవలన పరతంత్రుడు ఈశ్వరుడు 
నిరంకుశ స్వతంత్రుడును, సర్వశక్తి యుతుడునై యుండియు భక్తపరాధీను 
డగుటవలన ఈశ్వరునకిట్టి పరతంత్రత యనునది యొకటి యున్నది. 
ఈశ్వరునకు గల పరతంత్రత యెట్టిదనగా - ఒక భక్తుడు దేవాలయము 
కట్టి, ఒక శిలావిగ్రహము నందులో నిలిపి, ఆగమోక్తపప్రకార మాశ్వరుని 
నావాహన చేసి విగ్రహమును ప్రతిష్టించిన యెడల నీశ్వరు డావిగ్రహము 
నందు ప్రవేశించి, జీవుడు దేహమునేందు బద్దుడైనప్లే ట్ల బద్ధుడగుచున్నాడు. 
అంతేగాక ఆయనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వ 'మేర్చడేచున్నది. అనగా - 
ఒక్కడే దేవునియొక్క వివిధములగు ప తాను 
భిన్నుడనని భావము. శ్రీరంగమునందలి శ్రీ, రంగనాథస్వామి, కాంచీపురము 


348 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


నందలి శ్రీ వరదరాజస్వామి, తిరుమలయందలి వేంకటరమణ స్వామి 
అను మువ్వురు తాము వేబువేఐన్న భావములు స్వాములకే యున్నట్టు 
సంప్రదాయ [గగ్రంథములయందు చెప్పబడినది. ఈ విషయమును 
తెలియజేయు నట్టి కొన్ని యైతిహ్యములను చెప్పెదను. 


రామానుజులవారిని కాంచీపురమున్‌ొ నుండి శ్రీరంగమునకు తోడి 
తెచ్చుటకు శ్రీరంగమునందలి శ్రీ వైష్ణవు లొక యుపాయమును పన్నిరి. 
అ యుపాయ మిది. 'అరైయర్‌ గారనువా రొకరు దివ్య ప్రబంధగానము 
నందు సమర్థులు. తేవపె ప్పెరుమాళ్లు (శ్రీ వరదరాజస్వాములవారు) దివ్య 
ప్రబంధ గానప్రియులు అరైయర్‌గారి ప్రబంధ గానముచే 'పెరుమాళ్ళను 
సంతృప్తులను జేసి 'పెరుమాళ్తవలన రామానుజులవారిని వరప్రసాదము 
నొంది శ్రీరంగమునకు తేవచ్చునని నిశ్చయించుకొని ఆలాగున చేసిరి. 
వరదరాజస్వామివారు అర్రెయరు గానమునకు సంతుష్టులై అరైయరును 
వరము గోరుమనగా, వారు రామానుజులవారిని శ్రీ రంగమునకు పంపునట్టు 
వరమును కోరిరి అప్పుడు "పెరుమాళ్ళు "మేము వరము కోరుమని 
చెప్పినష్టుడు ఈ ఒక విషయము తప్ప నేమైనను కోరు మని 
చెప్పియుండవలసినది అట్టు చేయక రామానుజుల వారిని పోగొట్టకొంటిమే" 
యని విచారించిరట. 


త్రీ రామానుజులు మైసూరు ప్రాంతమున పర్యటించు సమయమున 
నొశనాడు యాదవాచలపతి యగు నారాయణ 'పెరుమాళ్లు రామానుజులవారికి 
స్వప్నమున దర్శనమిచ్చి, యాదవాద్రియందు తామొక పట్టడం దున్నామని 
ఆండుండి తమ విగ్రహమును తీసి దేవాలయము కట్టించి అందు ప్రతిష్టించి 
పూజాదికము జరిపింపుమని (ప్రప 47.5.6) తమ యుత్సవ విగ్రహము 
(రామప్రియ విగ్రహము) ఢిల్లీశ్వరుని యింటినుండి తెప్పింపుమని (ప్రప. 
47-40) చెప్పిరి. 

కబీరను ముసల్‌మాను శ్రీరంగమునకేగి త్రీ రంగనాథస్వామిని మోక్ష 


ప్రపత్తి (24) సింహావలోకనము- సామాన్యపరిశీలనము _ 349 


మిమ్మని ప్రార్సింప, స్వామివారు” మేము ప్రపన్నులకు మాత్రమే మోక్ష 
మిచ్చుటకు దీక్షవహించితిమి. నీవు చశ్రాంకములు ధరింపలేదు కనుక 
జగన్నాథమునకు పోయి జగన్నాథుల నాశ్రయింపుము. ఆయన పతితుల్దైనను 
మృక్తి నివ్వగలర"ని చెప్పిరట. (ప్రప. 48-29.31.33) 


వేంకటాచలమునందు వేంచేసియున్న శ్రీనివాసులు 'తొండూరు 
కొండమ్మయను' గోపబాలికకు ముక్తి నిచ్చిరి.* (ప్రప. 59-12) నుండి 
55 వజరకు) ఈ స్వామివారికి వైష్ణవ వైష్ణవేతర భేదము లేదని విదితమైనది. 


'తిల్ల' యను కాంత చోళరాజు బారిన పడకుండ తిరుపతియందలి 
గోవిందరాజ 'పెరుమాళ్లను రక్షించినది (ప్రప. 51-74) ఢిల్లీసుల్తాన్‌ శ్రీ శ్రీ రంగము 
నాక్రమించుటకు వచ్చుచున్నాడని విని లోకాచార్యులు 'రెంగనాథస్వామివారి 
నచ్చటనుండి తొలగించి పాండ్యమండలము, జ్యోతిష్కతీపురము, కేరళ 
దేశము, యాదవాచలము, తరువాత వేంకటాచలమును చేరి వేంకటాచలమున 
కొంతకాలముండి తిరిగి క్రీరంగమును చేరిరి.** 

(ప్రప. 120-121వ అధ్యాయములు) 


- ఇట్టివి మజికొన్ని గలవు. ఈ విధముగ దేవుడును, మానవుడును 
స్వార్థపరులై పరస్పర సవాకారులై యొకరిపై నొక రాధారపడవలసివచ్చెను. 


జి : నన్నాక సంశయము బాధించుచున్నది. దేవాలయములయందలి 


* శ్రీ రామానుజాచార్యులు వేంకటాచలము నందుండగా వారికిని వారి శిష్యులకును 
తొండూరు కొ ండమ్మయను గోపబాలిక చల్లనమ్మెను ఆచార్యులవారు తిరుమలను 
వదలిపోదలచి ఆ బాలికను పిలిపించి తమకింత కాలము చల్లనీచ్చినందులకు 
చెల్లింపవలసిన సొమ్మును ఇవ్వబోగా, ఆ బాలిక ధనము తీసికొనుటకు నిరాకరించి 
*మ్మేక్రినిమ్మని” శ్రీరామానుజుల నడిగెను "మ్శక్తినిచ్చువారు శ్రీనివాసులేగాని 
తాను గాదని" శ్రీరామానుజులు చెప్పిరి 'అట్హైన నాకు మృుక్తి నిమ్మని స్వామివారికొక 
చీటి (వ్రాసి యిమ్మని' ఆ బాలిక కోరెను రామానుజుల వారప్లే చీటి వ్రాసి 
యిచ్చిరి బాలిక ఆ చీటిని గరుడధ్వజమువద్ద నుంచి భూమిపై సాష్టాంగపడి 
శరీరమును వదలి పరమపదమున కేగెనని ప్ర ప్రపన్నామృతమున గలడు అది 
ముగ్ధభక్తి " 

ఆ క్రీశ. 1310 సంవత్సర ప్రాంతమున దక్షిణభారతమునకు దండెత్తి వచ్చిన 
ఢిల్లీసుల్తాను అల్లావుద్దీను మాలక్‌కపూరు, ఖిల్టీ "సేనాని యగు మాలికాపూర్‌ 


350 'బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


దేవతావిగ్రహములను కొందజు ముసల్మానులు ధ్వంచము చేసిరని చరిత్ర 
(గ్రంథములయందు చదివి యుంటిమిగదా! ఆ దేవుడు తనను తానేల 
రక్షించుకొనలేకపోయెను? అట్టి దుష్టుల నేల సంహరింప లేదు? 


వే : అర్ప్బావతారమునందు దేవుడు భక్తులకు భుక్తి, ముక్తులను 
మాత్రమే యొసగును ఆ యవతార ప్రయోజన మంతమాత్రమే. దుష్ట 
నిర్షణము, విష్ణ రక్షణము, భక్తులకు మోక్ష మొసగుట మొదలగు కార్యములు 
విభవావతారిములయందు మాత్రమే జరుగును రామకృష్ణాద్యవతారము 
లిట్టివి. విగ్రహములను పగులగొట్టిన దుష్టులకు నిక్ష జీరుగలేదని నీ 
వెటు చెప్పగలవు? చరిత్రయందు లేదే యీందువేమో. చరిత్ర యట్టి 
దుష్కార్యము చేసినవారి సమగ్రజీవితము నంతయు వ్రాయలేదు గదా? 
విగ్రహ విధ్వంసకు లెప్పుడో యొకప్పుడు శిక్షింపబడుదురని మన నమ్మకము 
మనము కర్మసిద్ధాంతమును నమ్మినవారము. 


ఇంతవజకు అళ్వారులయొక్కయు వారారాధించు అర్బావ 
తారములయొక్కయు విషయమును వింటివి. అళ్వార్ల అనంతరము ఆచార్యు 
లెట్టు శ్రీవైష్ణవము వ్యాప్తి చెందించిరో వినుము 


పూర్వాచార్యులు = రామానుజులు 


ఆళ్వార్హ అనంతరము నాథమునులు ఆళ్వార్ల దివ్య ప్రబంధములను 
పునరుద్ధరించిరి. ఇచ్చట నొక వోషము గమనింపవలయును. ఆళ్వారులలో 
నొకరగు భక్తిసారులు మొదట _శివులుగానుండి మహదావ్వాయ యోగివలన 
వైష్ణవదీక్షను గైకొనిరి. నమ్మాళ్‌ వారికి (పరాంకుశయోగికి మధురకవి 
యౌళ్వార్లు శిష్యులు. వీరు తప్ప తక్కిన యాళ్వారు లొకరికొకరు గురుశిష్య 
క్రమమునీ నేర్పడినవారు కారు. వీరికొక మఠముగాని సంప్రదాయపీఠము 
గాని లేదు. నాథమునులే తొలుత నిట్టి యాచార్యపీఠ మేర్చరచిరి. 
అప్పటినుండి యాచార్యులయం దొఠరి 'రువాత నొకరుగా గురుశిష్య 
క్రమమేర్పడినది. (ప్రకరణాంతమున నున్న అనుబంధములు చూడుడు.) 


నాథమునుల యనంతరము యామునాచార్యులవారి కాస్థానము 
లభించెను. అ కాలమున వైష్ణవమునకు ప్రతిన్పర్ధిగా శెవమును, అచ్చటచ్చట 


ప్రపత్తి (24) సింహావలోకనము-సొమాన్యపరిశీలనము _ 351 


బౌద్ధ జైనమతములును ప్రచారములో నుండెను. శ్రీ కుమారిలభట్టు శ్రీ 
శంక్లేరాచార్యులవారి ప్రయత్నముచే జైన బౌద్ధమతముల ప్రాబల్యము 
చాలవజకు తగ్గియుండెను. బౌద్ధజైనమతములు అవైదికము లగుటచే 
అవి ప్రజలకు ల్నీ్తి నొసగలేకపోయనను, స్మార్త (అద్వైత) శైవ మతములతో 
వైష్ణవము పోరాడవలసి యుండెను. శైవ, వైష్ణవ మతములు చాలవజకు 
నమానములే. శివుడు పరతత్త్వమని 2వులు, వీస్ణేవు పరతత్త్వమని వైష్ణవులు 
చెప్పుటయే ముఖ్యభేదము. శైవము విశిషాదై ్టాద్వైతీమే దానిని శివా ద్వైతీమని 
యందురు. శ్రీ వైష్ణవుల విశిషాదె సాద్వైతమునీకు ప్రతిస్పర్థి అద్వైతము 


అలౌకిక తత్త్వవేత్తయగు శ్రీ శంకరాచార్యులవారి ప్రస్థానత్రయ 
భాష్యములు వైష్ణవులకు దిగులు పుట్టించునట్టివిగా నుండెను. అ ద్వైతము 
నెదుర్కొని ప్రస్థానత్రయమునకు విశిష్టాద్వైత పరమగు భాష్యమును 
వ్రాయునంతటి శక్తి ఖే నీ యామునాచార్యులివారి కుండియుండదు. యౌవన 
కాలమున రాచకార్యములతో గడిపినట్టి వీరు వార్థక్యమున నింతటి 
గురుతర కార్యమును నిర్వహించుట కసమర్శ్థులై యుండిరని 
యూహింపనగును. ప్రస్థాన త్రయమునకు విశిష్టాద్వైత పరీముగా భాష్యములు 
వ్రాసిననేకాని పండితులకు విశిషాదై ప్థాద్వై తము పై గౌరవముండదు. కనుక నీ 
కార్యమును నిర్వహింపగల సమర్షుడు శ్రీరామానుజాచార్యుల వారొక్కరే 
యని వారిపై నీ కార్యభారమునేు మోపిరి. ఈ కార్యమెట్టిది? కేవల 
తత్త్వశాస్త్రములగు ప్రాచీన శ్రుతులును, తదనంతరోపనిషత్తులును, 
భగవద్గీతయు, మహాభారతము, పురాణములు, పాంచరాత్రాగమములు, 
ఆళ్వార్ల దివ్య ప్రబంధములు - ఇవన్నియు విశిష్టాద్వైతమును బోధించు 
చున్నవని నిరూపించి, పండితులను మెప్పించవలసి యున్నది. 


మతముతో సంబంధములేని ప్రాచీనోపనిషత్తులయందలి 
తాత్ర్వికాంశములతో మతమున కెట్లు సమన్వయము కుదురును? ఇది 
సామాన్యకార్యము కాదు. ఈ కార్యమన శ్రీ రామానుజులవా రెంతవజణకు 
కృతార్థులైరో చెప్పుట చాల కష్టము. ఏమైనను శ్రీభా్యరచనయందు 
వీరి ప్రజ్జ అసాధారణ మైనదని అంగీకరింపక తప్పదు. కొందరద్వైతులు 


32 బ్రహ్మజిజ్ఞుస (ఐదన ప్రకరణము) , 


రామౌానుజులవారితో వాదించి విశిష్టాద్వైతమును స్వికరించుటవలనను, 
రాజపుత్రికను నావేశించిన బ్రవ్మరాక్షసుని పారదోలుటవలనను శ్రీ వైష్ణవులు 
శ్రీరామానుజుల వారిని సొమాన్యవ్యక్తి కారనియు, ఆదిశేషుని యొక్క 
అవతారమనియ చెప్పిరి. కొందణు విష్వక్సేనుల యవతారమని ప్రశంసించిరి. 
ముఖ్యముగ వారి శీలమును, వ్యక్తిత్వమును వారి కింతటి యౌన్నత్యమును 
కలుగజేసి యుండును. రామానుజులవారి అవతారమని ప్రనిద్ధిగన్న మణవాళ 
మహామునులు రామానుజులవారిని 'యతిరాజవింశతి' య్‌ను అరువది 
శ్లోకముల (గ్రంథమున స్తుతించిరి. శ్రీ రామానుజులవారికి 'యతిరాజ'ను 
బిరుదనామము గలదు. 


శ్రీ రామానుజులకు తోడ్పడినవారు 


శ్రీ రామానుజాచార్యులు ఇంతటి గొప్ప కార్యమును సాధించుటకు; 
ఆళ్వార్ల గీతములు; నాథమునిగారి న్యాయతత్త్వము యోగరహస్యము 
అను [గ్రంథములును; యామునాచార్యుల రచనలగు సిద్ధత్రయము, 
ఆగమప్రామాణ్యము, గీతార్థ సంగ్రహము, స్తోత్రరత్నము, "వతుశో శ్టోకి 
యన్రు [గ్రంథములును; ట్రాపెరియనంబి మొదలగు విరి గురువుల 
*"యుపదేశములు, తిరుక్కచ్చినంబిగారి అనుగ్రహమును, విరి శిష్యులగు 
కూరత్తాళ్వాన్‌ మొదలగువారియొక్క సవహకారమును, పూర్వజన్మ సుకృత 


4 శ్ర్రీరామానుజుల వారి గురువులు (1) పెరియనంబి, (2) తిరుకోట్టియూర్‌నంబి, 
(3) తిరుమలయాండాన్‌, (4) ఆళవందారాళ్వాన్‌, (5) తిరుమలైనంబి వీరిలో 
నొక్కొక్కరివలన ఒక్కొక్క విషయమును తెలిసికొనిరి. వీరి నాశ్రయించుటకు 
పూర్వము కాంచీపూర్లు లనబడు తిరుక్కచ్చినంబిగారి నాశ్రయించిరి కాని నంబిగారు 
తాము గురువుగ 'సెండుట కంగీకరింప లేదు. శ్రీరామానుజులవారు తమ 
మనస్సున నుండు సంశయములను నంబిగారికి తెలిపి యీ సంశయములు 
తీరునట్టి నమాధానము వరదరాజస్వామి వారి నడిగి తెలిసికొని తమకు తెలుపుడని 
ప్రార్థించిరి. నంబిగారు,. స్వామివారి ఆంతరంగిక భక్తుడగుటచే ప్వామివా 
రాథీనతో నిష్టాగోష్టి సలుపుదురట నంబిగారు స్వామివారి నడిగి ఆనంశయములకు 
తగిన సమాధానము గైకొని రామానుజులవారి కెజిగించిరి. అ కారణమువలన 
రామఘానుజులవారికి దైవవాణిని వినిపించిన ప్రధానాచార్యుడును, అచార్యులందణ 
కంయేన్సు శ్రేష్ణడును తిరుక్కచ్చి నంబిగారని నా యభిప్రాయము. 


ప్రపత్తి (24) సింహావలోకనముచానూన్యపరిశీలనము _ 353 


వోశేషమువలన కలిగిన దీర్దాయువును తోడ్పడినవి. రామానుజులవారి 
గురువులు సామాన్యులు లెరు. వారిలో పెరియనంబిగారు శ్రేష్ణులు. 
రామానుజులవారి శిష్యులతో కూరత్తాళ్వాన్‌గారు గురువుగారికి తీసిపోని 
వారు. శ్రీ పెరియనంబి, ఆళ్వాన్‌గారలు స్వార్ధరహితులు, మవాీ త్యాగధనులు. 
భారతదేశ స్వాతంత్ర్యపు పోరాటమున శ్రీ గాంధీ మహాత్మునకు 
మవామేధావులును, త్యాగధనులును నగు కొందణజు దేశనాయకులు 
తోడ్పడిన్లే వీరందజు విశిష్టాద్వైత మతప్రచారమునందు రామానుజుల 
వారికి తోడ్పడిరి. 


రామానుజులవారు బ్రవ్మసూత్రములకు భాష్యమును వ్రాయదల పెట్టి, 
బ్రహ్మసూత్రములకు బోధాయనమహర్డి రచియించిన వృత్తి గ్రంథము 
కాన్మీరదేశమునందలి శారదాపీఠంబున సరస్వతీ పుస్తక భాండాగారమున 
నున్నదని విని కూరత్తాళ్వాన్‌ మున్నగు శిష్యులతో నచ్చటికేగి ఆ గ్రంథమును 
'ప్రథమాధ్యాయమును శ్రీ రామానుజులును, తక్కిన గ్రంథమును 
ఆఅళ్వాన్‌గారును చూచిరని చెప్పుదురు. నీ భాష్య రచనకు బోధాయనవృత్తి 
తోడ్బడినట్టు శ్రీ భాష్యకారులే చెప్పియున్నారు. ఇప్పటి విశిష్టాదైతమునందు 
వీరు నూతనముగా చేర్చిన భావము లేవో చెప్పుట కష్టము. కారణ 
మేమనగా 'బోధాయనవృత్తి' యిప్పుడెచ్చటను లభ్యము కాదు. కనుక, 
నిందులవలన తేలిన సారాంశమేమన? ఆళ్వారుల మతము నాధారముగ 
జేసికొని నాథమునులును, శ్రీ యామునులును, శ్రీ రామానుజులును 
రూపొందించినదే యిప్పటి విశిష్టాద్వైతమతము. అయినను దర్శనాచార్యులన్న 
కీర్తి రామానుజులవారికే దక్కినది. విశిష్టాద్వైతమును రామానుజ దర్శనమని 
పిలుతురు. 


శ్రీయుతులు డా| సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు శ్రీరామానుజుల 
వారిని గుణించి యిట్లు చెప్పిరి : "రామౌనుజుని ప్రభావ మనంతర 
హిందూమత చరిత్రమ౦దు నేటికిని దృశ్యమాన మగుచున్నది. మధ్వ, 
వల్లభ, చైతన్య, రామానంద, కబీరు, నానక్‌లు-నడపిన యుద్యమములందు 
వారును, సంస్కారమతమగు బ్రహ్మసమాజమును, రామానుజప్రోక్తమగు 


354 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


నేకేశ్వర తత్త్యమున కెంతయు బుణపడియున్నారు." (భా.త. 5 భా. 9-5). 
నుజీియొకచోట వారిట్లు వాసియున్నారు. స్వయంసంపూర్ణమగు 
నుత 'త్తమతత్తము నాతడు మనకు బ్రసాదించుటలో గృతార్జుడు కాజాలక 
పోవుటలో నాశ్చర్య మేమియును లేదు. మతమునకును, దత్త్వగాస్తమునకును 
మధ్యమందు గోచరించు వూలమగు గర్తమును గప్పివేయుట కాతడు 
ప్రదర్శించిన సునిశిత తార్కిక ప్రజ్ఞయు, నమితోత్సాహ శక్తియు 
స్తుతిపాత్రము లైనవి స్వల్పబుద్దియు. "సనభవమును మౌత్రమేయుండి 
ఈశ్వరమహిమ నంతగా నెరుగని సామాన్య మానవు డింతకంటె సులభ 
పరిష్కారము నిచ్చి యుండును. అట్టుకాక రామానుజు డూహించుటకు 
సాధ్యమగు నుత్తమ వర్గమునకు జెందిన యేకేశ్వరతత్త్వము 
నీశ్వరాంతర్యామిత్వ రేఖాసమ్మిశిత్ర మొనర్చి ప్రదర్శించెను. 
(భా.త. 5 భాగము. 9-17) 

రీ వైష్ణవమువలె అద్వైతమతము అందజకు అందుబాటులోనిది 
కాదు శ్రీ రామానుజులు శ్రీ వైష్ణవమును వ్యాపింపజేయుటకు తమద్భృష్టిని 
పండితులైన ద్విజులపైన శేరద్రీకరించిరేగాని జనసామాన్యమును జిం 
వారిలో కలసి వారిలో తామొక్కరై యుండలేదు. వార్ధక్యమున కావేరిలో 
స్నానమాచరించి ధనుర్దాసు (విళ్ళియరంగావిల్లిదాసన్‌) అను శూద్రశిష్యుని 
భుజము నూతగా గొని “పోవుచుండిరని చెప్పుదురు. పరమభాగవతుడును 
మవాత్యాగియునగు ధనుర్హాసువంటివారి విషయమున మాత్రము కులభేదము 
కొంత సడలించుకొని యుండవచ్చును. 


క్రైస్తవమత ప్రచారకులు తమ మత ప్రచారమున్రై చేసిన కఠోర 
తపస్సులో పదవ పాలైనను మనవారు చేయలేకపోయిరి. మనవారు 
కులతత్త్వములనెడి శృంఖలములను డత్రెంచివేసి యుండినచో శ్రీ వైష్ణవము 
భరతఖండపు "టెల్లలుదాటి ఖండాంతరములకు వ్యాపించియుండెడిది. 
అట్టి అదృష్టము మనకు కలిగియుండినచో ఈనాడు నాగుల (884 
124) నమన్య్‌లవంటివి మన మెదుర్కొనవలసిన అవసరము లేకుండెడిది. 
చోళరాజు శ్రీ రామానుజులవారిని బంధింప దలపె పెట్టకుండిన కన్నడ 
ప్రాంతమున శ్రీవైష్షవము ఇఅంతమేరకు ఉండియుండదేమో? 


ప్రపత్తి (24) సింహావలోకనముసొనూన్యపరిశీలనము _ 355 


శ్రీరామానుజుల అనంతరము 


శ్రీ రామానుజులవారి యనంతరము సత్సంప్రదాయప్పడి అను నీ 
ప్రపత్తి మార్గము ఎక్కువ ప్రచారములోనికి వచ్చినదని చెప్పుదురు. 
శ్రీరామానుజుల వారికిది సమ్మతము కాదనియు, వారికిది సమ్మతమై 
యుండిన శ్రీ భాష్యమున దీనిని వారు చెప్పియుండెడివా రనియు 
కొందజణందురట. అయితే అకాలమున అది రామానుజులవా 
రంగీకరించినదేయని లోకాచార్యులవారు చెప్పిరి పూర్వాచార్యులకు ప్రపత్తి 
మార్గము తెలియనిది కాదు. యామునాచార్యులవారు వారిస్తోత్ర రత్నమున 
22వ శ్లోకమున శరణాగతి నిట్టు చెప్పిరి 
ఖః న ధర్మనిష్టో? స్మి న చాత్మవేదీ 

నభ్తి మాంస్త్వచ్చరణారవిన్దే | 

అకిళ్ళానో నన్యగతిశ్ళరణ్యః 

త్వత్పాదమూలం శరణం ప్రపద్యే ॥ 

తా వేదములయందు చెప్పబడిన ధర్మకార్యము లేవియు చేసియుండ 
లేదు. ఆత్మవేత్తను కాను, నీపాదారవిందములయందు భక్తికలవాడను 
కాను. ఎందుకును అసమర్హుడును వేజొకగతి లేనివాడను నీ పాదపద్మము 
లను శరణుబొందుచున్నాను 


కనుక అది రామానుజులవారి అనంతరము కల్పింపబడినది కాదు. 
ఆళ్వారుల కాలమునుండియు నున్నదే చరమళ్టోక తాత్పర్యము రవాన్యముగ 
నుంచవలెనని వారి ఆచార్యుల యాజ్జ యగుటవలన శ్రీభాష్యమున 
వ్రాసియుండకపోవచ్చును. 


ఈ సంప్రదాయమునందు ప్రసిద్దులగు లోకాచార్యులవారు ఆళ్వార్త 
(ప్రేమరూవ భక్తిమార్గమునే యనుసరించిరీ. వీరును వీరి శిష్యులగు మణవాళ 
మహామునులును .అళ్వారుల వలెనే వర్దాశ్రమ ధర్మములను మన్నింపలేదు. 
యామునాచార్యులవారు, వారి జీవితమనం దధికభాగము క్షత్రియ ధర్మము 
నవలంబించిరనియు, రామానుజులవారు గృహస్తాశ్రమ ధర్మమును 


356 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


విడనాడిరనియు, * వర్ణాశ్రమ ధర్మములు వట్టి బూటకమనియు 
లోకాచార్యులవా శెజుగుదురు శ 


వారి మతమిది : ఎవరు భాగవతులో వారుత్కృష్టజన్ములు. ఎవరు 
భగవత్సంబంధులు గారో వారు హీనజన్ములు; ఇంతేకాని సాంఘికములగు 
వర్ణక్రమపద్ధతి ననుసరించి యెక్కువ తక్కువలు నిర్ణయించుట తగదని 
చెప్పిరి. ఇందుకు వీరనేక శాస్త్రప్రమాణములను ఆళ్వార్త శ్రీసూక్తుల 
నుదావారించిరి. శ్రీ కులోోఖరాళ్వార్డు భగవత్సంబంధము లేని బ్రాహ్మణ 
జన్మకంకై భగవతృంబంధము గల తిర్యగ్గన్మమునుగాని, స్థావర 
జన్మమునుగాని ప్రసాదింపుమని భగవంతుని ప్రార్థించిరి. విష్ణుచిత్తుల 
వారును గోదాదేవియు తాము గోపకులమని గోపజన్మీ మారోపింమేకొనిరి. 
(శ్రీ.భూ. 225 నుండి 240 వజకు.) 


ఇట్టు వీరు సత్యమున్లు వక్కాణించిరి. వర్తమాన కాలమున 
దేవాలయములయందు హరిజనప్రవేశము మొదలగు సంఘసంస్కరణలు 
వీరి భావముల కనురూపముగా నున్నవి. దేవుడున్నాడనియు, ఆయన 
సృష్టి స్థి సితి లయములకు కర్తయేగాక భక్తులయెడల కృపజూపుననియు, 
ఎనమ్మనీ మతమునందుగాని, యివేవియు నమ్మకపోయినను నమ్మినను 
పునర్జన్మ సిద్ధాంతమును నమ్మిన మతమునందుగాని వర్షభేదమను 
కులతత్త్వము లెండుటకు వీలులేదు. కులతత్త్యములయందు “నమ్మకము 
ఆస్తికత్వమునకును, పునర్జన్మసిద్ధాంతమునకును విరోధి. 





* ఆయువును మూడుభాగములు గడ్‌పి నాలుగవ భాగమున సన్యసింపవలయునని 
(మను 6-33) బుణముల మూడింటిని దీర్చృక సన్న్యసించిన వారు నరకమున 
బడుదురని (మను. 6-35) చెప్పిన మనున్కృతిని రామానుజులవారు మన్నింపలేదు 

** ప్రరాశరస్కృతి యందు "దుక్శిలో పి ద్విజః పూజ్యో స తు శూద్రో జితేంద్రియః 
"(పరా 825 బ్రాహ్మణుడు దుస్ప్వభావుడైనను పూజింపదగినవాడు కాని 
శూద్రుడు జితేంద్రియుడైనను పూజ్యుడు కాడు అను నీవాక్యము మన్నింపబడలేదు 
ఎట్టన-తిరుప్పాణియాళ్వార్డు హరిజనులు; నమ్మాళ్‌వార్డు తీరుమంగై యాళ్వార్డు 
శూద్రులు కదా వీరిని ప్రతి వైష్ణవాలయమునందును పూజించుచున్నారు 
వీరికి తిరునక్షత్రములయందు తిరుమంజనమును ఉత్సవములు చేయుచుండలేదా? 


ప్రపత్తి (24) సింహావలోకనము సామాన్యపరిశీలనము _ 357 


శ్రీవైష్ణవ మతమునకు ప్రపత్తియే తగినది 


జి. ప్రశ్న: చరమళశ్టోకమునకు లోకాచార్యులవారు చెప్పిన తాత్పర్యము 
విశిష్టాద్వైతమునకు అసీగుణమైనదని చెప్పియుంటిరి దానిని గుజించి 
యింశీను వినవలెననియున్నది 


వే : అద్వైతులు చెప్పిన నిర్ద్ణణబ్రవ్మ విచారమును విశిషాద్వైతులు 
త్రోసివేసిరి. బ్రహ్మము సగుణుడిగాక సాకారుడనియు, వైకుంఠమున 
నున్నాడనియు, భక్తులకొరరై యర్పావతారములు ధరించుననియు చెప్పిరి 
అవాబ్మానస గోచరుడగు పరతత్త్వము సర్వవ్యాపి యయ్యును మన 
రొజణకు విగ్రహరూపమున మన యెదుట నిలిచి, తల్లిచేతిలో ని పసిబాలుని 
వలె అర్చకుని చేతిలోని అన్నపానముల కాసించి మనరక్షణ కోరియుండు 
నని వినియున్నావు. 


ఇట్టు మనయెదుట నిలిచియుండు సర్వేశ్వరుని సకల మోక్షధర్మములకు 
గమ్యస్థాన్‌మని నమ్మియుండినయెడల ఎదుట నున్న స్వామిని వదలి 
అతర ధర్మముల్రై పరుగిడనేల? సమస్త ధర్మా నుష్టానమునకు ఫలము 
సర్వేశ్వరుని కృపకు పాత్రుడగుటయే గదా తము సకల 
బ్రవ్మాండములను సృష్టించినట్టియు, భేద రహితు డైనట్టియు సర్వేశ్వరుడు 
భక్తులకొణ కింతటి దైన్యస్థితీకి వచ్చినట్టంగీకరించిన్‌ నీ మతమునకు 
లోకాచార్యులవారు చెప్పిన 'ప్రపత్తియే యనురూపమైనది దేవుడిట్టి స్టితికి 
వచ్చయున్నాడని చెప్పుట కేవలము భావకల్పనమనియ. చిత్తవిభ్రాంతిడునీయ 
చెప్పెడి తత్త్వశాస్త్రవిదులకు అ 9దైధతమే శరణ్యము లేదా యితర మార్గములు 
వారల కుండనే యున్నవి. 


ఈ మతము ననుసరించి 'పితా చ రక్షకళ్ళేషే' అను శ్ఞోోమునందు 
చెప్పిన హారము జీవేశ్వరులకు గల తొమ్మిది విధములగు సంబంధములను 
బట్టియు; తిరుమంత్రము, ద్వయము విటియొక్క యరమునుబటియు 
చరీమళ్లోకమునకు లోకాచార్యులు చెప్పిన అర్ధము సరిపోవుచున్నదీ 


భిన్నభిన్న సంస్కారములు గల భిన్నజీవులకు సరిపడునటు వ్ల భిన్న 
భిన్నములకు మోక్షధర్మములను భగవంతుడు, లేక గీతాకొరుడు 
గీతాముఖమున లోకమున కుపదేశించి యున్నాడు ఎవరికేది తగునో 


358 బ్రహ్మజిజ్ఞాస (ఐదన ప్రకరణము) 


వారద్దాని ననుసరింతురు. విశిష్టాద్వైతులకు లోకాచార్యులు చెప్పిన 
ప్రపత్తి మార్గమే తగినది. అట్టు తగినదనుటకు లోకాచార్యులవారే యనేక 
విధముల ప్రమాణములు చూపియున్నారు స్వామియొక్క సొత్తునకు 
మాలిన్యము కలిగిన స్వామియే దానిని పొగొ ట్టును. కుమారు డపమార్గమున 
నడచిన తండ్రియే సరియైన మార్గమును జూస్వేను. ప్రియుడు ప్రియరాలి 
విషయమునను నిట్ట. 

అదిగాక లోకాచార్యులవారి మతమున దోషభో గ్యమను మజియొక 
విషయము చెప్పబడెను. "చేతనుడు తనయందున్న దోషమును పోగొటుకొనుట 
స్వరూప ప్రకాశమునకు కారణమైనను భగవంతుడు దోషములనే భోగ్యముగ 
గోరుచున్నాడు" అని చెప్పిరి. (క్రీ.భూ, 175-176) ఇట్టి నమ్మకము 
సామాన్యులకు కలుగదు. లోకాచార్యులును మణవాళ మహోమునులును 
గొప్పపండితులు, ప్రపన్నశిఖామణు లగుటచే వారి యనుభవమును వా 
రట్టు వ్రాసిరని నా యభిప్రాయము. లోకాచార్యులవారి గ్రంథములకు 
మణవాళ మపోమునులు కేవల వ్యాఖ్యాతలే యైనను వారిరువుర 
అభిప్రాయము లొక్కటియే యని వారి గ్రంథములు చదివిన విదితమగును. 
లోకాచార్యులవారు చెప్పిన దోషభోగ్యతను, చరమళ్లోకార్థమును చక్కగా 
అర్ధము చేసికొనలేకయో; లేక యింద్రియారాము లగుటచేతనో; కొందరు 
వైష్ణవులు *"వామాచారమును సాపించిరి. పవిత్రమగు లోకాచార్యుల 
మతీమునకును, వామాచారమునక్షేను సంబంధము లేదు. అంతమాత్రమే 
గాక విశిష్టాద్వైతమునకు వామాచారము విరోధియని చెప్పవచ్చునే. 


పర్యవసానము 
శ్రీ వేదాంతదేశికులు సంస్కృత తమిళభాషలయందు నూటయిరువది 
గ్రంథములు రచియించిరట. వీరి గొప్పతనము లోక ప్రసిద్ధము కనుక 


ప్రత్యేకముగ వీరినిగుణించి చెప్పవలసియుండదు. విరును ప్రపత్తి 
నంగీకరించిరి. దీనికి బ్రవ్మోస్త బంధన్యాయమును సహిత మంగీకరించిరి. 


వామాచార మనగా: మద్యమాంసములను సేవించుట. శ్రీరామానుజుల 
మతమునందిది దోషము కాదని వామాచారు లందురు. 


ప్రపత్తి (24) సింహావలోకనము-సొనూన్యపరిశీలనము _ 359 


పిళ్ళైలోకాచార్యులవారు చెప్పినట్టు ప్రపత్తి యొక్కశే మోక్షోపాయమని 
మాత్ర మంగీకరింపక భక్తిప్రపత్తులు రెండును మోక్షోపాయములని చెప్పిరి 


వీరిరువురు సమకాలికులు అంతేగాక యిరువురును శ్రీరంగమున 
నివసించి స్వామిక్రైంకర్యాదులయందును శ్రీవైష్ణవమత వ్యాప్తికిని 
పాటుపడినవారే దేశికులు (వడగలవారు) ద్రావిడవేదము, బుగ్వేదాదు 
లను రెండును ప్రమాణములని అంగీకరింతురు. లోకాచార్యులవారు 
(తెంగలవారు) ద్రావిడవేదమే ప్రధానమందురు వీరిరువుర మధ్యనున్న 
భేదములలో ఇది ముఖ్యమైనది. వీరిమధ్య గల భేదమును రెండుమాటలలో 
చెప్పవలయునన్న నిట్లు చెప్పవచ్చును 

దేశికులవారి మతము వేదశాస్తములయందు చెప్పబడిన యజ్ఞ 
యాగాది కర్మానుష్థానము, వర్గాశ్రమధర్మ నిర్వహణమున శకటమునకీ 
(060201) ఈశ్వరునియందు గల పరమానురాగమను నశ్వమును కట్టి 
ద్విజు లాశకటము నారోహించిన వైకుంఠమును చేరుదురు. ద్విజేతరులును, 


ద్విజులలో కొందఖును శకటములేని యశ్వము నధిరోహించిన వైకుంఠము 
చేరుదురు. 


లోకాచార్యులవారి మతము శకటమును అందున్న వారిని వైకుంఠము 
చేర్చునది యశ్వమే గదా? ద్విజులుగాని, ద్విజేతరులుగాని అశ్వము 
నెక్కగలవా రెవరైనను అశ్వము నధిరోహించిన చాలును అది వారిని 
తప్పక వై వెకుంఠము జేర్చుచున్నదిగదా? ఇట్టుండ శకటముతో పనియేమి? 
అది గాక గొప్ప భారముగల ఆ శకటమును సడ్వలేక అశ్వము వైకుంఠము 
చేరకపోవచ్చు గదా? శకటమా అనేక దోషములతో కూడినది. అహంకారమును 
"పెంచునది. కనుక బండినుండి గుజ్జమును వేబుచేసి గుబ్దముపై కూర్చున్న 
తప్పక వైకుంఠము చేరుదురు. 


ఇచ్చట శకటముతో బంధింపబడిన యశ్వము 'భక్తి' యనుపేరను, 
శకరటరహితమగు నశ్వము 'ప్ర ప్రపత్తి' యను "పేరను చెప్పినట్టు భావింపవలెను. 


360 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 


ఈ విషయమును ముగించుచు మిగుల సారవంతమైన వాక్యములు 
చెప్పెదను భగవంతుని యెదుట ప్రపత్తిచేసి ఆయనపై భారము వైచినది 
మొదలు ఎట్టికోరికలు లేక మోక్షోపాయములని చెప్పబడు కర్మ, జ్జాన, 
భక్తియోగాదులయందుగాని, యే విధమైన యితర సాధనలయందుగాని 
చిత్తమును పోకుండునట్టుచేసి, ఊరకుండిన ప్రపన్నుడును, గీతయందు 
చెప్పినట్లు అపేక్షారహితుడు వవిత్రుడు, సమర్థుడు, నిర్బ్భయుడు, సర్వసంకల్ప 
వర్షితుడునగు భగవంతుని కిష్టుడైన భర్తుడును (గీత 12-16); 
మానావమానములయందును, శత్రుమిత్రులయందును సముడ్డై 
సమస్తారంభములు విడిచి యూరకుండునట్టి మోక్రోపాయములని చెప్పబడు 
కర్మ, జ్ఞాన, భక్తియోగాదులయందుగాని, యే విధమైన యితర 
సాధనలయందుగాని చిత్తమును పోకుండునట్టుచేసి, ఊరకుండిన 
ప్రపన్నుడును గీత యందు చెప్పినట్లు అపేక్షారహితుడు, పవిత్రుడు, 
సమర్దుడు, నిర్భయుడు, సర్వసంకల్ప వర్దితుడునగు భగవంతుని కిష్టుడైన 
భక్తుడును(గీత 12-16, మానావమానముల యందును, శత్రుమిత్రుల 
యందును సముడై సమస్తారంభములు విడిచి యూరకుండునట్టి 

*త్రిగుణాతీతుండగు అద్వైత జ్ఞాననిష్టుడును (గీత 14-25)- వీరు మువ్వురును; 
భిన్న [ప్రదేశములందు పుట్టి భిన్నభిన్న ప్రదేశములయందు ప్రవహించి 
తుదకొక్కచోట కలిసిన మూడు మవానదులకువలె ఒక్కక గమ్యస్థానమును 
జేరుచున్నారు 

జి. ప్రశ్న : అయ్యా మా యనుగ్రహమున ప్రపత్తి యననేమో 
తెలిసికొంటిని మవోత్ములగు ఆళ్వారులయొక్కయు, ఆచార్యుల యొక్కయు, 
మతమును తెలిసికొని ధన్యుడనైతిని. నా బోంట్టు ఎన్నియో గ్రంథములు 
ఎంతో కాలము కష్టపడి చదివినను తెలిసికొన జొలనంతటి విజ్ఞానమును 
బోధించితిరి. ధన్యుడను. మొకునా కృతజ్ఞత నెట్టు తెలుపుకొందును? 


వే : నీవును నేనును కలిసి పరమపదమున వేంచేసియున్న ఆళ్వారులకు, 
ఆచార్యులకు కృతజ్ఞత తెలుపుకొనవలెను. వారి పవిత్ర పొవపద్మవఃఅక 


ప్రపత్తి (24) సింహావలోకనముసానూన్యపరిశీలనము 361 


మనస్సున సాష్టాంగనమస్కృతు లర్పించుకొని వారి యాశీర్వాదములు 
పొందుదుముగాక? వారి కృపామృతవృష్టి మనపై వర్షించుగాక! 

నేను నీకు బోధించిన యీ జ్ఞాన యోగాదులగు మోక్షోపాయముల 
నైదింటిని ముముక్షువులకు నీవును నుపదేశింపుము ఇవి విన్నవారును 
వినిపించిన వారును సర్వపాప విముక్తు' లై యిహమున సర్వాభీష్టములను 
పొంది కడపట శ్రేయమును (పరమపదమును) పొందుదురుగాక! 


కే యస్యావతార చరితాని విరించిలోకే 
గాయంతి నారదముఖా భవపద్మజాద్యాః | 
ఆనందజాథశ్రు పరిషిక్త కుచాగ్ర సీమా 
వాగీశ్వరీ చ త మహం శరణం ప్రపద్యే ॥ 


జ 


ఇది పరమేశ్వరానుగ్రమువలన మజ్టిబోయిన రామసుబ్బయ్యచే 
రచింపబడిన 'బ్రహ్మజిజ్ఞాస' ద్వితీయ భాగమునందలి ప్రపత్తి అను 
ఐదవ ప్రకరణముతో ద్వితీయ భాగము సంపూర్ణము. 
త్రీ కృష్ణార్చణమస్తు = 
ఓమ్‌ శాంతి శ్శాంతి శ్సాంతిః 


౨/5 
శ్వా 


362 బ్రహ్మజిజ్ఞాస (ఐదవ ప్రకరణము) 
ఆళ్వారుల జన్మాంశరచనాదులు 


1వ అనుబంధము 


ఆళ్వార్ల నామములు వారు భగవంతుని ఏ యే యాభరణాదుల 
అంశమున జన్మించినదియు, వారు రచియించిన దివ్య ప్రబంధముల 
నామములు, వాటియందలి పాశురముల సంఖ్యయు నీ క్రింద 
కనపరచియున్నాను. ఆళ్వార్లు పదుగురని, పదునొకండుగురని, పండ్రెండుగు 
రని సంప్రదాయజ్ఞులయందు భేదాభిప్రాయము లున్నవి. 
ళ్ట భూతం, సరశ్చ, మహదావ్వాయ, భట్రనాథ, 

శ్రీభక్తిసార, కులేఖర, యోగివాహానో, 

వారు 


అళ్వార్హ సంస్కృత తమిళ | భగవంతుని యే | వారు 
యంశమున 


జన్మించినది 
గదాం 
(పూదత్తాళ్వార్హు శమున 
. (కాసారయోగి పొంచ 
(పోయ్‌గై యాళ్వార్డు) | జన్యాంశమున 
సరోవరయోగి 
మహదాహ్వయ నందకాంశమున 


యోగి (పేయాళ్వార్డు) 
శ్రీ భక్తిసారయోగి చక్రాంశమున 
తిరుమొల్లాయాళ్వార్లు 


గరుడాంశమున 


శ్రీదేవి 
(ఆండాళ్‌తాయారు) | యంశమున 





ప్రపత్తి 1 వ అనుబంధము ఏ63 








పెరుమాళ్‌ 
తిరుమొళలి 





కులశేఖరాళ్వార్లు 





కౌస్తుభాంశమున 



























8. | యోగివాహులు శ్రీవత్సాంశమున | అమలనాది 
(తిరుప్పాణాళ్వార్పు) పిరాన్‌ 10 
9, | విప్రసారాయణులు వనమాలాంశమున తిరుప్పళ్ళి యొళి 10 
భకా ట్‌ చ్చి, తిరుమాలై శ్‌ 
(తొండర, రడిప్పాడి యాళ్వా 









(తిరుమంగై యాళ్వార్దు) 


యతీంద్రమి 
నట ఆళ్వార్టు) 






కణ్ణినుణ్‌ నిరు 
ణి్రా శ్రామ్చు 








శథకోపులు 
వకుళాభరణయోగి 
పరాంకుశముని 
(నమ్మాళ్వార్దు) 


తిరువాయిమొళి 
తిరువిరుత్తమ్‌ 

తిరువాశిరియమ్‌ 
పెరియతిరువనాది 
















భక్తాంధఘిరేణు, పరకాల, యతీన్హ్ర మి వ 
వ్రీమత్పరాంకుశ మునిం ఇ స్మి నిత్యమ్‌ ॥ 


'పైశ్రీమునందు గోదాదేవిని వదలి పదునొకండుగురు ఆళ్వారను 
మాత్రమే స్కరించిరి నేను గోదాదేవి నామమును విష్ణుచిత్తుల హరి 
వెనుక చేర్చి పై 'పైశ్టోకమునందు చెప్పిన క్రమము యనక్తమైనదనీ తోచినందున 
నవు మోర్చుతో దానిని గైకొంటిని దివ్యసూరి చరిత్రమునందును 

ప్రపన్నామృతమునందును ఆళ్వార్హ క్రమము మజియొక విధముగా నున్నది 


ప్రపవ్షిమృతమునందు 


ళో కాసారభూత మహదాహ్వయ భక్తిసారాం 
త్సేనేశ కారికుల శేఖరవిష్ణుచిత్తా +న్‌ | 
భక్తాం(ఘ్రిరేణు మునివావి చతుష్కవీనాన్‌ 
మాధుర్యగాన తులసీవన జాయతీనాన్‌ ॥ (ప్రప. 749) 


ఇందు. పండ్రెండుగురు ఆళ్వార్లనేగాక కడపట రామానుజులవారిని 
కూడ చేర్చిరి. శ్రీరామానుజుల వాష్‌ ఆళ్వార్లు కాకపోయినను వీరియందు 


364 బ్రహ్మజిజ్ఞుస (ఐదన ప్రకరణము) 


గల పూజ్యభావమువలన ఆళ్వారులలో చేర్చి చెప్పిరి. ప్రపన్నామృతమున 
74వ యధ్యాయమునందే 16వ శ్లోకమున శ్రీ క గోదాదేవి, 
శ్రీరామానుజులవారిని వదలి పదుశిరాళ్వార్ల 'పేర్షను మాత్రమే చెప్పిరి. 


ఈ యాళారయందు ముగ్గురు బ్రవ్మాణులు, ఒక్కరు క్షత్రియులు, 
ఒక్కరు వారిజనులు, తక్కినవారిలో కొందజు శూద్రులు, కొందణు కులము 
లేనివారు. 


గోదాదేవి, మధురకవి యాళ్వారుల నామములను నాళ్వార్హ పట్టిక 
యందుండి తొలగించుటకు వీలులేదు. కారణ మేమన. వారీరువురు 
రచియించిన పాశరములను వదలివేసినచో ద్రావిడ వేదము నాలాయిరమ్‌ 
(నాలుగు వేలసంఖ్య కలది) కాదు. అదియునుగాక ప్రతివైష్లాలయము 
నందును, అళ్వార్ల సన్నిధి కలదు. అందు పన్నెండుగుకు ఆళ్వార్డు 
ప్రతిష్టింపబడి పూజింపబడుచున్నారు. వారి జన్మనక్షత్రములయందు 
తీరుమీంజనము, ఉత్సవము మొదలగు పూజలు జరుగుచున్నవి. కనుక 
అళ్వార్డు పన్నెండుగు రనుటయే సరియైన నిర్ణయము. 


"పైన చెప్పబడిన యాళ్వార్లలో మొదటి నలుగురు సమకాలికులు. 
మొదటి రి మువ్వురు నాలుగవ వారీకేడకు వచ్చి నలుగురు కలసి యొకచోటనే 
కొంతకాలము నివసించినట్టును, పిదప మొదటి మువ్వురును నాలుగవ 
వారగు భక్తిసారులచే సనుజ్ఞాతులై మౌనవ్రతముతో ఒక గ్రామమున 
నొకదినము నివసించుచు 3325 సంవత్సరములు భూప్రదక్షిణ మాచరించి 
పరమపదించిరనియు (ప్రప. 82-38, 3, 40 నాలుగవ వారు తరువాత 
బహుకాలము జీవించి పరమపదించిరనియు చెప్పబడినది. 


మహదాహ్వయయోగికి భక్తి సారయోగి శిష్యుడని ప్రపన్నామృతము 
80 వ అధ్యాయమున చెప్పియున్నందున వ శ్చోకమునందు 
మవదావ్వాయుల నామమునకు తరువాత భ్ధక్తిసారుల నామమును చేర్చితిని 


విష్ణుచిత్తులకు గోదాదేవి సమకాలికురాలని ప్రత్యేకముగ చెప్పవలసిన 
పనిలేదు” విప్రనారాయణులును, పరకాలయోగియు సమకాలికులు. శ్రీ 
పరాంకుశయోగి, మధురకవి - వీరిరువురు సమకాలికులు. శ్రీ కులశేఖర, 
శ్రీ యోగివావు లిరువురు భిన్నభిన్న కాలమునకు చెందినవారు. 


అంంలైం్లి 
నీ ౧ంల్లంంచారాం ఆంలబసగంంతి 9యగాయాంంరం0ంటల గ! ంకీలయతయాయ్లింాంళ్లి 
అంగాల గంఖంి ఇంట్ల ఇంట్ల జడి... క్తలింయం రరష్షలా శ 
ల్తఆఅంటంంతాిర్తుతి. ల్తంంతిల 9రైంట౫ి డెణంళ యం౦ంర్ల్లణ అంయిరాంి ౪౨౮9 ఆ౦భిరంంద 
గ గే 
(8; 
ష్ష 
॥ 
కి 


ఇంలైఆయపమాలం8 ణయప ౪ంజ.... ఆయంలపింంం ఆంఖఆం కాలికి... ఎ0ీల్తుయయం్లాల్నాం 
ప జ్‌ | 
ల్రెంధ్రత్తాయిడి [రల యయినర్ధణం[ై. ర్రమింంకలి క్రరంక్కైలాంం042 ఆంధ్యరముల్లి 
ఆగమ ఉం క్రంద. క్రిత్లాంయా రధం ౧౧ల్లుమి జం స 
మానం ఆయాంణ. ంంయాలి సంద్లాలగంం.. కెజయందాం. ౧2యారయనంంటి “౨బెలన. ౧ర్లయిం /శ్రోరంఖ 
ప 


అణాల (1) 
అక లిణ అంలరం08 రాంజంండీణితి కణ 
యఅ్వల్లం2యల ౬ 7 


(9) 


(్రా 


(0 


బ్రహ్మజిజ్ఞోస (ఐదన' ప్రకరణము) ఓ 


366 


భొరాలా(రడైడిని అూలం 


(ంచ్సిడ్‌ వాడగా ఒంనరైదా 
భరణ 
ఇల్లులు యలర్లా 
జ్ర [ 
డంరంవు అంగం 
(౧౯8290ఎరు ౧ంల్తుయణల్లంద్దై (0 ప 
య త్త 1 
సీరం డియీంంరంబైత) (దధియాలణంలు.. (ంలంలళంలల సి 090ంఖ 
విల్లులా 'ంజరొల్లలు (00) ఫి 
క టం, 
య గ క 
40ల్ర[ైంంంికి(6) ఇకర్గంణిండ్లు 
న ణి ఖ్‌ 
6 శాంయం(9) వ్రణపం్లనియిణ 
గ గ్‌ 
(౧లిల్లణ ల్లుఖ్గంది) థలైంలి (0 క్రళంచంధ9ం2ి కమిహమంచ్లా థజింం 


కవచాలను ల ుయుతలే 


(7 
(౯) 
(ల) 
(10) 


(02 


(9) 


(0 


1౧౧ 04121045 [4011041009 35606 సెం 257 
౧,106 ౧౦ తశీది-దిది 








౧౧౧16౮6 2౧౮ ౧౮౦115౧6౮6 0 5గ షీఆ/2 గ౭|12౧), | దీ 5 5౫60611౪76 0గ106! 
77 ౦అఈ౭960౧2౧౭౧9, "1606081 2౧౮ ౧౧౧160 4211 0 ౧/౪౩, ₹1/4020 


